





This Book is Published with the Financial Assistance of 
Tirumala Tirupati Devasthanams under their scheme 
“Aid to Publish Religious Books”. 


హరవిలాన 


కావ్య విమర్శనము. 


పి, హెచ్‌. డి. సిధాంతవ్యాసము 
మద్రాసు విశ్వవిద్యాలయము 


డాకర్‌ (శ్రీమతి ఎం, తె. జయభారతి, ఎం.ఏ., పి.హెచ్‌.డి. 
ష్‌ ఆం_ధోసన్యాసకురాలు, తెలుగుళాఖ 
డి. ఆర్‌, ది.సి.సి. సి, హిందూ కళాళొల, 
మ్మదాసు = 600. 072, 


Haravilasamu - A Critical Study" 
Doctoral Thesis of 

Dr. (Mirs} M. K. Jayabharathi 

Professor & Head of the Dept. of Telugu 
D.R.B.¢.C.C, Hindu College, Madras-600 072. 


రాలా నోయూడాణాట! 





ఎతిత రా కవాతులు 


| వటిట Oh WHE Ge a 
శీత... 


bed tac 





First Edition: 1991 
Copies : 1000 


Cover Design: Bapu 





Price : Rs. 60 Jermyn న స. 
న. 
CENTRAL Lin & 


| RESEARCH CENTAHE, 


చడ, యి ర 


All Rights Reserved 





For Copies : 

Mrs. M. K. Jayabharathi 

8, Perambur High Road, 131 Street, 
Madras-12. 


Piinted at : 
Kranti Press, Madras - 600 001, 


హరవిలాన 


కావ్య విమర్శనము 


పి, హెచ్‌. డి. సిర్ధాంతవ్యాసము 
మద్రాసు విశ్వవిద్యాలయము 


డాక్టర్‌ (శ్రీమతి ఎం, కె. జయభారతి, ఎం.ఏ., పిహెచ్‌. డి. 
ఆం|ధోపన్యాసకురాలుు తెలుగుశాఖ 


డి. ఆర్‌, బి. సి, సి. సి, హిందూ కళాళాల, 
మదాసు- 600 072. 





(పోత్సాహాకులు : 
A అలి Va "A 
స్వ ధర్మ స్వరాజ్య సంఘ ము 
[orthodox National League] 
29, (బాడ్వే, మద్రాను-600 108. 


APRN 





జో 


ర త జ్ఞతాంజలి 

వరిశోధనాంళమును నా అభిరుచి ననుసరించి నిర్ణయించి 
తమ అమూల్యమగు నలహోాలతోను, సమధిక (పోత్సాహముతోను 
వరిశోధనా వర్యవేకుకులుగ నా కొనగి ఈ సిధ్ధాంత వ్యానము 
నామూలాగముగ వరిశీలించి, నా కృషి. నభినందించిన మాసు 
విద్యాలయ తెలుగు శాఖాచార్యులు (శ్రీయుతులు డా॥ జి, వి, ఎన్‌, 
ఆర్‌, కృన్టమూర్తికి నా కృత జ్ఞ అభి వందనములు, 

వరిశోధన కనుమతించి తమ సౌహార్ష) నహకారముల నందిం 
చిన మాన్యులు జా! అప్పా రావుగారికి నా నమోాబాక ములు, 

ఎడనెడ వలసిన నలహాలతో వరిశోధనకు తోడ్పడీన 
శా శ్రీ) రామచందగారికి, డా॥ (శ్రీ అక్కి. రెడ్డిగారికి నా భన్య 
వాదములు, : 

(ప్రారంభదశలో సిద్ధాంత వ్యానరూవ నిశ మొనర్చి వరి 
శోధనా జిజ్ఞాసువుగా నొనర్చిన క్ర శే) జా తిమావజ్ష్యృల కోదండ 
రామయ్య గారి కివే నా (శ ద్ధాంజలులు, 

"తెలుగుళాఖలో పరిశోధన గావించుటకనుమతించిన మ్మడాసు 
విశ్వవిద్యాలయము వారికిని, ధర్హుమరూూ రి "రావ్‌ బహద్దూర్‌ కలవల 
కణ్ణన్‌ చెట్టి హిందూ కళాశాల ని ర్యాహకులకును సా కృతజ్ఞతలు, 

నా పరిశోధన నిరాటంకముగ సాగుటకు తోడ్చడిన కన్నడ 
నంన్మృత ఇఖాభ్యావకులకులకు ధన్యవాదములు, 

నంస్క్బుత తమిళ మూలగంథముల నర్థము చేసికొనుటకు 
తోడ్పడిన (శ్రీ శ్రీనివాస వద్దునాభన్‌, డా! నాగలింగంగార్లకు, 
(వాతవతిని రూపొందించిన మధుసూదన రావుగార్లకు నా కృతజ్ఞతలు, 


iv 
అన్ని టీకీమించి ఆశీర్వాద మొనగి వరికోధనను (పోత్స 
హించిన మా తం డిగారు క్రీ కే! యం, శె, లత్మణ కర్భగారికి నా 
నివాళులు, మిత్రురాలు, ( శేయోభిలాపీయెన డా! ఎం, వి, నళిని. 
గారికి నా ధన్య వాదములు, 
ముద్రణ కార్య భారమును చేవట్టి న కాలమునకు మదించి. 
చ్లి తి | వెస్సు, రత తలకు కృతజ తలు, 
ఇచ్చిన (కాంతి (పెస్సు, రత్నం అధినేతలకు నా కృ జ్ఞతలు 
అడిగినంత నే నా వరిశోధనా వ్యానమును వరిశీలించి తమ. 
అమూల్యాభ ప్రాయ మిచ్చిన ఆచార్య డా శ్రీ) సాళ్వ కృష్ణమూర్తి 
కిని డా! (శ్రీ జ, వి, యన్‌, అర్‌, కృష్ణమార్శిగార్లకు నా వంద 


నములు, 


శా॥ జి, వి యన్‌. ఆర్‌, కృష్ణమూర్తి, 
రీడర్‌ 
తెలుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం. 


ఆమోదం 

కవిసార్వభౌమ కృత కావ్య కుసుకూవళితో ఒక కుసుమం 
హరవిలాసం, ఈ కావ్య వరామర్శనం గావించిన వండిత( శేస్టు 
అనేకులు, పునః కావ్య వరిశీలనం వేయాలంజే శ_క్రిసామన్ధ్యాలతో 
పాటు, ధైర్యంతో కూడిన వరికోధనాన క్తి కావాలి, (శ్రీమతి జయ 
భారతి ఈ కావ్య సమ్మగ పరిశోధనకు ఉవ్మకమించి, సిద్ధాంత 
వ్యాసాన్ని (వాసి, వరిశీలకుల మన్ననలను పొంది, 1984 లో 
చ దాసు విశ్వవిద్యాలయం నుండి పి, సపాచ్‌,డి, వట్టాను పొందింది, 
ఆ స్‌కైంత వ్యాసానికి అచ్చు వశే ఈ (గ్రంథం, 

పాండిత్య వకర్ష రహితంగా (శ్రీనాథుని కావ్యవరిశీలనం 
దచుస్ఫాహనం, కాని రోచయి త్రిడి దుస్సాహనం కాదు, సాహాస మే 
అంతేకాదు బహు భాపా వరిచయం కూడా అవసరం, రచయిత్రికి 
గల సంస్కృత, తమిళ, కన్నడాది భాషల వరిచయం ఈ వరికోభ 
నకు నమ్మగతను చేకూర్చింది. 

.హారవిలాన [గధిత ఇతివృత్తాలు వకకాలికాలు కావు, 
అంతేకాదు. వక (వ(కియా నంబంధులూ కావు, చిజుతొండ నంబి 
కథ చార్మితకం కాగా మిగిలిన కథలు పౌరాణికాలు ఏఐతలిబోసి 
కాలు, అందుకే వారవిలానం అనలు కావ్యమా! అనే విషయం 
మిాదనే అనేక విమర్శనాత్మక చర్చలు జరిగాయి, రచయి తి చివరి 
అధ్యాయంలో న న హెతుకంగా . చర్చించి *“పారవిలానంి వాకా? 
చిరూనణ కావించింది, 

చారిత్రక మెంన చిజుతోండనంబి కథకు మూలం వివాద 
1గన్తం, ఈ కథా సంబంధ కథలు తమిళ 'వెరియపురాణంలోనూూ 


vi 

ఛీమయ కన్నడ బనవ పురాణంలోనూ, సోమన తేలుగు బనవ 
పురాణంలోనూ కన్ని స్తున్నవ్‌, ఇంతేకాదు, జానవదుల్లో కూడా 
ఈ కథ (ప్రాచుర్యాన్ని గడించింది. రచయ్యితి అన్ని ఆక రాలను 
నమ్మ గంగా వరిశీలించి, విమర్శనాత్మకంగా తులనాత్మక పరిశోధన 
గావించి భేదసాదృ శ్యాలను ఉట్టంకించింది, . 

గారీకల్యాణ ఘట్టానికి (ప్రాతిపదిక కాలిదాసకృత కుమార 
నంభవం కాగా, కన్నడ గిరిజా కల్యాణంలోనూ, సన్నచోడుని 
కుమార నంభవంలోనూ కొన్ని అనునరణలు కన్ని స్తున్నాయి, రచ 
యిలతి అన్ని (గ్రంథాలను అమూలాగంగా వరిశీలించి, నవిమర్శ 
నాత క వరిశోధన గావించింది. 

చేనడారు ననవిహార సంబంధ (గంథాలు అనేకం, అందులో 
స్కాంద, (బ్రహట్టండ, వామన, శినలింగ, కూర్చుపురాణాలు ముఖ్య 
మైనవి, ఉల్పేమోవల్ల భుని భియోటన కావ్య అనునరణలు కూడ 
చెక్కు. అావుల్లో కనిపిస్తున్నాయి, అన్ని ఆకరాలను నమ్మగంగా 
వరిశీలించి ఎక్కడ నుండి వ విషయాన్ని (గ్రహించిందీ నహాతు 
కంణా ఉట్టంకిం చడం జరిగింది, 

oa చుథ నవ్భ తం తానికి మూలం పురాణ (ప్రథితం, అంతే 
గాక నంన్కృృత, తెలుగు భీమఖండాలు ఆధారాలు, నంన్క్బత 
భాగవతం హారిలీలకు నంబంధించినమై నవ్చటికీ తదనునరణ కొన్ని 
'తావుల్లో కనిపి స్తుంది. ఈ విషయా లన్నింటిసీ దృష్టిలో పెట్టుకోని. 
ఈ అధ్యాయంలో వరిశీలించడం జరిగింది, 

కిరా తార్డునీయ ఘట్టానికి మూలాలై న నంస్య్భ తాం 
భారతాలనూ భారవి కిఠరాతార్ధనీయాన్ని నమ్మ గంగా వరిశీలించి. 
తులనాత్మక వరిశోధన గాపించడ మేకాకుండా అవాంతర కథా 
కల్చనా (వయోజనాన్ని కూడ తెలియ జేసింది రచయితతి, 


vii 

(వయోజనరహీత వరిశోధన న్యర్థం, కాగా ఈ (పొచీన 
కావ్య వరికోధనా (వయోజన మేమిటనేది (వశ్నగా ఉదయి స్తుంది, 
చాహ్యారూపాన్ని మాత్రం గమనించినవూడు ఈ వరిశోధన [వయో 
జనరహితంగా నే కన్పిస్తుంది, కాని అంతర్గత విశేసాలను అవగా 
హన చేసుకున్నవ్వుడు ఈ పరిశోధన సామాజిక [(వయోజనాలను 
సాధించేదిగా కస్పి స్తుంది, చిజుతోండ నంబి కథ చారితక సత్యా 
లను వ్యక్తం చేస్తుంది. తులనాత్మక వరికోధన భిన్నభాపా నమా 
జూల సంబంధ చాంధ వ్యాలను వెలువరిస్తుంది, అది జాతీయ నమె 
క్యతకు దోహదకారి. ఈ రచనలో (శ్రీనాథ నమకాలీన, తత్పూర్వ 
సామాజిక విజేపాలనేకం చోటు చేసుకున్నాయి, వివాహ నంబంధ 
విషయాల నేకం గారీ కల్యాణ ఘట్టంలో కన్పిస్తాయి, రచయితి 
చేదకాలంనుండీ గల వె వాహిక వ్యవస్థను వివరించి, పార్వతి వర 
మేశ్వరుల వివాహ నందర్భంగా ద్యోతకమయ్యీ వివాహా విధుల 
నన్నింటినీ చక్కగా తీర్చి దిద్దింది. కావ్యం మూఢభ క్షికి నంబంధిం 
చింది అయినవ్పటికీ, ఈ పరిశోధన మతసామరస్యానికి ఉవకరిం ' 
చేడిగా కన్పిస్తున్నది. 


సహాంలెత లు. సునిశిత సులభ (గాంధికం, పాఠకులను 
ఆది నుండి తుదివరకు చదివించగలిగిన శ క్తి గలది, 

(పమాదనశాొత్తు దొర్లిన చిన్న చిన్న తప్పులు తన్ప, 
మొత్తం మాద (గంథం నమ్మగమని చెవృవచ్చు. అయినా మంచి 
చెడులను విచారించవలసిన వాళ్ళు సద్విమర్శకులు, 'మొ_త్తంమోాద ఈ 
(గ్రంథానికి మంచి ఆదరణ లభి స్తుందని ఆశ్‌ స్తున్నాను, 


మద్రాసు 1 


25-5-90 | డా॥ కృష్ణమూర్తి 


ఆచార్య డా॥ సాళ్వ కృష్ణమూర్తి, 
17, 10 వెస్ట్‌ స్ట్రీట్‌, కామరాజ్‌ నగర్‌, 


మ్మదాను = 41, 
మైకోలు 

"తెలుగులో (శ్రీనాథుడు ఉద్దండుడై న మహాకవి, (ాహ్మీ 
దత్త వర[వసాదుడు; నకలవి ద్యాన నాథు ను; చెదకోమటి వేమా రెడ్డి 
ఆస్థానమున దాదాపు ఇరువ టేండ్లు విద్యాధికారి; విజయనగర చేవ 
రాయా స్థాన వరికల్సిత న్యర్ణాభిసేగుడు; కవిసార్వభౌముడు; యుగ 
కర్త, అతని కావ్యాల మోద ఎన్నో (గంథాలు, వ్యాసాలు వచ్చి 
నవి, అన్నింటిలోను ఏదో ఒక విశేషము (వ స్తుతి శెక్కుతూనే 
వస్తున్నది, 

(శ్రీనాథుని కృతుల్లో “హారవిలానము  నరళమైన రచన; 
వండితులు కానివారికి కూడా రనష్టావితంగా ఉండే రచన, దీనిలో 
చీటుతొండ నంబికథ, గౌరీకల్యాణము, పర మేశ్వరుని దారుకొ వన 
ఏభోరము, సము[ద మథన కొలమున వర మేళ్వరుడు పోలపహల 
ఛవ్‌ణము సేయుట, కిరా తార్టునీయ కథ _ హారుని విలాన 
కృత్యాలుగా అభివర్ణింవబడినవి. శివవరమైన ఈ కథల్లో (శ్రీనాథుని 
శివభ క్రి కవితాపరమైన విచ్చి త్తి వి శేషంగా (వ కాళించింది' 

(శ్రీమతి జయభారతిగారి ఈ హరవిలాన కావ్యవిమర్శలో 
కొత్త సద్దాం మేదీ (పతిపాదింపబడకపోయినా ఈ కా వ్యాధ్యయ 
నానికి కావలసిన విషయ సేకరణ = వై. శ ద్యానికి దోవాదం చేసేది - 
ఎంతో కొంత ఉన్నదనక తీరదు, తమిళ వెరియపురాణం, తెనుగు 
కన్నడ బనవపురాణాలు, సంస్కృత శివభ క్ష విలాసం మొదలైన 
వాని వెలుగులో చిజుతొండ నంబి కథ వరిళీలింవబడింది, కాళి 
చాన కుమూరనంభవంతోపాటు కన్నడంలోని హారిహరుని గిరిజా 
కల్యాణం, శతెనుగున నన్నెచోడుని కుమారసంభ వాల వెలుగులో 


iX 
గారీకల్యాణ కథ దర్శింవబడింది, వర మేశ్వరుని దారుకొ వనవివహోర 
కథ పౌరాణికమూలములతో నే కాక ఉ ల్సేమోవల్ల భుని *“భియోటన 
కావ్యం” 'వెలుగులోను భూడబడింది, వార్థి మథన వృత్తాంత కథ 
పౌరాణిక దృష్టితోనే చూడబడినది. కిరాతార్టునీయకథ భారత 
మూలాన్ని భారవి కావ్యాన్ని (గ్రహించి దర్శింవబడింది. దీనిలో 
పాశువత శె వాన్ని గూర్చి న్నృళించడం జరిగింది, 

(శ్రీనాథుడు మహావండితుడు, అతన్ని ఒక షల! కట్టి 
వేయడం సులభం కాదు, కిరాతార్జుసీయ కథలో వర మేళ్వరుడు 
కిరాత వేషం ధరించడాన్ని వర్ణించిన “వికట పాటల జటామకూటి కా 
భారంబు కణిక న జుంజురు నెజులుగాంగి అనే పద్యం (బార, వి, 
7-41) కాళ్ళీర చేశంలో (వసిద్ధి కెక్కిన (ప్రత్యభిజ్ఞా శాన్ర్రమన 
బడే శె వానికి అంగీ కార్య మైన *వివర్తవాదానికి అనుగుణంగా 
(వాయబడింద నేది వాలమందికి "తెలియదు, (తిక శాశ్ర్రం, (వత్యభిజ్ఞా 
శాస్రం అనబడే ఈ ఈశ్వర (వత్యభిజ్ఞాతై వమే భారతంలో “వతి 
సతి విద్య" అనబడింది, మహాకవుల రచనలు నీరుకొలది తాము 
రగా ఉంటాయి, 

జయ భారతి చేసిన ఈ హారవిలాన కావ్యవీమర్శ (పయత్నం 
సాహిత్య జిజ్ఞాసువులకు ఉవకరి స్తుందని నా ఆశేంననము . ఇతి 
శివమ్‌, 
మ దాసు 


న ta ra జం ఆద అరు 
Pr ney ఆచార్య డాక్టర్‌ సాళ్వ కృష్ణమూ 


ది 
అలరి 





ఈ సిద్దాంత (గ్రంథము 
తెలుగు విశ్వవిద్యాలయము వారి 
ఆర్థిక సహాయముతో 
ము(దింపబడినది 


పశు శాల కాసా సా సాక 


(పవేశిక 
మహాకవి, కవిసార్యభాముడై న (శ్రీనాథు నెరుగని ఆంధ్ర 
డుండడు, ఆతని కృతులమాట యటుంచిన ఆతని చాటు వద్యముల 
గూర్చి తెలియనివారుండరు, దశ్నీణ భారత దేశమంతట వర్యటించి 
హితీ సౌరభముల వెదజల్లిన (శ్రీనాథుని కవితా వటుత్వము 
తరువాతి ఆంధకవుల శెందరికినో ఆదర్శ పొయమైనది, 


ఫుంభావ సరస్వతిగా కీర్సింవబడిన (శ్రీనాథుని సంసా 
తాంధ బవహ్బుళ మగు కవితాశేలి అనన్య నద్భశ ము. 

కందుకూరి వీలేశలింగం వంతులు, కొము త్తైజు లత్మణ రావు, 
చిలుకూరి నారాయణరావు, నేలటూరి వేంకటరమణయ్య, "వేటూరి 
(వథాకర శా్ర్రి, బండారు తమ్ముయ, భాగ ంటి "శేషయ్య వంటి 
వండితులు హారవిలానమును భిన్న దృక్పథములతో వఠించిరి, 


డా॥ కొర్లపాటి (శ్రీరామమూర్తి “శ్రీనాథుడు! అను తమ 
(గంథములో కవికాల, కృతుల (క్రమము, జన్నస్థలాదుల గూర్చిన 
వివాదములను, విమర్శలను గూర్చి నమ్మగ ముగ చర్చించి జారవిలాన 
రచనా కాలమును క్రీ, శ, 1400 అని నిరూవించిరి, 


(శ్రీచిలుకూరు పావయ్యశా స్త్రీ, (శ్రీ అక్కి. రాజు ఉవూకా న్తం: 
గాండీవివంటి మరికొందరు పండితులు (శ్రీనాథుని కవిత్వముగూర్చియు, 
మతము వివిధములగు వరిశోధనా వ్యానముల రచించి (ప్రకటిం చిరి, 


(శ్రీ నేతి అనంత రామశా(స్ర్రి గారు (శ్రీనాథుని కృతులను భాషా 
వరముగ వరిశీలించిరి, (శ్రీజయకృష్ణ బాపూజీ “శ్రీనాథుని సాహిత్య 
(వస్థానము” శ్రీనాథ కృతులనన్నిటినిగూర్చిన పరిశోధనా గ్రంథము: 


౫|| 

చై చెప్పిన పూర్వ వరిశోధకుల వరిశకోధన నా వరికోధనా 
పోటవమునకు ఒక వట్టునిచ్చినది, అందులకు వారికి నా కృతజ్ఞతలు, 

నాకు తెలిసినంతవరకు సమ్మగము, తులనాత్మక మగు వరి 
శోధన హారవిలానమును గూర్చి జరిగియుండ లేదు. అందుల శే శివ భక్షి 
విలసితమగు పారవిలానము నగల (శ్రీనాథుని (ప్రతిభా పాండిత్య 
ములు, వర్ణనా చాతుర్యము, పాత్రపోవణ కవితా విలతణములు 
రూపీంవ దలచితిని, 


మహోశివర్నాత్రి వర్యదినమున న్స్‌ సిద్ధాంత వ్యాసము నమ 
ర్నింవబడుట (89-8-84) ఒక విశేషము, హారవిలానము మూల 
శ థాదికములలోను, తదితర కావ్య సత్యములను చిలికి తెచ్చినది, 


రాం౦సైకెజీరి౦ం- 


ఉపోదాతనుు 
oe) 


0.0 వ్రబంధ యుగావిర్భావమునకు వీజావావ మొనర్శి, తన్నార్ల 
మును తన రచనా వె శిష్ట్రముచే నముజ్ఞ్యల శోభా మహాసీయ 
మొనర్చిన మహా కవీందుడు (శ్రీనాథుడు, ' ఆంధ్రసాహిత్య 
మున అత్యధిక (గ్రంథ నిర్మాణ మొనర్చి యుగకర్తయొు సరాతి.న 
సాహిత్య (వ్మకియల కొజ్జబంతియై చెలసినట్టి వాడు, నంన్క 
శేతివోన పురాణ కావ్యాను బాదము లే గాక సాంఘి శేతి వృత్త 
రచనములతో సామాన్య జన జీవిత (వతిబింబముగు (వజా 
కవితా రచనము లొనర్చి, పెక్కు రాజాస్థాన ముల జొచ్చి భూ 
నేతల కడ ఉపాయన నత్కా_.రాదుల నందిన మహి తాలతుడు, 
(చాహ్మీద తృ వర్మవసాదుడై, పుంభావ నరన్వతియై, సకలా 
గమశా స్త్ర పురాణ నిస్తాతు డై సక లవి ద్యా ననాథుడై నంన్క్బు 
'తాంధ కావ్యక శాదతుడై కవిసార్యభామ బిరుదాంకితుడ న కవి శేఖ 
రుడు, అట్టి కవీందుని (వతి భావ్యుత్సత్తుల గూర్చియు, భ క్రితత్సరతను 
నార్చియు, బహుముఖ పాండిత్యమును గూర్చి సింగ నామాత్యుడు 
(బాహ్మీద _త్తే వరప్రసాదుడ, వురువజ్ఞా వి శేషహోదయా 

జిహ్మ స్వాంతుడ, వీశ్వ రార్చన కళాశీలుండ వభ్యర్థిత 

(బవట్టండాది ముహాపురాణచయ 'తాత్చ్స ర్యార్థ నిర్ధారిత 

జడ క్ల ~~ 3 

(్రైహ్మూజ్ఞాన భాధురీణుడవు నీ భాగ్యంబు నె మాన్యమే 
అని (ప స్తుతించెను, (శృం, నై) 
వీరభ దా రెడ్డి రాజమహేందవరమునకు (శ్రీనాథుని పిలిపించి 

ఈటోణిన్‌ నినుబోలు నత్క_వులు లేకీ నాటి కాలంబునన్‌ 

దయోరావు చళుక్య భీమవర గంధ ర్వావరో ఛ్రామిన్‌' 


XIV 
వతోజద్యయ గంధసార ఘునృణ .చ్వైరాజ్యభారంబున 
ద్యవీంచున్‌ గని సార్వభౌమ! భవదీయ (పౌఢ సాహిత్యముల్‌ 
అని (వశంసించి, ' కాళీఖండి” (వబంధము నంకితము చవేయమనికో రెను, 
సింగ నామాత్యుడు వీర భ దా రెడ్డి వేర్కానిన దానిని బట్టి 
(శ్రీనాథుని పాండిత్య (ప్రకర్ష యెట్టిదో వ్య క్తమగును, 
(శ్రీనాథుజే తన కవిత్వ తత్త్వవిచారము చేసెను, 
““వంపా విరూపాత బహు జటాజూటికా 
రగ్వధ [వనవ సౌర భ్యములకు 
తుంగభ్యడా నముత్తుంగ వీచీ ఘటా 
గంభీర ఘుమ ఘుమారంభములకో 
గళసాపుర (ప్రాంత కదళీ వనాంతర 
(దాతలతా ఫల _స్తబక ములకు 
గశ్హాట కామినీ కర్షహోటక రత్న 
కాటంకయుగథాళ ధళ్యములకు 
నిర్మిబంధ నిబంధమె నెనయు కవిత 
తెలుగునను నంన్కృతంబునం బలుక నేరు... 
'వ్రనవ సౌరభ్యములకు నముత్తుంగ వీచీఘటా గంభీర ఘుమ ఘుమా 
రంభములకు, కదళీ వనాంతర (దాతలళా ఫల_నబక ములకు, 
కర్ణాట కామిసీ కర్ణ హాటక రత్న తాటంక యుగధథాళ ధళ్యములకు 
నిరిబంధమైన నంన్నృ కాం ధమయ శబ్ద బహ్మాము నుండి విర 
జిమ్మైడీ కవిత్వము నల్ల గల దెట్ట, 

(శ్రీనాథుని శైలీ నిర్వచన _ మొనర్చుట కష్ట సాధ్యము, 
ఆయన శైలి నందర్శోచితము, రసిక రసాయనము, తద్విన్యాన 
వేనా? స్వతంత్ర మయినను పూర్వక వి తాభిమాన మునయ తద 
"చన మొనర్చిన తావులు కలవు, 


XV 
(శ్రీనాథుజే 
వచియింతు వేముల వాడ భీమన భంగి 
నుద్దండ లీల నొక్కొక_ మాటు 
భఛామీంతు నన్నయభట్టు మార్గంబున 
నుభయ వాక్సాాథి నొక్కొకఖ మాటు 
వా కుత్తు లిక్క_ యజ్వ ప్రకారము రసా 
భ్యుచిత బంధముగ నొక్కొ.క్కవమాటు 
పరిఢవింతు |వబంధ వర మేశ్వరుని శేవ 
సూక్తి వైచి తి నొకొ_క్క,._ మాటు 
అని చెప్పికొ నెను, 
ఇట్టి కవితా సార్వభౌముని కవిత్వ వటుత్వమద్వితీయము, 
(శ్రీనాథుని పాండిత్య (వకర్ణను, బవుభాపా పరిజ్ఞానమును, వినిధ 
శ్యాస్త్రకళా కౌశలాతిశయము గల పాండిత్యమును గూర్చి (శ్రీనా 
థుని “కూరిమిసేయు మజుది దగ్గుపల్లి దుగ్గన నాసిశేతోపాఖ్యాన 
మున నిట్లు వివరిం చెను: 
“నంస్మృత [పాకృత సౌర నేసే ముఖ్య 
లాల పాటవంబు 
వన్నగవతి సార్వభౌమ, భాషిత మహో 
భాష్య వ్‌ద్యా నమ భ్యానబలను 
నతపాద కణాద వటీలోడిరత 
న్యాయ కళా కౌళలాతిశయము 
(శ్రుతి పురాణాగమ నృృతి సాంఖ్య సిన్గాంత 
క్‌బళన వ్యుత్పత్తి గారవంబు 
శే పూర్వకవి ముఖ్య విరచితా పూర్వ కావ్య 
భావ రన సుధా చర్వణ (పౌథతయును 
గందళింవగ గాళికా ఖండ నైవ. 
ధ [వముఖ వివిధ (ప్రబంధము లొనర్చి,”” ' (నాసి-ఫీరిక) 


xvi 
(శ్రీనాథుడు పాకనాటి నియోగి (బ్రాహ్మణుడు, భారద్యాజ గోతుడు 
ఆవ సంబ సత్నూతుడు, “విద్యా రాజీవభవుడై న మారయకు, 
పుణ్యాణార భీమాం బకు” (పియప్పుతుడు, ఆంధ వద్దుపురాణ కృతిక ర్త 
యగు కమల నా భామాత్యుని ప్యాతుడు. వారిధీ తటీ కాల్చట్టణము 
'తాతగారిది. అది పాక నాటియందు కలదు, ఈ విషయములు కావ్య 
సిర్చిష్టములు, కాని (శ్రీనాథుని జన్ను స్థల కాలాదులను నిర్ణయించు 
టకు సరియైన ఆధారములు లేవు, అందులకే వాదోవవాదములు, 
కాల్చట్టణము నెల్లూరు మండలము నందలిదని కొందరు, 
క్భప్లా మండలము నందలి 'శాల్పట్టణమేనని వురి కొందరు, కాల్పట్ట 
ణము ఆంధ "జీశములోనిది కాదనియు కర్ణాటక చేశమందు సము[ద 
(పాంతమున నొక యూరై యుండవచ్చుననియు, (శ్రీనాథుడు కర్ణా 
టుజేగాని, యాం(ధుడు కాడనియు సిద్ధాంత రాద్ధాంతములు బయలు 
'జేరినవి, వారలకు (శ్రీనాథుని కావ్యములలో ని__ 
“కర్ణాట కటక వద్దు వనహేళి (శ్రీనాథ భట్టసుకవి” 
“తల్లీ కన్నడ రాజలమ్మీ దయలేదా నేను క్రీనాథుడన్‌ ” 
కనా కవిత్వంబు నిజము కర్తాట భావి” 
aan ఇత్యాదులు బలమిచ్చినవి, ఈ వాదమును వరాశకాష్థ్ర మొనర్చి 
ఊేతుపూర్యకముగ _ విచారించి (శ్రీనాథు డాంధుడేననియు, 
ఆంధ చేశమునందలి కృష్ణా మండలము నందలి లేక నెల్లూరు 
మండలము నందలి కాల్పట్టణ మాతని జన్ముస్థలమని సిద్ధాంతీకరించిరి, 
0,1 శ్రీనాథుని జన్ముకాలము - రచనలు: 
(శ్రీనాథుని జననకాలము, కావ్యరచనా కాలములు. వాని 
పూర్వ్యాపౌర ములు తెలుపుట కాధారములు వెక్కులున్నవృటికి 
ఆ విషయములు వివాద (గ_న్త్వములు, ఆధారములలో ఈ (కింది 
వద్య మాణిముత్యము, 


xvii 
“చిన్నారి పొన్నారి చిజుత కూకటినాడు 
రచియించితి' మరు త్త రాట్బర్నిత 
నూనూగు మోసాల నూత్న యావనమున 
శాలివాహాన న ప్పశతి నొడివితి 
నంతరించికి నిండు జవ్యనంబున యందు 
హర్ష గైవధ కావ్యమాంధ భావ 
(పఢ నిర్భర వయః వరిపాకమున గొని 
యాడితి భీమనాయకోని మహిమ 
(పొయమింతీకు మిగుల గై _శాలకుండ 
గా శిఖాఖండమను మహాగంథ మేను 
"దెనుగు వేనెద గర్హాట చేశ కటక 
వద్దు వన హేళి (శ్రీనాథ భట్ట సుకవి” (శా, ఖం, 1-7) 
— దై చెప్పిన వద్య వుందలి మ యా (పాయములకు తగిన 
వత్సర పరిమితిని విమర్శకులు తమకు తోచినట్లు అయిదా శేండ్ల 
వ్య త్యానముతో నిర్ణయించిరి. వారి వాదోవవాదములను పరిశీలించి 
సమస్ట్రీమై (శ్రీనాథుడు (క్రీ, శ, 1860 - 1880 సంవత్సరముల మధ్య 
See జన్మిం చెనని సిర్థారితము చేయవచ్చును, బాల్యము 
నుండియే కవిత చప్ప నేర్చి న వాడు (శ్రీనాథుడు, (పథమ కృతి 
మరు_త్తరాట్సరి త్ర (శ్రీ, శ, 1872) ద్వితీయ కృతి శాలివావహాన నప్త 
శతి (క్రీ శ. 1876) తదువరి వరుసగా పండితారాధ్య చర్మితము 
(శ్రీ, శ, 1882) శృంగార నై వధము (క్రీ, శ, 1890), పూర విలా 
సము (క్రీ శ, 1400), ధనంజయ విజయము (కీ, శ, 1410-1412) 
నందనందన చరిత్రము (కీ, శ, 1424-29), భీమఖండము (క్రీ, శ, 
1480-84) కాళీ ఖండము (కీ. క, 1480-1484) శివర్శాతీ వాహ 
తము (క్రీ శ, 1445) వలనాటి వీరచర్మిత్ర. (క్రీ శ, 1446) 
(ii) 


Xvili 
మున్నుగాగల (గంథములను నంవదించినట్లు (శ్రీ) కొర్లపాటివారు 
నిర్గారణ గావించిరి, ఇందు కొన్ని అనువలబ్ధములు, అవి 1. మరుత్త 
రాట్స్బరితము 2. శాలివాహన న ప్తశతి, క, నండితా రాధ్య చరి 
(తము, 4 ధనంజయ విజయము శ్‌, నందనందన చరిత్రము, క్రీడాఖి 
“రామ క_ర్హ్భత్యము వివాద్మగ నము, వల్నాటి వీర చర్మిత యందలి 
కొన్ని భాగములు మాత్రమే (శ్రీనాథ కృడమని నిరూపితము, 
(శ్రీనాథుని (గంథములలో వారవిలానమునకు గల స్థానము: 
శ్రీనాథు డీశ్యరార్చన క ళానీలుడు. శివభక్తి (వపూరిత 

చుగు నాతని కృతు లే ఆతని శివభ క్తి నిరతికి సాత్యుములు, భీమేశ్వర 
పురాణము, కాశీఖండము (శ్రీ నాథుని యీశ్యర భక్తిని చాటున 
వయ్యు, నవి స్థల పురాణములు, వండి తారాధ్య చరిత్ర, నిగమార్థ 
సార సంగహామని శివభ క్రి మయమనియు చెప్పవచ్చును, శివరాత్రి 
మాహాత్మ్యము, ఆ వర్వదిన (శోన్టత్యము నుర్హాటించు మాహాత్శ్య 
కాన్యమై (శ్రీనాథ డనసాన దశలో రచించెనని తెలియుచున్నది. 
“(నై వధం విద్య చౌవధమ్‌”, “కాశీ ఖండ మయః విండమ్‌ి అను 
అఆ భాణక ములు, (శ్రీనాథుని (ప్రతిభా వ్యుత్సిత్తుల తెల్పుచున్నని, 
ఇట్లు (శ్రీనాథుని (గ్రంథములు కా వ్యాను వాదములుగ ను స్థలపురాణ 
మాహోత్శ్య రచనములుగ సాంఘిక జీవన (వతిబింబములుగ 
నున్నను హరవిలాస మాతని రచనలలో ప్రత్యేక స్థాయిని సంత 
శించికొ నెను, కథాక్‌థనము చేతను, చేశీయ నంపడాయ కవితా 
వర్ణనల చేతను, శినభ క్యాతిశయ నిరావణము చేతను స్వతంత్ర 
మగు రనవ త్తర (వబంధముగ హారవిలానము రాజిల్దు చున్నది, 
0.2 హారవిలాన రచనా కాలము: 

కృత్యవతేరణిక నుబట్టి హారవిలాన రచనా కాలము నిర్ణయించు 

టకు సాధన సంవ త్తి యుండియు, ఈ (గంథ రచనా కాలము 

వివాద్మగ స్తమెనది, 


XiX 
కొమ జ్హైజు లయ్మణ రావు, కందుకూరి వీశేశలింగం వంతులు, 
చిలుకూరు వీరభ[దరావు, వేటూరి (వ్రభాకరశా(స్త్రి, బండారు 
తమ్మయ, నేలటూరి "వేంకటరమణయ్య, ఇచ్రాగంతీి "శేషయ్య ముద 
లగు వారు (శ్రీనాథ విరచిత జారవిలాన కాల నిర్ణ యము చేయ 
సమకట్టిన వార లలో ముఖ్యులు, అందు హారవిలాన రచనాకాలము, 
- కుమూరగిరి రెడ్డి జీవిత కాలము ఒక శునని లవ్మణ రావ్సు, బండారు 
తన్ముయ, నేలటూరివారు కొర్ల పాటిబారు నిర్హయించిరి. 
కృృతివతియగు అవచి తిన్నయ సెట్టి, తమ్ముడైన తిరుమల 
శెట్టిని (శ్రీనాథుడు కృత్యవ తారికలో వర్ణించుచు 
పూరిబార రాయ “ఫెరొజి నపహాో, సురభాణగ జూధివొది భూ 
వరులు నిజవభావ మభివర్ల న సేయ, గుమార గిర్య ఖీ 
శ్యరుని వసంత చై భవము సర్వము నొక్క_డ నిర్వహించు మూ 
తిరుములనాథ 'సెట్టికిని ధీగుణ భట్టికి నెవ్వరీదగున్‌ ___ 


అను వద్యమున వీజయనగ రాధీశుడె న హొరిహార రాయలు, బహ 
మనీరాజై న “ఫిరోజీనహో కొండపీటి రెడ్డి రాజైన కుమారగిరి యను 
మువ్వురు సమశకాలీనుతై న రాజులు న్వస్వ రాజ్యములు పరిపాలించు 
కశాలమనుటవే అనగా శ్రీశ, 1898-1400 సం॥ (ప్రాంతమున కుమార 
గిరి ప్రభుత్వపు చివర కాలమున సారవిలానము రచింవ బడినదని 
శేలినది, 
0,8 వారవిలాన కృతి భర్త: 
కుమారగిరి రాజ్యాస్థాన సుగంధ భాండాగా రాధ్యతు డగు 
అవచి తివ్చయ 'సెట్టికి (శ్రీనాథుడు “బాలనసఖి నంబంధముచే 
'శెవ (వబంధ మగు వారవిలానము నంకిత మొన ర్చెను, 
అవచి తివ్నయ సెట్టి తాతలు నెల్లూరు మండలమున జీవించి 


XX 


యున్నట్లు, వారు శాంచీపుర మందలి వరద రాజస్యామికి 
బాలార్క మను వద్భరాగమును దానమిచ్చి తిరువళ్లూరు నందు 
చెరువు (తవ్వించి, కావేరికి గట్టు కట్టించి, వ కామనాథునకు చేయి 
కర్పూర దీపములు వెలిగించుట శేర్పాటు చేసిన వారలు, ఉభయ 
గో[తములవారు వాణిజ్య కేష్టులె శౌవ వెైవ్లవ నమయదీతో విశే 
షంలై యుండిరి, తివ్చయ సెట్టి వరవు వైన్హవుడగు కంచి నంది వంళ 
జుడు (తిరుకచ్చి నందీ ఈ తివృయ సెట్టి మాచాంచా అవచి చేవయల 
ప్కుతుడు, తిరుముల నెట్టి, చామిసెట్టి ఈతని సోదరులు, ఈ అన్న 
దమ్ములు ద్వీపాంత రావాన వ్యాపార మొనర్చి సుగంధ భాండా 
గారము నింపి కుమారగిరి నెరపు వనంతోత్సవముల జయ[వదముగ 
నడపుచుండిరి, అన్నమ బేవి తిప్పయ సెట్టి భార్య, మాచన, విశ్వ 
నాధ చెనమల్ల లను వారలు కుమారులు, 
0.4 హారవిలాన కథానుక్రమణిక : 


హార విలాన కావ్యమున చిఅుతొండ నంది కథ ముట్ట 
“మొదటిది, కవి శిపలీలోత్క-ర్ష మగు కథాకథనము, “*భకాస్తు 
తనవో మమ” యను వరమ సత్యము నుద్బోధించుట శే, 
(శ్రీనాథుడు శివభ క్రి విలసితమును చాతీణాత్య గాధయు నగు 
చిజుతొండ నంబి కథను కావ్యాదిగ 77 కొనెను, (ద్రవిడ 
దేశస్థుల కత్యంత పరిచయము గల్లిన శివభ కుని గాధ చిజుతొండ 
నంబెగాధ, (ద్రవిడ కర్గాటాంథ చేశములలో జనరంజక మై 'జీళ 
వ్యాప్తమై సీ భక్తుని గాధ నెరుగని శివభ క్రులుండ నంతటి బహు 
(వచారకత్వము నొందినది, పురాతన శివభ_కృ గాధను, (శ్రీనాథుడు 
కృతిభ_ర్ప యగు అవచి తిప్పయ పీత్యర్ణము తన ఈశ్యరార్చన 
కళాశీలత్వ ముట్టివడ చిజుతొండ నంబి కథతో కావ్యారంభ మొన 
ర్చను, తిరుక చ్చినంబి వంశీయుడనుచు చితుతోండ నంబికిని అవచి 


xxi 
తివృయకును కవి సాధర్మ్య మూహీంచుచు కృతిభ్రర్త నత్యంత 
శేష్ట్ర మెన తుంబురు వంశజుడని కొనియాడుట విశేవము, కాొవ్యాం 
(ల ఫీ 
క్రితము = చాలనఖున కిచ్చిన అపురూవగారవమును తలపించుచున్న ది, 


దేశవ్యాప్త వె (దవిడ జేశస్థుల మన్ననకు పాత మైన ఇతి 
వృత్త తముతో కావ్యారంభ మొనర్చిన ఎల్లర అఫీష్ర ముల నెర చేర్చిన 
వాడ నగుదుసని (శ్రీనాథుడు భావించిను, అపురూవమగు కోరికను, 
అందునను నరమాంనమును భగవంతుడు కోరుటయు ఆ భగవంతుని 
వరీతలో విచ్శితమగు కోరిక యని సైతము ఇంచుశకై నను భావింవక, 
తన వశైక ప్కుతమాంస మర్చించి తన తిరుబాన [వతమును చెల్లిం 
చిన వీరమూ హేశ్వరుని చరిత్రము భ_క్తిచేగాక త్యాగ వీర ముల 
బాటుచున్న ది, భక్తి యనగా నిస్వార్థ మైనదనియు, అత్మ సాహా 
'త్కా-రమునకు తోడ్సడునదనియు, రజో తమో గుణముల నణచి 
విచారపు మొలకలను సమాలముగ సెకలించివేయునని నంబి 
బాగుగ నెరుగును, శివునకు శివయోగికి భేదము లేదని శరణుల 
అర్థ పాణంబులు శివాధీనములసి, భయ (ఛాంతుల తొలగించి, 
పొవ సిరాన "మొునర్చు శీవక _ర్హ్భృత్యమును భో_కృత్వమును, త్రికరణ 
శుద్ధి అంగీకరించిన భక్తుని గాధయే నంబి గాధ, ఆ భక్ష 
కుటుంబ నభ్యులును యజమాని యభీస్రమును, తిరుబానను వన 
మంతెన వ్యర్థము గానివ్యరు. అనుకూలవతియె భర్తాభీష్టమును 
నెర వేర్చుచు, ఆతని ఆజ్ఞను మూడైస దాటని అంగనారత్నమగు 
తిరు వెంగనాంచి, తలిదండుల భ కివరాయణతను పుట్టుక తోనే 
పుణికి పుచ్చుకొని వరోవ కార| ప్రియ శీలత్వమును (పకటించు బాల 
సిరియాలుడు, అన్ని విషయములందు చేదోడు వాదోడుగ నున్న 
చందననంగ పీర శె నవత మహోయజ్ఞ వరినమా ప్రి కె అనుక్షణము 
పాటుబడీన 'త్యాగళీలులు, 


26|| 

మమ'తాహం కారముల త్యజించి, సిప్కా-మమగు బుద్ధితో, 
భఛగవదర్చితమగు మాననముతో “త్యాశేనై కేన అమృత శ్వ 
మానసుఃొ అన్న సత్యేము నెరిగినట్టు వవ ర్తించినవాడే నంబి, 

మానవజీవిత నంసారములలో భ క్షుడు భగవంతుని (పీతి 
యెంతటి ఘన కార్య మొనర్చినను పుత్ర నూంనము నర్చించిన 
వృ కాంత మనహజమై ఆశ్చర్యమును కొల్చును, భక్తి వరాకాష్ట్ర 
దశ నొందిన ఘట్టమును తలవీంచుచు, సిజప్పుత నినర్జ మోహ శంఖ 
లముల తెగటార్చి వీరశెవ (వ్రతమును నిర్విఘ్నముగ నెర వేర్చుటలో 
అకుంఠితమగు కార్యదీకు, ఆత్మవి శ్యానము, భగవంతునిపట్ల గల 
విశ్యానము వ్య క్రమగును, 

వె ళ్యుడుగా అదివర శె సిరియాలుడు (నంబి) వీలువబడుట చే 
(శ్రీనాథుడు చమత్కారముగ, వైళ్యులలో అఖండమగు త్యాగ 
పీరములను [వదర్శించిన నంబి కొథావృ త్తమును స్వీక రించి. 
(వ్మవథమ హరవిలానముగ చి [తిం చెను, 

వేదవేదాంగ పారీణుడు, శినభ క్షి నిరతుడు నగు (శ్రీనాథుడు 
ఉపానకుని [పాణములు, జీవళ కి భరితములె నల్లిసల వ్యావించి 
యుండి ఆ (పాణములు విలతణముగ భగవంతునిలో చేరుటకు 
యత్నించునను. వేద రవాస్యము సీ చిజుతోండ నంబి కథలో 
నితేపిం చెను, 

చాల సిరియాలుని (ప్రాణములట్లు నల్లినల వ్యాపిత మె భగవ 
దాజ్ఞ చే భక్తురాలి (ప్రార్థనే తిరిగి అత్మశరీరక స్వకావము నొండె 
ననియు వేదరవాన్యము నెరిగిన మవోకవి (శ్రీనాథుడు, బాలుడు 
“త త్వ్యద్వ్యంజన పాక గంధ్యవయవస్థాన |ప్రతానంబుతో” తిరిగి 
వచ్చెనని వర్ణించి అద్భుత రగ |వ్రతిపాదనము గావించి కవితా 
విలానమును (వదర్శిం బెను, 


xxiii 
నంబి, నంగ, బాలసిరియాలుడు, చందనిక కారణజన్సులని 
అచంచలభ క్రి నిక్యానముల [వక టించిన వారలు నళరీరుల కె లాన 
అని అ Be, Nos 
మేగిరణి ఆశ్చర్యాద్భాతములతో గ్‌ా (౫ వణోత్పుక త సనుముడించు 
రీజసి కవి, కథాగమన మొనర్చి పాఠకుల కమం దానందమును భక్తి 


p 


డ్రియత్వ్యమును కలుగునట్లు న చంది కృతి కృత్యుడ యను. కావ్య 


(నయోజనము రనానంద వుగుటచే భ కర సొన్ఫుతీ సానము'ే ధర్మ 
దీతూ ధన్యమానసులగుట తధ్యము, క థాావణాళికలో సీకథ భక్తి 
కరుణ, ఆ్యాగ వీరరసముల నువ్చతిల జేసిన తవన్వి యే (శ్రీనాథుడు, 

'కావ్యమున భారనీల నే చెలబ్బునగి గారీ కల్యాణము, నంది 
అఖండ | వీవానురాగముల చే నువముతాసాం కారములు వీడి పత 
త్యాగ మొన ర్సె ననుటఖో అర్జీ 9 భూత మనస్కులగు పాఠకుల 
నిట (శ్రీనాథుకు శృంగార రన తేరంగితుల చేయును. జగన్నాతా 
వితరులగు శాంభవీ శంకరుల (సణయ నస్యము వివిధ వరీతుల శెదురు 
నిల్చి ఫలించి వివాహా లీలగ షర్యవసించి నిది, దామౌయణీ విరహ 
భారమున పీమాలయములందు తపోమగ్ను డైన మహోశివుని యుగ 
 నమును భంగ మొనర్చి మన్న్మథుడా పార్వతీ శంకరులలో (వణయము 
వండించను, నమూయావటు వేషమున మనసునందలి దృథఢనంక లము 
చెరిగిన చుహోవీస్పుడు నవర్జుల భారా sa వివాహా రాయ 
బారము. జరిపి వేదోక్త విధాన నం(వ దాయముల చే పొర్వతిని 
వివొిహామూా డెను. కునూ+రగోదయ ప్రథాన (వయోజనముగా గల 
గారీ కల్యాణము, "తార కాసుర విజ్బంభణమను కారణముచే కాగి 
వడ బేరి కా ర్యానుకూలము నోనగ్బనది, కనుక తారక విజ్బంఛ ణము, 
మన్మథ (పోత్సాహములు తొలుత గారీ కల్యాణ కార్య వ యోజ 


నోదధివము లే వీవవ కుమార సాహ జననమునకు దారితీసినవి. 
య Mes 


కాళిదాన శుమూార నంభ వాం ధీకరణమును న్వతం తే ధోరణి 
యించుక యుటివడీన టుగ సందర్భోచిత వర నముల నటనట చేయుచు 
లు య (ac) 


xxiv 

మయూలవిభేయముగ నుండి, శృంగార రసో చ్చ ంఖలత్యమునకు లోటు 
రాని విధమున (శ్రీనాథుడు రచించి పూర్వాశ్యాగములందలి నంబి 
కథచే బరువెక్కిన గుండెలను తేలిక చేయుచు రనవద్ధ ట్టముల 
పోవీ.ంచె ననవ లెను, 

కాళలిడాసుసి కావ్యనామము ననునరింవక, గారీ కల్యాణము 
వరకు మాత్రము హరలీలగ తీర్చిదిద్దుటలో . (శ్రీనాథునకు కన్నడ 
కవియగు హారివారుని గిరిజా కల్యాణము తోడ్చడిన దనవచ్చును, 
(వబంధోచితమగు వర్ల సల చే నా కావ్యము (వ త్యేకత గల్లియుండ 
శ్రీనాథుడాకనివ శె డావీణాత్య వివాహ సంప్రదాయములందును, 
ఇతిన్న_త్తమును కల్యాణము వరశే వరిమితి నొనర్చుటలో నా కవి 
ననుసరిం చెననవ లెను, శివుని కారుణ్యము భక్తురాలి వరీతయందు 
వర్యవ సించియు నాటకీయ ధోరణి గల్గిన నీ ఘట్టము రనవంతమై 
పాఠకుల నమంచానంద కందళిత హృదయార విందుల నొనర్చును, 

గారీ శంకరుల వివాహానంతరము జగన్మాతా వీతరుల లోక 
విషయ మే వినరించిన విధముగ ఆనంద నమ్ముద్రములో మునిగి తేలు 
చుండ శివుని (వమథ గణములు అవిభేయు లె దుర్గార్గమున (పవ 
రించి హిమవంతుని కండ్ల బడిరి. మామగారైన హిమనంతుడు 
అల్లుడు భూతగణముల థూర్హవ_ర్శనమును మాన్ప్చింవని నిర్ల త్య 
ధోరణికి కోవగించికొ నెను, 

మహాశివుడు “తిర్మాతౌళ్యశుర గృహాంి అను విషయము మరచి 
సంభృత నవ్యకుటుంబ ఛౌరుడై మంచు గుబ్బలి చేని యింట మను 
గుడుపులు గుడిచినుదులకు విచారవడి, అవమానమునకు చింతించి 
కోవముతో హుటాహుటిగ భార్యకు చెప్పక సపరివార నమేతుడై 
దారుకావనము చేరెను, ఈర్హ్యాసూయా మళత్సరముల చే నహాంక 
రించిన మునిగణముల నన్నార్లులుగ తీర్చి దిద్దుటకై. మాయా మిండ 


XXv 


జంగముడై శృంగార మోహములను మునివత్నుల యదుట (వద 
ర్నించి ఆ నతీమతల్లుల కవ్వించి మునులను ధిక్క-రింవగా వారీతనిని 
శకించిరి, ఆ శొన ఫలితముగ లింగోద్భవము కాగా డారు వన 
మున శివుని విచ్చల విడిగ (వవ ర్తించిన ధథోరశియందును, అచటి 
అన్సరాంగ నలు శివునకు భియోవితరణ మొనర్చిన పుడును శ్రీనాథుడు 
ఉత్సేయో వల్లభని భియోటన వర్ల నల లొనర్భి శృంగారరసము 
ముం చెత్తును, గారి కల్యాణముస శృంగార రనమిా ఘట్టమున శిఖ 
రాగము వంటిది, పాఠకుల మన_స్తత్యమును గమనించి (శ్రీనాథు 
డట్టు వరి ం చెను, 


కావ్యగానమున పురాణకథయగు Rs మభ నమును స్వీక 
రించి, వారిలీలను హరలీలగ రూపొందించీ జీనిత య్మాత్రలో తొలుత 
కాలకూట పానమువ లె కష్టముల రుచిజూచిన పిమ్ముట అమృత షాన 
దివ్యవ స్తుత తియగు సుఖముల నానందింవ దగునను దివ్యనత్యమును, 
నంజేశమును కని మన కందించును, 

బహువ్యయ్మపయానల కోర్చి వట్టువీడని కార్యదీయ చే నము[ద 
మథన మొనర్చిన ేవదాననులు తుదకు కార్యసొ ఫల్యమున క్రై ఎట్టి 
ని గహామును (వదర్శించినదీ ఎట్టి దుర్మార్ణమున కొడిగట్టినదీ వరీ 
శ్నీంచి చూడ, జీవిత నమరమున మానవు జెదుర్కొ.న వలసిన సమ 
న్యల తీవ్రత ఇబ్బడిగను, ముబ్బడిగ నుండినను చివరకు ధైర్య సైర్య 
ములతో ముందుకు సాగిన ధర్ణయుత శాంతి జీవనము గ మ్యుహాన 
మగునని (వబోధిం చా చున్నది, 

శివపారమ్యుము. నుద్దాటించు. ఈ శీరాబ్ది వృత్తాంతము. 
మూనవ మన నృత్వముస గల హెచ్చు తగ్గులను వంచన కావట్యము 
లను వెల్లడించుచు నంసార సాగర మథన మొనర్చుచు, వటికి ఎదు 


Xxvi 
రీవునటి మనోబలమును ధార్మిక జీవన' సైర్గము నిచ్చునదై శాంతి 
రలు Aa $8 WwW a 

నం చేశ ము నొనగుచున్నది, 

భక్తుడు భగవంతుడు ఎదులెదురుగ నిలిచి పోరాహోరిగ 
పోరాడి జయ మెవ్వరికి లభించునన్న ఉత్సకతను గల్ల జేసి వీజయము 
ప్‌ర భోజ్య మన్పించిన నృ త్తాంత మే కిలాతార్టునీయము, శివార్టునులు 
కిరా'తార్జును లై నవిలానమునగ కిటికై పోరాడి చేడుక గల్లించుచు ఫ్‌ర 
రసావిస్టుల జేయును, వర్మాకోనుము, వట్టుదల చే అనూనము అనదృశ 
మప పాశువ తా స్రనును ది చ్యాన్ర్రమును బడసిన అర్జునుని నీలనంవద 


EA 


తిసభ కీ వపూతమై చై గనిగ్యామును నంతరించుకొన్నది, 


గ్‌ 


అరు 
జ 
వోన్న ఏరరన నమువేజెముతఆె నహాజతం ముటివడునట్లు రచించిన 
లీ ద ఏ ఫట అ 
(శ్రీనాథుని కవితా రుకులు భాగీరథీ వయోభారా నిర్భర ముల 
బోలినవి, 

(బ్రహ్మకు గూడ సాధ్యముగాని నిబాత కవచపొలోము కాల. 
శేయ వధలొనర్భ్చిన అర్జునుని వరా[కమి నంవద ఆతని నొక మరపు 
రాని వీరునిగ తీర్చిదిద్దినది, (శ్రీనాథుడు మహాభార లేతిహాన కథా 
వృ త్తమును చేబట్లినను నగిషీత న ముట్టివడ (వకాళించు రత్నాభర 

5 ౬ (న) 
ణము వలె ఈశ్వరార్చన కళా భీలత్వముచే ధగద్ధగాయ మాన 


న మాయాభీల్లుల సంవాదము, ఇం దార్జున నంవాదములు 
గధ ద్‌ 


మగు ఇందార్టున మ్యాత్ర పోవణములతో వీరరననము సేవ మై శాంత్ర 
రన వర్యవసాయియె |వతిభాసించు చున్నది, 
హారవిలాన కావ్యము త్తమ నంస్యా-ర జీవనోవ బలకమె, 
అణాల ర్‌ు 
రసానంద [వయోజనా కాంతీయె, శాంతియుత నమరన జీవన 
సాఫల్య కారియెన ఉత్తమ (వబంధమనదగియున్నది, 


న VANE 


1.0. 
1.1. 
1.2, 
1.8, 


1.4. 


1.5 


1.5.0, 


1.5.1, 


1.5.2, 


1.5 శీ, 


1.6, 
LT. 


2.1, 
2.2, 


విషయసూచిక 
were 
చిజుతొండనంబి కథ 
అవ తారిక 
నంబి జన్నాదిక ములు 
నామవ్యుత్పత్తులు = చిజుతొెండడు - 
వర్యాయ వదములు 
చిజుతొండనంబి శిలారూపాది 
పారవిలానము - క థా మాలములు = 
భేద సాదృశ్యములు 
చిరియ పు రాణము = పహారవిలానము - 
భేద సాదృశ్యములు 
కన్నడ వాబ్బయము = కార విలానము - 
భేద సాదృశ్యములు 
వాల్కు-రికి సోమన బనవపు రాము 
జారవిలానము - ఛేదసాదృ్భశ్యములు 
శివభ క్ష విలాసము - హార విలానము - 
భేద సాద్భశ్యములు 
కథా గహణ హేతువు 
కథాంత ఫల శుతి 
గారీక ల్యాణము 
క థావమూూలము 
గార్రీక్ష ల్యాణము - విశేపూంశములు 


యు వలి గా ౯ 


10 


12 


12 


22 


లిస్ట్‌ 


ఫై 


ప్‌ 


40 
శీలి 


Ad 


45. 


8.4.1, 
త 4 ఏ, 
లి.4 8. 
ల్‌ ఉక, 


4.58. 


XXX 


(వకృతి వర్ణనలు one 


ఆశ్రమ వర్ణనము జ 


మునివత్నుల మునిక న్యక ల వర్ణనములు .,, 
వేశ్య వాటి కావర్ష నము 

లింగోత్స త్తి వృ తాంతము 

హ్తచుళక వృత్తాంతము 

నమ్ముద మథ నావశ్యకము 

క థా పారంభము-నవ్యత 

విశేపాంశములు హి 
కాన్యవ ణాలికలో నీ కథకుగల స్థానము . 


4.4. ఇతర |గంథములలో 4 &ీరాబ్ధీమథన 


4.4.0. 
4.4.1, 
4.42, 
4.4.8. 


5,1, 
5,92, 
ర్‌ 4, 


5.40, 
Bal 
క్‌, ఉలి, 


వ త్తాంతము ఇళ 
సంస్క తాం భీమఖండముల కథ స 
భేద సాదృశ్యములు జ 
సురుచిర నస్తూత్చ త్తి 
సంస్క్భత భాగ వతము-ఆంధ 
భాగవతము-హొర విలానము 

కిరా తార్జునీయము ఫ్‌ 
ఫల్లుణుని (బహా్మ్తేపాననా తత్సరత క 
పాశుపత శైవ (ప్రాముఖ్యము 
కిరాశార్జనీయ వృ తొంత మూలములు: ౫ 

తులనాత క వరిశీలన 
నంన్మల్బత మహాభారతము పుష్య 
భేదములు 
సాదృశ్యములు 


ie అ * 


189 
142 
143 
146 
147 


149 
150 
151 
151 
155 


157 
157 
157 
158 


158 


168 
165 
167 


177 
177 
178 
188 


ఫ్‌, 


5,5,0. 
5,51, 
5,6, 


స్‌, 7, 


స్‌. 0, 


61, 
62,0, 
6.2.1, 

6,8. 


6.8 0, 
6,8.1, 
6.8.2, 
6.8.8, 
6.8.4. 
6,8,5. 
6,8,6, 
6,8,7. 


xxxi 
భారవి కిరా తార్జుసీయము - భేద 
సాదృశ ములు 
భేదములు 
సాదృశ్యములు 
ఆంధమహోభారతము - 
భేదసాదృశ్యములు 
అవాంతర కథా కల్చనము - 
(వయాజనము 
విశేపాంఛములు 
సహార విలాసము = కావ్యస్వరూవము 
కావ్యన్యరూపము 
కావ్యలకతణములు జః (వ 'యాజనములు 
కావ్యవ స్తువు 
వార విలానము - 
కావ్యలతుణ సమన్వయము 
నాయకుడు 
రనపోషణము 
అలంకార (సాముఖ్యము 
రీతి (పాశ _న్య్యము 
ధ్వనిపాళ_న్య్యము 
వ్మకో క్షి సంవ దాయము 
చమత్కౌా_ర నం పదాయము 
ఉవజీవ్య (గంథ సూచిక 


Pt 


.- 187 


184 
184 


189 


194 
204 
206 
206 
208 
218 


214 
215 
217 
220 
లిఫీర్‌ 
242 
244 
248 
257 


259 


1. చిజుతొండనంవి కథ 


1.0. అవతారిక ౩- తాత్త్విక దృక్పథులళైన భారతీయులు ఐహికా 
ముమ్మీక ఫలావేశ్షులు. వతత్సలాజేక్షయ్‌ భారతీయ సంస్కృతీ విశి 
నత, ధర్మార్థ కామ మోొశుములను చతుర్విధ ఫల పురు పార్థ ములను 
సాధించి అన్మృుతుడగుట యే మానవు పరమావధి యనియు అట్టి లకు 
సాధనమే కావ్య(ప్రయోాజన మనియు భామవాుడు- 


ధర్మార్థ కామ మోక్షే షు వైచతణ్యం కళానుచ, 
కరోతి కీర్తిం (ప్రీతిం చ సాధు కావ్య ని"పేవణమ్‌. 


నత్కావ్య పఠనముబే మానవుడానందమును ధర్మనిరతిని, ఆధ్యాత్మిక 
వికానమును పొందును, 


ఆతీందియ తర్కా.తీత (వశాశ సాశా త్కారా న్వేమణ మే 
మఠము. భక, జ్ఞాన కర్మ మార్గములు. మోశ్వగామికుపా బేయనులని 
మతోప దేశము. అందునను భ_క్షిమార్గము సులభ తరము. త(ద్రహిత 
జ్ఞాన కర్ణ మారా న్యేమణను నివృలము, భక్షి అనుభవైక 'వేద్యము, 


“సాఠ్వస్మిన్‌ (వేమ రూసా” అని, “అనిర్వచనీయం (వేమ 
న్వరూపమ్‌” అని నారద వచనము, లౌకిక జీవనముబే కలువీత మైన 
మనస్సు కావ్య పఠనను ద్యారా న_త్త్యపథానమైన రసొనందము 
ననుభవించి తదనంతరము ఉత్తమ సంస్కారము నుజ్జీనింవ జేసీకొనుటకు 
భక్షి యావశ్యకము. 


(ప్రకృత పరిశిలన కావ్యము శృంగార వీర భ_క్రిరసాది పరి 
పుష్టము, భ_క్తిరస (వభానము, హరలీలోత్క_క్ష ము, తదంత ర్భాగమే 
చితుతొండనంబి కథం. 

() 


జై 

11, కళాపాక న్య (ప్రాచుర్యాదులు :- చితుతోొ ండనంవి కథయందలి 
యికివృ త్తము చారిత్రకము; భో _కీరసాక్ళకము; జసరంజకము; తమిళ 
వేదమని (పశంసింపబడు “తిరుతొండ పురాణము! (పెరియ వురాణము)ను 
“సేక్కిఛార్‌? అను తమిళ కవి (క్రీశ, 18వ శతాబ్ది పూర్వార్థములో 
(1188-11560) పద్య కావ్యముగ నంతరించిను. - ఇది అరువత్తువూవర్‌ 
నాయన్నారుల చరిత్ర, దశ్షీిణ భారతమున తుంగభ్యద మొదలు కన్యా 
కుమారి వరకు. (క్రీ.శ. 800-365 మధ్య కాలమున నీ అరువది ముగ్గురు 
నాయనారులు జీవించి యుండిరని శిలాతామయ శాననాదుల మూల 
మున నాణిముల మూలమున తెలియుచున్నది! ఈ నాయన్మారులు 
శివ క్రులై తమిళ వాబ్బుయుమున శినలేని. నేవ జేసిరి, పాల్కురికి 
సోమన ఈ అరువది ముగ్గుకు నాయన్నారులను పండి తా రాధ్య చరిత్రలో: 
“నవ్మస్రగణమాలికిలో మహిమ (వకరణములో (వమధ రద యోగా 
చార్య ధర్మాచార్య గణములలో వేర్కోసెను ఈ అరువ త్తువరావురు 
అను సంఖ్య జైనమశీ సమయాచార్యుడగు హీముచం(ద నూరి రచిత 
శ్రివష్టీ శలాకాపురుషుల చరిత్రలోని సంఖ్యను పోలియున్న ది. 


చిఖుతొండనంబి సెరియపురాణమున 86వ నాయన్నారు; 
(కీ. శ. 600-680 (ప్రాంతమున (ప్రసిద్ధి చెందిన అప్పర్‌, సంబంధర్‌ అను 
“నైవ కవుల కాలమునకు సంబంధించిన నొడు, ఈతనికి సంబంధించిన 
శాసనములు ఠీమిళ వాబ్బయమున కనబదుచున్నవి, ఇతడు క్రీశ. 680 
(ప్రాంతమున నున్న వాడు. పెరియ పురాణను నందలి ఈ నంబి కథ చిర 
కాలమునుండి పాటలుగ (పభారమున కలదు, నూరు సంవత్సరములకు 
పూర్వమే ఒక కవి దీనిని నాటకముగ తీమిళమున రచించినట్లు (సిద్ధి. 
కన్నడమున కూడ ఈ కథ యత్తగాన వట్సది, రగడల రూపమున కలదు. 





Ll రాజమాణిక్యం, సెరింతప్రురాణం౦ = ఆరాయిచ్చి, 1948, 
శి సుబహ్మణ్య ము, జి ని సౌరళ్యత సౌరభ్ళము 1961, 


క్ర 
జేటీకిని చిజుళోండని వేర ఆతని జన్మన్థల మగు తీరుచ్చెంగాట్టం గుడీలో 
“చిజుత్తూండ విభా? నడుచుచున్నది. ఈ నంబి చోళనాడున జీవించి పల్లవ 
రాజైన మొదటి నరసింవానర్శకు సేనానాయకుడుగ నుండినవాడు. 
పెగా రాజునై వాతావిసై (క్రీ శ. 644లో దంజెత్తుటయేగాక తదితర 
వేర చోళ పాండ్య చేశములలో యుద్ధ మొనర్చి పీఠమును (పకటింది 
నట్లు పర మేశ్వర వర్ణ కురంప్రేట్టు (SLL-LILP.P.144) తెల్పు 
చున్నవి, బవాజన రంజకమె బవాళ వ్యాప్తమైన ఈ కథను గూర్చి 
జె, ఎం నల్లసామి పి 4 తమ పెరియపురాణ _ఆంగ్లాను వొదమున 


నిట్లనిరీ ఆ “It is the most popular story of the whole purana; that 
of Nandanar and Kannappa only coming next. Itis the first 
favourite with all the story tellers, dramatists, Bhagavathars 
and popular not only in this province, but in the sister province 
of Bombay. We have seen Poona dramatic companies perform 
this story with great spirit and the late Tanjore Govindaswami 
Rao acting of it was moving and sublime.  Theé Poona 
Brahmins call this saint Siriyala Maharaja and observe an 
annual feast in his honour.” 

g వాక్యముల బట్టి ఈ సిరియాలుని కథ మహో రాష్ట్రవరకు 


వ్యాపించి నాటకములుగ, నటింపబడిన (పశ స్తమిట భో క్షగాథయని 
తెలియుచున్నది. పైగా చిజుతొండని జీవిత విశేపూదికముల తెల్పు 
శిల్పములు కంచిలోని ఏ క్నామనాథ జేవాలయ (ప్రాకార కుడ్య ముల పై 
వ్వాక్కియుండుటచే ఈ కథకుగల (పాచుర్యము చారిత్రక్రోమని తెలియు 
చున్నది. 

‘As regardg oral versions Gene Raghain found the story 


of the little devotee still told as part of oral recitation of the 
palanati veera charitra in Andhra. The Tamil Cirutbondar 








3. Nallasamy Pillai, J. Mi, Periyapuranam Translation 
Eng; 1208, 


శి 


Pattatm Katai (Madras~R. 6. Pali. Company ౩ 4) is either 
a modern oral version of the story or is based upon such a 


version.* 


ఇ వాక్‌ స్రములను బట్టి నేటికిని చిలుతొండని కథ వా_శాపమున 


యు 


పల్నాటి సీమలో కలదని వ్య క్ర మగుచున్న దిం 


శె నమతాభిమూనులగు ఆంధ్రకవులీ (ప్రాచీన భకగాథను 
న్వీకరించి వివిధ సాహిత్య (ప్రక్రియలలో ఆంధ్ర సారస్వతమునకు 
వరిచయ మొనర్చిరి మొత్తము మోద సంస్కృతాంధ్ర తమిళ కర్ణాట 
ఛావలలోనే చిలుకొండనంబి కథ పలువుర కవుల దృష్టి నాకర్షి ంచి 
*మ్మత్చిండ మేకం బహు భాండ రూనంి అనినటుల వివిధ (ప్రక్రియా 
వె విధ్యములభే రమ్యనుగు రనన త్త ఖండ కాన్యనులుగ రూపొందినదిః 


1.2, నంబి జన్మాదికములు క 


తిరుచ్చెంగాటం గుడి వాసియెన పరంజ్యోతి వట్సాస్త్ర గజాశ్యా 
రోవాణ విద్యానిపుణుడు, శివభక్తి తత్సరుడుం ఆగమ జ్ఞాని. వైద్య 
విద్యా పారంగతుడు, 


“ఆయుర్వేద కలై యుం అలగిల్‌ నడనూల్‌ గలైయుం 
తూయపరైై కలతొభిలుం తురై నిరంబ పయన న(టార్‌” 
(పె, వు, 86-8) 


ము గ్వేదమునకు "యు ర్వేదము; యజు ర్వేదమునకు ధను శ్వేదము, 
అధర్వ వేదమునకు అర్థ శాస్ర్రము ఉప వేదములుగా కెస్పబడుట చేత 
పరంజ్యోతి వేదవేదాంగ పారంగతుడని వ్య క్రమగునుం 


క, ease lL, Hart III, Sanskrit and Indian Studies, 1979; 
Pe 2 ర్‌ 


సంబీ మూ మాత్తీర (మా మాత్రియ పాఠోంతీరము) మరవీనర్‌ 
కులస్థుడు, శాం చీపురము చేలిన (వధమ నరసింవావర్శ (వల్ల నరాజు)కు 
నెచ్చెలి, అజేయ నిక్రముడై న సైన్యాధిపతి. రాజు ఆతని వీరమ్మిక్ర్షమ 
మునకు శివభ క్రియే కారణమని గుర్తించి ఆతనిని భక్తుల నారాధింప 
స్వన్ధల మైన తిరుచ్చెంగాటమున నియమింప, తీడారాభన యందు 
వునీతుడై న ఆతనిని పశుపతి భో కులు చిజుతొండడని కిలువసాగిరి. తిరు 
వెగ్లాట్టు నంగ ఈతని భార్య, శీరాల దేవుడను శివునికి వీరభద్రునికి 
సేవచేసి చిజుతొండనంబి తన మేకై క పుతునకు నీరాలజేవర్‌ అని 
'పేరుపెశ్రైను, 


కీ కే పొంగూరు సూర్యనారాయణకశర్శ తమ కివభక్త చరిత్ర 
ములో పరంజ్యోతి మవోమాత్య (బావ్మాణ కులజుడని తెల్పిరి, "పెరియ 
పురాణమునకు _తమిళనునకు వ్యాఖ్యానము (వ్రాసిన (శ్రీ సి, ౫, 
సుబ్రస్మాణ్యం ముదలియార్‌ పరం జ్యోతి కులమును గూర్చి యిట్లనిరి - 
“మానూత్తిర కలమనునది పరంపరగ మందులిజ్చే వై వై_ద్యకులము.” 
“అమాత్య” అను కులముతో దీనిని కలుపగూడదు. అది (బాొవ్మాణుల 
లోని ఒక తెగం మామా త్తిర కులము వై దికులకును రాజులకును మధ్య 
నున్న ఒక కులము. పీరు యజ్ఞోపసీతధాకులు - “నున్నూల్‌ వేర్‌ పొన్‌ 
మార్చిల్‌ సీరుత్తూండర్‌ ౫ (పె.వు.-98 పు. 702). 


పెరియపు రాణమును సిద్ధాంత విమయముగ స్వీకరించి పరిశోధిం 
చిన శ్రీ రాజమాణీక్యం, pa (కోవ వంశజుడై, వేద వేదాంగ 
పారీణుడై , యుద్ధక్షశలు డై, మనుధర్ధ శాస్త్ర లమ సమన్వితుడని 
చేక్కి ఛార్‌ చేర్కొ"నినట్లు 'తెల్పిరి, “మామాత్యుడు? - అనగా మంత్రాం 
గను నడపువాడనీ యూద్ధవిమయనులలో నం(పడించువాడని అర్థము, 


మామా త్రీరర్‌? - మవోమూ(త్రులు అనువారు మోర్య(పభుత్యో 
ద్యోగులు, సాధారణముగ నగరపాలకులుగా నితుమింపబడు చుండిరి,ర్‌ 


మహామా(తా ౩ (వధానానిచీ మహోనతిమా(త్రః పరిచ్చదః 
యేషాం తే మహామా(కొః) 


“వహోమా(తః (పభానస్స్యాత్‌ అని పుంసాాండమందు 
ఉత్కృష్టులు, కీలు గాక మధ్యమాధి శారములయ దు వ్యవస్థి వసితుతైన 
దథవాయి ము॥ వేర్లు. కనుక “మహా మాత్య” “కుహానా త్రి శభ 
ములను బట్టి మం(తియని, దళ వాయియని తెలియును. 


పెన వేర్కొనిన పొంగూరి సూర్యనా రాయణ శర జా! రాజు 
మాణిక్యం వాదనలకు నురూాలము కులమును న్య క్రము చేయు పదమును. 
“మామా _త్తియర్‌” అని భానించుటయే. చిజుతొండనంబి మంతి 
కాడు; దభవాయి లేక సేనాధిపతి. కావున పె వాదము పొనగదు, 
మవోమ్మాశ శబ్ద భవమే “మామా త్తి తిరర్‌?” అని rr: నామ 
లింగానశాసనార్థ ము పొసగును, 


తమిళ పెరియపురాణ వ్యాఖ్యాత శ్రీ సీ శె, సుబ్రవ్మాణ్యం 
ముదలియార్‌ మామా గ్రీర కులము వైదికులకును రాజులశును మధ్య 
నున్న కులనునుటచే నంబి బావహ్మాణ క్షత్రియ కులములు గాక వేరొక, 
కులమునకు ఇందియుండపలను, అది వై శ్యకులను కాని, శూ దకులము 
కాని కావచ్చును. తమిళ వ్యాశరణమశ తొల్‌ కావ్సీయమును బట్టి 
అరినార్‌ ((బావ్మాణులు), రైతులు (వెల్లాలర్లు), అరసర్‌ (రాజులు), 
వణిగర్‌ (వ్యాపారులు) అను నాల్గు సాంఘీక విభజనలున్నట్లు తెలియు 
ర్‌, కెడ్డి జి, ఎన్‌,, తెలుగు నిఘంటువు - వుట 617, 
6, అమరుకుడ్య నాగలింగాను కాసనము = ఫు, 470% 


7 


నని, ఈ నాబ్లు విభజనలు (బావ్మాణ తు(తీయ వైశ్య శూ(దులను 
వన్షైా(శమములకు భిన్నమసియు, రాజులు 'వెబ్లాలర్లు ఇచ్చి పుచ్చుగొను 
చుండుటచేతన్కు వెల్లాలర్లు రాజ్యము నేలుచుండుట మేతను ఉత్తర 
భారతపు శూ(ద్రులకోవకు వెల్లాలర్లు ేరరని - నంబి అరోరన్‌ అభ 
_పైాయము,? 


కనుక నంబి భూ(ద్రుడుగాక, బెల్లాలర్‌ (ఇశ్తె చేళాలర్‌, మరుత్తు 
వర్‌ -పె,పు, 6 సంపుట-588) కులస్థుడుగనో, వైళ్వ కులస్థుడుగనో అయి 
యుండవలెను, వైశ్యుడనుటకు అథారములు తేన. కాని నంబి వైద్య 
విద్యా పొరంగతుడగుటచే 


అమ్మస్థో వైశ్య ద్వి జన్ననో | (ఆంబ సమీపే తిస్టతి చికి తార్థ 
మితి అమృవ్ట £ ఫ్రాగతీ నివ్భత్వౌ) చికి త్సార్ధ ము నమిపమందుండు వోడు 
అని అమరము తేల్పుచున్నది, అనగా వైశ్య ్రీకిని (బావ్మాణునికిని 
పుట్టినవాడు. 


ఇట్లు అన్వేషి0పగా “నంబి? సంకీర్ణ జూతివాడని తెలియును. 
యజ్ఞోపవీతము ధరించువాడై వేద వేదాంగ పారంగతుడై గజాళ్వారో 
హణ విద్యావిపుణుడై ఆధికనుగు నేవాబలము గల్గిన సేనాధిపతిమై, 
రాజునకు సమాపమున నుండి వైద్యము చేయు వాడని తేలుచున్నది, 


పై విధముగ తిరుతొండర్‌ పురాణమును మామా తిర, మామా 
_త్తియ అను పాఠాంతరములుండుట నరాలమును పరంజ్యోతి (బావ్మా 
ణుడా? కాదా? యను వాదోపనాదములు తమిళ వాజ్మయమున చేర్చడి 
నవి. కాగా తదర్వాచీన కన్నడ ఆంధ సాహిత్యములందు. చిజు 





7. Nambi Aroran, culture of the Tamils as revealed by the 
Periapuranam — Ph.D,-History 1968, 
8. ఆనువకుడు - నాగలిం గాను శాసనమ - పు, 570, 


శై 


తొండని వ్రైళ్యునిగా భావించిరి. (శ్రీనాథుడు హరవిలానమున కృతి 
భర్షయగు అవచి తిప్పయ డ్రీశ్యర్ణము, వై ళ్యునిగ చిత్రించెనా! యను 
సంబేవాము ఫొందరు పండితులకు కల్లీనది, జనపరంపరాగత కన్నడ 
రగడలయందు, కన్నడ సాహిత్యమునందు నంబి సెట్టిగా చి(త్రీకరింప 
బడెను. 


పెన పేర్కొనిన వాదోపవాదములను పరికించినవో పరంజ్యోతి 
అనూళ్య (శూవా ణుగనుటకంెకు మి(క్రమజాలి వాడని చీరొనుటయ్‌ 
సమంజనముగ కన్నించుచున్నది, కాగా పరంజ్యోతి తరువాతి కాలమున 
“జట యగుటకు కల కారణముల నూహీంపవలెను, 


అంధ్ర కన్నడ బసవ వురాణములందు శివశరణ సంపుటీయం 
దును, (శ్రీనాథ హరవిలానమునందును అర్వాచీన ఆంభ్రగంధములం 
దును నంబి వైళ్యుడుగ 'వేర్కొననటడుటబేే (శ్రీనాధుడు నంబిని సెట్టిగ 
నూర్చలేదని అట్టి అపృవథకు శీనాథుకు తావిచ్చియుండ లేదని 
తోచును, 


పాల్కురికి సోమన నాటికీ పీఠ వనమత్‌ లక్షణములు (పబలినవి, 
జంగమ శిష్యులుగ భావించు లింగ బలిజలు, లింగాయతులు, జీవాం 
గులు మొదలగువా రుండిరి. లింగబలిజలు శివ యోగులను వీరుద నావు 
మును, జే శాంగులు (బావ్మాణ బిరుద నామమును (పకటించుకొనుచు 
యజ్ఞ" పదీ క థారణ ముసర్చు చుండిరి. లింగాయతులు జేవాంగులలో 
కొందరు తమ పేర్లకు పిదప (ోస్టియను బీకుదనామమును ధరించిరని 
వారి పురాణ మత గాథలందును, న్నుపభే దాగమము అను పాకువ తాగ 
మమునను కలదు. 


రామయ గోటు అటక సస్య. 


9, చెన్నా రెక్సి జీ, సాహిత్య (ప్రబోధము 1872. 
10, (ప్రసాద ధూపాలుకు ఆంంథ విజ్ఞానము = 6 సంపుటనూ - పుట 80564, 


§ 


మెగా “సెట్టి శేవ్యీ క్ట భవము, సంస్కృత సాహిత్యమున 
ఈ శబ్దమునకు పలు అర్థములు కలవు - అధికారి. ఉత్తముడు, 
సైన్యాధి కారి, కళాకారుడు, వ్యాపారులలో అ(గగ ణ్యుడు అధ్యక్షుడు= 
బవాళః కన్నడ సాహిత్యమున సిరియాళునకు (కే త్యము నాపాడించ్చి 
ఆతని (ేస్టియని వేర్కొని యుండవచ్చును. తద్భవమైన “సెట్టి? శబ్దము 
నక ఠతదర్వాచీన కాలమున అర్థ విపరిణామ మేర్పడి కులవాచిగా మూరి 
యుండును, వతన్న్మూలమున సిరియాళుని సెట్టిగా (భ్రమపడి, ఆతనిని 
చై శ్యకులస్థుని గావించిరి. కన్నడ వాజ్మయ పరిచయము గలిగిన 
సోమన (శ్రీనాథాదులు తదనుసారులై తమ (గ్రంథములలో నీరియాళుని 
సెట్టిగనే చిత్రీరించిరనుటలో వివతిప_త్తిలేదు. అవచి తిప్పయ్య వైళ్యు 
డగుట కూడ (శ్రీనాథుడు చిజుతొండని సెట్టిగనే చి్యత్రీకరించుటకు 
(పోదృలము నొనంగియుండవచ్చును. _బావ్మాణ త్యతియ వైళ్యులు 
ద్విజులు గావునను వేదమానర్థానయాయులు గావునను భేదము పొటింప 
లేదని తఆపవలెను. 


1.30. చిజబుతొండనంబి : చిజు అనగా చీన్నయన్సి తొండు అనగా 
నేవయని అర్ధము, నంబియనగా శ్రీరుపో_త్తముడని అర్థము. పశుపతి 
భ కుకు నేసవేయుచు భక్త జన పాద రేణువుగ తన్ను భావించి, 
అతడు కాలము గడుపుటచే భ్రక్తులాతనిని చిటుతొండడని పిలువ 
బొచ్చిరి. “నీరార్‌ తవత్తు చ్చిజుత్తొండర్‌” (నీరవ్వునిరందు తవవలిమె 
సిరుతొండర్‌) అనగా (గేష్టమైన తపమొనర్చిన వాడే చిలుతొండడు,] 
ఇచట శపమనగా భక్తులకు ' భోజనమిడక భుజింపని నియ తొచారమని 
లుం 





అల మలాలా సా ఇక గా కందా దానా రాతల తలల వందర రాలనాారాడాయోలారాకాడానారాం కారాల? 


క, ను(బహ్నాణ్యం ముద వీయార్‌ సీ, న, పెరియ భ్రరాణ వొన్టిఖ్య - పుట, 58ిక, 
(2) 


10 
1.81. తిరుత్తొండర్‌ = చిజు+ తొండు. అర్‌, 


చిలుకను, ' తిరుకును సంబంధములేదు, తిరు. సంస్కృతీ శబ్ద 
భవము (పవిత్రము, (శేన్టము), తిరత్తొండర్‌ అనగా (కేస్థమైన లేక 
పవిత్రమైన భక్తుడని అర్థము. 


1.82. నీరాళక్‌ 2 = నీర్‌ అన్‌ - నీర్‌ అనగా దైన మావాత్శ్యము - 
ఆళన్‌ అనగా వ్య క్షి. నీరాళన్‌ - అనగా దైవ నూవోత్మ్యము కల్లెన 
వ్యక్తి అని అర్థము త(దూపాంతరముశతే సిరియాల, సీరాల శబ్దములు. 
కన్నడ వాజ్ముయమునందలి చీలాళ శబ్దము కూడ దీని యాపాంఠర మేం 


1.4 చిజుతొండనంబి = శిలాదూ సాది (పాశ_స్య్యము న్‌ 


చిలుతోండనంబి కథను తెల్పు మూడు శిల్పములు చోళుల . 
నాటివి కలవు, మొదటిచానిలో తల్లి, సిరియాలుని పట్టుకొనియుండ గా, 
తంగడి తల తెగగోయుట్క కెండన శిల్పములో తల్లి విచారముగ నుండగ 
దాసి యగు చందననంగ మాంసమును వండుటకుసిద్ధపరచుట దృశ్య 
ములు మూడవ శిల్పములో శివుడు (వత్యశ్రమై నీరాలుని (బలికించుట, 
నంచి నంగ్క జాసి శివ్రని కొనియాడు దృశ్య్ణములును కలవు 


నంబి స్య స్థలమగు తిరు చ్చెంగాట్టంగుడి తంజూపూరు జిల్లాలోని 
మై లున్రేమనుదగ్గర తిరుస్వుగులూరుకు దశ్షిణముగా "ఠండు మైళ్ళ దూర 
ములో నున్నది. కై ముగన్‌ అను అనుకుని వినాయకుడు సంవారించు 
టచే రక్షము చింది అడవియం దెల్లెడల వ్యావించినందున జెంగాట్టుం 
గుడీ అనియు గణపతి పూజింపబకు స్థలము కనుక, ఈకోల్‌ 
గణపతీక్ళరాలయము, అనియు పేర్లు వచ్చినవి, ఈ కోవెలలో ఉత్సవ 
Tn nC 


India under Pallavas of Kanchi and the imperial cholasg ౪ 
AD 100-1360; 1950 (unpublished Thesis} 


it 

సన్నీ ధి శదుకుళ తీరునా త్తీజిట్టు చిజుతొండనాయనార్‌ “మొదలగు 
వారి శిలలు ఉన్నది. ఊరికి దక్షీణమున పై భాగమున చిజుతొండ 
మఠము ఉన్నది. ఈ యూరి కోవెల రాజరాజన్‌ 1, రాజూధిరాజన్‌ 1, 
కులో తుంగ 11 చోళరాజుల కాలము నొటివని కోవెల గోడలలో 
రాతి శాసనములు కలవు, ఉత్తరాపదీశర్‌ అను కోవెలలో చిన్న 
కోవెలగా  గణపతీశ్యరాలయమున్నది. ఉ_త్తరాపదీకర్‌ కోవెలలో 
విజయనగర రాజుల శొననములు కలవు, అప్పర్‌, సంబంధర్‌, గణపతీశ్వ 
రాలయపు కీరాల బేవువి . (జేవుడు) జేవియగు తిరుక్కుళల్‌ నాయకిని 
గూర్చి పాడిరటేే 


పరంజ్యోతికి గణపతీశ్వరుని దయచే సీరాలజేవుడను కొడుకు 
జన్మింపగా శిశువుకు జాతక ర్భాదులానర్చి అన్న దానమొనర్చి వంఖా 
ఇజారముననుసరించి బిడ్డకు కాపులు చేసెను. 


“మంగల నల్లియుం ముళ్గక్క-0 మై ముళ్గక్కం వాన్‌ అభవ 
అంగణర్‌ తన్‌ శీరడియార్‌ కళవిరంద నిధి యళిత్తు 
తంగళ్‌ (ణ్‌) మరబినిల్‌ ఉరిమై శడంగు దశదిన త్రీలుమ్‌ 
పొంగు పరుమగిభ్సియుడన్‌ పురిందుకాపని పునై ౦దర్‌, 
(పె.పు. 6 సం.-63వ ఎ) 


జ్ఞాననంబంధులు నంబి యింటికి విచ్చేసి ఆతిథ్యము స్వీక్రరిం చెను, భక్తి 
హరవశ్యముచే నంబి సర్వత్యాగము వేయ సంసిద్ధుడైన సమయమున 
మహేశ్వరుడాతని భక్తిని, శ్యాగమును పరీశ్షింపదల ది జంగమ వేను 
ఛారిమ్రై నంబి అన్నదాన (వతమున కాటంకము అేర్చరచ్సి వ్యుత 
మాంసము తోడి భికశ్షూావందనమునకు నంబిని సము శ్రతీంప జేసెను. ఏర 
మ హేళ్య్వరుడగు నంచి, నమ్మకము త్యాగము నే వాంఛించునని ఎరిగిన 





నా 


18, కలై శళంగి తన్నో ర్‌ వ సంపుటము 1959, 
కతా = 


12 
వాటీగుటచే భగవంతుని పట్ల భక్తిని (ప్రదర్శించి, భగవంతుని కోరిక 
తీర్చి ఆశని సాళజ్రాత్కారమును పొందును, 


1.5, వారవిలానను - కథామూలములు = భేద సాదృశ్యములు, 
1.60. పెరియ పురాణము = వారవిలాసము = భేదసాదృశ్యములు £ 


స్థూలముగ కథ రెండీంటను నమానమే,. ఈ రెండు (గ్రంథము 
లందును కథానుసరణను ఇంచుమించుగ నొకటిగ నున్నదనవలెను* 
భైరవ వేవధారియైన శివుడు జన్నకేః శివభ క్తుడగు నంబి వకైక పుత్రుని 
వమూంనమును కోరి, ఆతని వరమే హేశ్యర (వతమున కాటంక మేర్చర జను. 
అయినను నంబి నిస్వార్ధ ముతో, ముమకారమును (వదర్శింపక, అపాం 
కారమును వీడి, ధృఢనరికల్పముతో భోక్త త్యాగములు (పకటించుట 
ఈ కథలో తెలియనగు ముఖ్యాంశము లు, 


నంబి పూ ర్య్వా(శ్రమ ధర్మనిర్వవాణమునందును, కథాకథనను 
నందును పా(త్రపోవణావై దగ్గ్యము నందును రసపోవణ నిర్వవాణము 
నందును సామ్య బై మమ్యుములగపడును. (శ్రీనాధుడు నేక్కిభార్‌ పెరియ 
వురాణమును భూచియుఐడునని ఆతని క్రథానుసరణమున బట్టియే 
తెలియును. 

“The story of Ciruthondar was also written by the great 
Telugu Poet, Srinathe, in the fifteenth century in an account 
that is close to Gekkilar’s than Palkuriki Somanatha’a even 
though Srinatha evidently did not know Tamil, Even today, 
the story of the Little Devotee is popular in the oral literature 
of Tamil Nadu and Andhra Pradesh. 

వై నూటలను బట్టి శ్రీనాథుడు ముఖ్యముగా పెరియ పురాణాను 
సారి తరి కెలియచున్న ది. 





చపపన పనన et 
14. G. మ, Hart III - Sanskrit and Indian Studies. pp. 236, 


13 


జరీయపురాణమున భక్తుడు జంగమాన్వేవీమై. వెళ్ల లేదు. 
జంగమ వేవమున శివుడే అతని యింటిని వెదకికొని వచ్చినట్లు పిదప 
గణపతీశ్వరాలయమునకు వెల్లి యుండగా, భ కుడు వీలిచికొని వచ్చినట్లు 
వర్ణితము. తమిళ (గంథమున వర్ష వర్ణన (ప్రసక్తి లేదు, సీరాలునికి 
పీరమా"హే హేశ్యర (వ్రతమును జి కెలియదు. పళూపవోరము- 
పంచ వడ్వయస్కుడుగ, వనై కపుతుడు*, తల్లిడం[డులే స్యయముగ 
_ సంతోవముగ నరికి వండి వడ్డించవలెనని స్పష్టముగ గలదు. హర 
విలాసమున నించుక భిన్నముగా గలదు. పళూపపోరము (బావ్మణ 
ఊరియ వైశ్య సంతతులలో నొకడు, పిన్న వయసువాడుగ రోగ 
శంకావిహీనుడుగ, రూపసి”, తలిదం(దులు వండి వడ్డింవన లెసనియు 
తొలుత నే “కడుతు నా పంక్తి నిలుకేడు - కొడుకు గుడుని అను 
నియమముంచినట్లు రచితము, 


రియ పురాణమును, నంగ ఒకే కులమున నేకప్యుతుడు పంచ 
వమడ్వయస్కు-డు దోవ రహితుడు, ఎచట లభించునని (పశ్నించునటు 
లను నంబి (ద్రవ్యమిచ్చిన పుత్రునొనగు వారుందురని, బాలుని పట్టి 
నరకు మా తొవితలుండరని యించుక స్వాతిశయనుతో తమ'ాలుడుండ 
శాలహరణ మొనర్చ తగదని ఆయ త్త "ము సర్చినట్లు వర్లితము. ఇట 
'శామిరువురు చేయబోవు శార్యత్మీవతను ఆధిక్యమును నంబియు, నంగయు 
ఎరిగియుండుట వారిపాత్రపోవణక్రించుక లోపము కల్లించునటు నది. 


వారవిలానముస్క, జంగముడు, తొలుత నే నంబితో భార్యకడకు 
వెల్లి కార్యము చేయ సిద్ధు రాలగునో కాదో తెలిసిన మొదట ఖిత్సకు 
వచ్చెదనన్సి వుత్రస్నేవాము సామాన్యము కాదని ఎట్టివారు సిద్ధపడినను 
కల్లి సిద్ధవడడని తొలుతనే నంగ అంగీకారమును గూర్చి నంబిని 


{4 
(వ్రళ్నీంచీనట్లు వర్లీతీము. పైగా బిడ్డడు తల్లీదండ్రుల అంగీ కారమును 
గూర్చి, | 
సీకు జంపగ వచ్చుబో నియమనిష్ట 
దల్లీ కోర్వంగ వచ్చుబో భై ర్యగరిము, 
మాకు భుజియింపవచ్చు భో మనసుతివ్రట 
జిటుత వానికి జూవంగ నజిదిగాని, = (వార ద్వి, 63) 


వర్ణించి నియమనివ్య గల్లి ధ్రైర్యగరిమ యున్నను, బిడ్డడు మరణించుటకు 
సమ్ముతించుట చాల అరుదని, కార్యత్మీవతను అధిక్యమును తెల్పు యిట్టి 
యిడుముల కోర్యగలనా? యని సవాలు చేసినట్టు రచితము. అం కేగాక 
నూనవ మనస్త త్త (ము నెలుగుట దు_స్తరమని, దోనకాయ కుట్టి చూచి 
నట్లు ఎదిరి కోర్కి. యెొజుంగుట కష్టమని నవాజముగ (శ్రీనాథుడు 
రచించెను. (8-64) 


వీరనుహేశ్యరుని చూచి పరీక్షించుటకు శాంభవీ శంకరులు 
బయలు బేరుట్స శివుకు *ోఆళీతి వర ర బేశీయుడుగను, జ రార రిత "జీవం 
డును పలిత్రపాండు జటానముండలుండును ద(చాత పాకాలి కాభనీత 
(తిఫపుం(డ్రాలంకృతుడు (హార, ది్భ. 47) నై యుండగా భవాని శిన్రని” 
కనురూపయగు (గుడ్డి యవ్య్వయై పాదంబులొత్తు” (వార, ద్య, 47) 
చుండెను. ఇట వృద్ధుని నరసిన బొనులు తలవణకుట్క వెలుగు సపీం 
పని నేేశముల దృష్టి, చెవులు వినబడకపోవుట - వార్థక్య సూచనలు 
ఆ ప్మాత్రకు జీవమును పోసినవి. ఈ వృద్ధులను అనగా కష్ట వ్యాధి 
బాధి తొంగుడగు వృద్ధ శివయోగిని వీపుమిాద మోసికొని గుడ్డవ్వ 
కోలూదిరాగా, ఇంటికి" వీలుచుకొనివచ్చి, అభ్యంగస్నా నమున శేర్చాటు 
చేసె ఫె ళ్ళు ఇట్టి మెబుగులు దిద్దుకొన్న పాత్ర పోవుణమునకు కల్పనను 
లకు పిరియపురాణమున తావులేదు, 


19 


వారవిలానమున నంబి పూర్వజన మున తుంబురుడు, శమిళమున 
నంబి జన్మవృత్తాంతము చేదు. అయి శే . సంబి నొప్పు వాణాలుడుగన 
శివభ_ క్షి తత్పరుడుగను బుజరీతిని కాన్యములొనర్చెడి వాడని భక్త 
జన సేవలో భశ్రాంఘీ) శేణువుగా భావించినవాడని అట వర్శ్మితము, వార 
వీలాసమున తుంబురుడు భా ర్యాస మేతుడైై ఆకసమున చనుచు. బదరి 
కాశవముమున వారిణనక్సములకు అనుకంపతా ధోరణిని పాయసాన్న ము 
నిచ్చు దుర్వాసుని చూచి వేడుకతో చిటుకవేసెను, ఆ చిటుక థబ్ద 
మును విని ఇదరిన హారిణవత్సముల చూచిన దుర్వాసుడు అంబరమున 
తుంబుర దంపతులను చూచి మృగాహారమున కాటంక మేర్చరచిన కారణ 
మున తుంబురుని మ ర్వ్యుడై జన్ఫింపుమని శకించెను. అల్బాపరాధ 
మునే శపృడైన. తుంబురుడు, దుర్వాసుని శ్రాపావసానము నను 
హింప వేడెను, కాంచీ నగరమున శివభక్షాగోసరుడుగ మర్త్యుడై 
జన్మించునటుల ముని అనుగ్రహించెను, “వణిజుదుగి? ws 
(శ్రీనాథుడు కల్పిం చెను, దుర్వానుని శాపన్భ'త్రాంతీ సృష్టి సిరియ 
వురాణమున లేదు, తన కృతిపతి యగు అవచి తిప్పు సెట్టి 
తిపక్కచ్చినంబి వంశజుడని అందునను అభిజాత్య వైభవము గల 
తుంబురు వంశమున జన్మించనని తుంబురు వృత్తాంతము ద్యారా కావ్య 
గారవము నినుమడీంప జేసెను. 

ఇక్షు రసాభిపేక వృత్తాంతము, పార్వతీ పరమేశ్వరులు వే్వే 
రుగ మారు 'వేవములతో తిరువెళ్లాట్టునంగను వాల సిరియాలుని 
పరీశ్షీంచు వృత్తాంతము హారవిలాసమున గల నూత నాంశములు. . 


The Durvasa, Tumburu incident - Not given by previous 
writers entirely belongs to Tamil Land and South-Indien and 
dravidian tradition. It is Srinatha that first gave. this story 
an Arysn colouring. 1s 





DT. TAudilakshmi, M. Contribution of Telugu Saivite Fee 
: to South Indian Literature - (unpublished Thesis) గా 261, : 


16 


పె నూటలను బట్టి (శ్రీనాథుడు తుంబురు వృత్తాంతము ముకాల 
మున ఈ కథకు ఆర్యసంస్కృతిని ఆపాడింవ చేసినట్లు వ్య_క్రమగును, ' 


రుంరూూ (వభంజనాయుత మవోో తృాతమగు అకాలవృష్టీ 
యందు వంట 'జెరకులు లేవని తన తిరుబానవతము వీడక వనములు 
“"తెలమున ముంచి వహ్ని చేసి చతుర్విధాన్న ములను భక్తితో భ్‌ క్త 
కోటికి పెట్టిన అన్నదాన (వ్రత శీలి పాత్ర చ్నికణమునకు (శ్రీనాథుడు 
వర్గవర్ణనము నూతీగా గైకొనెను. నంబి (వ్రత నిష్టకు కుంభ వృష్టి, 
అడ్డము కాకపోగా పుత్ర మాంన భిక్షకు సిద్ధము చేసి శీవ్రనిజే అతిధి 
పూజ కొక్కరుని కూడ శేకండ చేయుటకు దా౭ తీసినది, చందన నంగ 
పా(తకును ముఖ్యక్వము నిచ్చుట, బిడ్డడు తత్త ద్య రంజన పాఠ గంధ 
వయవములతో తిరిగివచ్చుట - మున్నగు దృశ్యములు సాగసుగ మనః 
ఫలకమున హాత్తుకొనునవిగ కథాశథనమునందలి నిపుణక్యమును 
చెలార్చునవిగ నున్నది. వర్ణనలు (ప్రక్యేక వృత్తాంతములు హరవిలాస 
మున నంబి శివపూజా భురంధరత్యమును ద్యో్యోతక మొనర్చుటకుబలక' 
ములై కథాకథనమున కనుసంధానములై చెలయు చున్ననవి. 


సన్నివేశ  చిత్రణమునన్కు రసపోమణమిందును (శ్రీనాథుడు 
వినూక్న ధోరణి నవలంబించను. విభూతి మాహోక్ళ ము పంచాక్షరీ 
మంత్ర (పాముఖ్యము బాల సిరి కూల మనఃపరీశ్ల యొనర్చు ఘట్టములు 
(శ్రీనాథుని అద్భుక కోల్పనములు, 


సెరియ పురాణమున దంపతులు అవ్యాజ కరుణా విశేషులై, 
భక్రినశంవదులై భగవదర్చణ బుద్ధితో వ్యవవారించినట్లు తెలియును, 
కవుల కథాకథనము “పాత్రఫోవణి రస నిర్వవాణలందు భీన్న త్వము 
(త్వము. 


17 


శాననగున, ఇల వధావనర ఘట్టమువ కరుణ రసోద్దిపకముగ చీకి. 
శాక్‌ వర్ణించిన తీరు అమోఘము. ఆది. యిట్టిదిలా 
ఇనియ మగనై_ కింకిణి కాలిరన్టుం మడియిన్‌వుడై ఇడుక్కి- 
క్కనివాయ్‌ మై దన్‌ శై ఇరన్లుం కయాా్యల్‌ విడక్కొ- కాదలనుం 
“నని నిడాఃగై ఉరిగిన్హర్‌ ఎన్హ్రుమగిళిందు నా సెయ్య 
తని మానుగనై తాదయార్‌ కరువికొన్లు తలై యరివార్‌-””. 
(పెపు, 6 సం, 50. 


కాలిగజైల (మోతతో, నగలతో ముద్దులొలుకు కూలుని' ఊరి 
వారు దర్శించిరని జేక్కిశ్రార్‌ వర్ణించి యా పద్యములో "చాలని గాల 
శాళ్లు ఒడిలో తల్లి యెట్లు వట్టుకొనినది తల్లి దండ్రుల మనఃస్థిత్కీ కత్తి 
వాదర శెరగావించు స్ధితి దయనీయము. 


(శ్రీనాథుడు దీని ననుకరించుచు 


నీ, చన్నిచ్చు వాగున జనయి(త్రి తొడలపై. 
బసిబిడ్డ బవ్యభింపగ 'బెక్రై 
జందనిక తన హూస్త (పణాళంబుల 
(గిందనంటుక నంతరించుకొనియె 
జిన్ని బుగ్గల లేత చిజుకనవ్వు సెలర్ప 
.. సీరియాలుడు మొుగిడ్చె జేయిదోయి. 
చిజుతొండనంబి (క్రొమె గార గురుక త్రీ 
వాడిగా నూరుచు వంక దీర్చి 
'నేకమై యట్లు నల్వురి హృదయములను 


__గుందశానంద వారిధియందు 'బేలె 
1). 


18 


గురులు మువ్వురును గుమార వరునితోడ 
నేక వాక్యంబుగా బీతి నిట్టులనిరి, (వార, ద్విం 118) 


ఇందు బాలుడెట్లు = వట్టుకొనబడినద్యి శలిదం(డుల స్ధితి కుమార 
సిరియాలుని నుందహోస (ప్రకాశము, చందనిక వకీభావము-బహాు సుందర 
ముగ కరుణర నముప్పతిలు నట్లు వర్ణిత మై నూూలమున కించుక మెజుగులుం 
దిద్దినన్నది. ఇట్లు అటనట మూలభావముల-దీ ప్రి తరుగనీక (శ్రీనాథుడు 
ఇరియపురాణము ననునరించినను స్వకపోల కల్పనా శక్తిచే మూల 
ఖిన్నాంశములను సృష్టీంచి తీర్చిదిక్రైనుం 


పెరియపురాణమున నంబి దంపతులు వీర వత నమావ్ని 
నొనర్చునవుడు ' . 


పఫారువిల్‌ పరుమై పుత్తిరన్‌ మెయితనై ౪ కళికాన్‌ ఎన పొళిందు 
మరువ నుగిల్సి ఎయిద అవర్‌ మనవియారుం కణవణార్‌ 
ఆరుమె ఉయిరై ఎనక్క-ల్లి త్తాన్‌ ఎన్హుమిగ ఉం ఆగం వులర 
ఇరువర్‌ మనముం వేర్‌ ఉవగ్లై ఎయిది అరియనినై సెలుదార్‌,? 
(స పు. 6 నం, 64 ప) 


ప్రియవుత్రం నర్చించు భాగ్యము ఆనందము గల్లించి భ ర్త తన్ను (పాణ 
వంతురాలిగ నొనశ్చెనని నంగ తృవ్రిపొౌంద్య, ఇరువురు ఎవ్వరు జేయ శే 
నట్టి కార్యము చేసీరని తమిళమున కలదు. ఈ భావమునే శ్రీనాథుడు 


“వన్ని దం'బాడి గెలిచిన భావ మొప్ప 
నప్వు చక్క-ంగ దీర్చిన యనువు మెజియ 
సలియు జతియును గాశాబుసుతువధించి 
వరుస నడిషిరి వీర కై వ(వప్రతంబు” (వాడి ద్వి 120). 


20 


“మరీచీ జీర కాద్యెక్స కృష్ణ నింబ దశ్లారవి 
'సద్యోఘృ కేన బవాఎనా భర్జికం సమమై ంధవమ్‌ 
పలాచూ్థేరి వ్రైర్రిఢికంచ హింగు సర్భ పవాసికిమ్‌ 


అర్భ అ చ పచతి స పతివ్రతా 39 
-(శి, భా వి-ళ్లో 31, 82) 


అశ శ్లోకములను య థాతధముగ ననునదించెనో- 


 మిరియము నల్లి యున్‌ బసుపు మేంతియు నింగువ జీరకంబు శ 
'క్కరయును జింతీపండును గరాంబువు గమ్ముని చేయి తేలముగ్‌ 
చెరుగును మేళవించి కడు బెక్కు. విధంబుల 'బాకళుద్ధి వం 
డీరి సిరియాలునిం గటికి ఇెందమునందరశాత్షు లిద్దతున్‌. 

(వారద్విం 181 వ) 


నీ కమ్ముగా గాచిన కట్టు నంజుళ్లను 
సీరువెళ్ల గ నొ్తి నేత వేచి 
చక్కగా దజిగిన సన్నమాంనంబులు 
పరిపాటిమై జుజ్జుబదన వండి 
నూల్లు కము లలోడ ముదుకగాకుండగ 
జూదు పౌగసన నల్ల చారుగాచి 
వలయు సంచారాలు వడియాలు బలియించి 
దళమైన (క్రొవుతో దాలబోసి 


వ(డసో వేతములుగాగ జతుర భంగి 

నమృత పాకంబులుగ జేసి రాశ్షణంబ 

సెట్టి సిరియాలు వంశాబ్ది శీతక్షరుని 

సతులు తిరు చెంగనాంచి తము జందనిక యు. (వార దం 12 ప్ర 


21 


ఇట్లు కటిక గుండెలుగల (కప్ర్రీలు మాంసమును పక్య శుక 8 కేతిన్రీ! 
సని నరముగా వర్ణించి మూలమునకు 'మెటు ఇలు కూర్వినావిఫము 
సవ్మాదయ హృద యక వేద్యముగా నున్నది, 


భోజనమునకు సిద్ధమై, పక్వ్య మొనరించిన పదార్థ ములలో 
బోలుని యు_త్తమాంగము 'శాన్నంవకుండటుకేక్‌ “ఈొకాగి కోవింప, నంబి 
భార్య * శిరము శేశ సంకలితముగాన అజోర 'యోగ్యముశాదని తలచి 
చాచితి "నని చెప్పినట్టుగ ఆం(ధకన్నడ జసవపురాణములందుండగా 
నేక్కి ఛార్‌ తొలుతనే అరు త్ర తిలైయిన్‌యిరచ్చి తిరు అముదుక్కాగా 
దెన కళిత్తు (పి వు. 6వ సం. 65 ప) అని శిరము నై వేద్యమునకు 
ననర్లమని (ప్రక్కకు తీస్కి చందన నంగ కిచ్చినట్లు _వాసెకు పైగా 
యోగి చెప్పిన (ప్రకారము, * వశుమాంనమును వండితిరా” అని (పళ్నిం 
బగా దంపతులు “ఠలయిరచ్చి అముదుక్కు. ఆగాదుయ నక భితోమ్‌ 
(పె వు 6 వ నం 74 ప) అని బదులు ఇెప్పినట్లున్కు శై రవయోగి 
“ అదువుం గూడ నామ్‌ ఉన్నడు”. (సె పు. 6వ నం, 74) దానిని 
గూడ మేము తినెదము అన్నట్లుగ (వాయటంలో నెంలేని జాచిత్యము 
కలదు ఇతర (గంథములలోని సంచేవాములకు సిరియపురాణమున 
తావులేదు. (శ్రీనాథుడు వేక్కిళార్‌ రచించిన. తీరుగ, 


తలకాయ యెఆచి ముందటం బెట్టి చందనిక “యిది యేను 
మొదలన వెడంద కాండగు యోగి బృందారకుల చందం బెజిగినదాన 
నగుటం ” జేసి పాకంబు వేసికొనియున్న దాన దవస్వి చి_త్తంబే పాకంబు 
'బొందకుండ వడ్డించెదగాక? (వారం ద్వి. 129) అని యనుటలో, 
(శ్రీనాథుడు తక తదముగ "సెరియపు రాణముననుసరిం బెన నవ లెను, 
-ఈ సందర్భమున (శ్రీనాథుడు బసవవురాణములో వలెగాక నంగ జవాబు 
ఆ పాతొచిత్వమునకు భంగము వాటిల్లునని యెంచ్చి చందనికతో తల 


22 


మాంసము ముంజే వండించినట్లుగ వర్ణించెను. ఇట్లు చందనిక పాతకు: 
కూడ (ప్రాథాన్యమిచ్చి శ్రీనాథుడు చక్క.గా పాత్రపోమణ మొన ర్చెను.. 


'పెిరియవు రాణమున శివభ కుడివరై నను తనతో భుజంపవలెనని' 
తొలుత వేచీపెట్టినట్టుండగ, సోమన (శ్రీనాథ (గంథములలో చిజుతొండ 
డినే తొలుత పంక్తి భోజనమునకు పిలిచినట్టు కలదు, తమిళమున భైర 
వుడు నిరావోర దీక్షను ఆజుమాసములు పూనినట్టుండ, (శ్రీనాథుడు 
డానిని ఒక సంవత్సర కాలముగ నూర్చుటలో అతిశయము మామే: 
శాన్చించును, 


ఇట్లు సెరియపురాణ, వారవిలాసములను తులనాత్మకముగ పరిశీ 
భించినతో ' ఛేద సాద్భృశ్యములు కన్సించినను (శ్రీనాథుడు తన (గంథ 
రచనకు పెరియ ఫురాణమునే ముఖ్యా ధారముగ (గ్రహించి ననుట 
నువ్య క్రముః 


1.51. కన్నడ వాదయను - హరవిలానము, - భేద సాద్భశ్య ములు. 


కన్నడమున భీమయ బసవపురాణనును (క్రీ. శ, 1369 సం॥లో 
భామిసీవట్పది వృ త్తములో రచింజను, వారీశ్వరుని *భివగణ దభ 
రగశెిలలో ోసిరియాల సెట్టియి యనువేరులో ఈ నంబి కథ కలదు 
కని వశరణసంపుటి” ఓ అన్న "గంథమునందీ నంబికథ గద్యరూపమున 
కలదు. ఇందు అత్యాణ శెట్టి కుమారుడే సిరియాల సిటి, ఈతని 
తరువాత నామమే చిజులోండనంబి, ఈళనికి ధనపాల శేట్టి కుమా - 
ఇంగ ఖితో వి వావామైనట్లును చీలాళుడను పుతుడుండినట్లును వర్లితము. 


"పెరియ పురాణములో నలె కంచికి తీరుజ్ఞాన నంబంధర్‌ రాక 
తలిదండ్రులు చీలాళ్లుని కుప జే మిప్పించుట తల్లి క 


ల. 





"16, బేవీరన్న (పల్లి, శివళరణ సంపుటి. 1978, 


23 


శివ్రడే కర్త యని ఎరుగుట తండ్రియే బిడ్డను పాఠశాలనుండి తెచ్చుట. 
శివుడే పంగ ఖైను పరీక్షించుట ఆమె భయపడకుండుటచే శివుడు 
విభలుడై చీలాళుని పరీక్రింపభోవుట చందననంగ వంటకు సహాయ 
“మునర్చుట మున్నగునవి కమిళకథలపై ఆధారపడిన ఈ రగడలలోను 
శీవశరణసంపుటములోను వేరొ-నడగిన వివయనులు. తమిళమునుండి 
కన్నడ వాబ్మయములోనికీ కథ (ప వేశించున్తాటికే నంబిసెట్టి యాయె 
నని భక్త పరీత్షకు కేవలము నంబియేగాక్క నంగయ్బు చీలాళుడు 
పాత్రులై రని తెలియును. పిదప (శీనాథుకను ఈ (గంథముల (ప్రభౌవ 
మునే భక్త పరీక్షకు దంపతీ నమేతముగ బయలు దేరునట్టును భవాని 
నంగను, శివుడు బాలసిరియాలునిదృథ నిశృయమును సడల్ప చూచినట్లు 
వర్ణించను. పైగా జ్ఞాన నంబంధర్‌ రాక పేర్కొని యుండుటచే తమిళ 
శన్నడ "జేశముల వ్యా వమైన ఈ కథ తొలుత తమిళబేశమున 
నుండి కన్నడ "బేళమునకువ్యాపించి తదుపరి సమశాలీన తెలుగు సార 
న్వతమున (వతివింబించి యుండును, 


బసవ పురాణమున కుమార చీలాళుని మనను మార్చుటశై 
శివుడు మాయావేవధథారియె వెళ్ళినట్లు కలదు. ఆ చీలాళుకు ధీర 
ధరమగు పల్క్క_లతో గురుజన విభేయుడై ఆత్మౌన్న త్యముతో తలి: 
దండ్రులను తానే ఓదార్చునట్టి ఘట్టము, నమః శివాయ మంత్ర 
(ప్రాముఖ్యము వుత్రుడు లేని యింటి డార్భాగ్యస్థితి ఈ కన్నడ (గ్రంథ 
మున వేర్కొన దగన ముఖ్యాంశములు. (శ్రీనాథుడు నకు; శివాయ 
మం (పాముఖ్యమున్కు మూరు వేవములో బిడ్డని మనసు మార్చ 
భమూచుటను ఇందుండి యే (గహీించి యుండును, 

ఈ కథా వస్తువుతో రెండు తాళపత్ర (గ్రంథములు కలవు.. 
దీనికాలమును గూర్చి క ర్హలను గూర్చి తెలియరాదు. మొదటిది రగ శె. 
లోను రెండవది వార్థ క వట్నది నృ త్తములలోను రచితీములు. రెండవ 


జ4 


దానిలో సిద్ధేశక్వరునిచే రచిత మైనట్లు కలదు. ఇవి (ప్రాచీసములని చిప్ప 
వచ్చును, ' 


ఆంధ బసవ పురాణములో వలె పాతల నామభే ముములలో 
నంబి సిరియాలునిగను, నంగ చెంగశెగన్కు పుత్రుడు చీలాళునిశను 
శీద్కొనబడీిరి, 

స దుర్వాస శాప సృష్టి, ఇక్షు రసాభిపేక వృత్తాంతము శాంభవీ 
శంకరులు దంపలీ సమేతముగ భక్త పరీక్షకు వెళ్లుటకు ముందుగల 
శృంగారరస నన్ని వేశము, దంపతులు వేశ్వేరుగ తల్లీ బిడ్డలను పరీశ్నీం 
చుట్క బిడ్డడు శినార్చణమగుదునని యెరిగి పరోవశార (ప్రియత్యము 
చూపుట-మున్నగునవి హరవిలాసమున స్ఫుటముగ కాననగు భీన్నాంశ 
ములు. ఇందు కొన్నిటను బసవపురాణమునుండియు తదితరములగు 
కన్నడ (గంథముల నుండియు శ్రీనాథుడు స్వీకరెం చును, ఉదాహారణ 
మునకు నర్ష నృత్తాంతము, కన్నడ బసవపురాణమున సూచనగా 
నుండగ శ్రీనాథుడు చానిని (వవచించెను కన్నడ తెలుగు బసవ 
వురాణములలో భీమన సోమనలు సీరియాలుని * శివసహితముగ 
భూలోకమునకు తెచ్చి” నిమ్మప్య కథా వ్యాజమున భ క్తునకు స్వార్థము 
స్వాతిశయము, గర్భము కూడని గుణములని లోకమునకు భాటిరి, 
వహాలాయ.ధుని కల్పించి శివభ క్తుకు మాంసావోరమును ముట్ట రాదను 
నశ్యమును నిరూపింఛిరి ఈ కల్పన మంతయు పీరశైెన మత లక్షణ 
మని మాంసాహార వినర్జనమును (ప్రలిస్థించుటకే యనియు తెలియు 
చున్నది. వారవిలానమున వాలాయుధ కథ నిమ్మప్వ కథలు శేన్ర 
(శ్రీనాథుడు నంబి పాత్రకు లోటురానిచ్చునట్లు వర్షింపమిక్తి ఆ కవి 


చిజుతొండనంబిక్రిని అవచికిస్పయ 'సెట్టికీని సాధర్మ్య మూహించుట యే 


కారణము" కావచ్చును. ఇట్లు కన్నడ వాజ్ముయమునందలి నంబి 


వృత్తాంతాదులకు వారవిలాసమునందలి చిఆంతోొండనంబి 


25 


వృస్తోంతాదులకు కొన్ని భేద సాద్భశ్యములు కోలవు, మొత్తము మాద 
వార విలాస-చిబుహొోండనంది కథా రచనమునకు కన్నడ వాబ్బ 
యము దోవాదకారిమొనట్లు చెవ్నదగును, 


1.562, పాల్కురికి బనవజురాణము-హారవిలాసము -భేద సాదృశ్యములు, 


చిజుతొండనబి కథను సాల్కూంరికి సోమన క్షు ప్త్రముగ పురాణ ధోర 
లలో ద్విపద(పక్రియా రూపమున శో సిరియాలుని కథిగ బసవ 
పురాణమున చత్రించెను. సిరియాళ చరిత కెవులకు అభిమానమగు 
టజే పలువురు శివభక్తులై న కవులు (ప్రక్యేక కావ్య నాటకములుగ 
రచించిరని పాల్కురికి సోమనయే  బసవపురాణమున నిట్లు పేర్కొ 
చెన్నా 
ళ్‌... ధరణి లోపలను 

గరమర్గి నూరూర సిరియాల చరిత 

మేటియె చను భక కూటువలందు 

బాటలుగా గట్టి పాడెడు నారు 

(బస్తుతోక్సుల గద్య పద్య కాన్యముల 

విస్తారముగ జేసీ వినుతించు వారు 

నటుగాక సాంగ 'ఛాపూంగ (క్రియాంగ 

పటు నాటకంబుల నటియించువారు 

మును మాడి ఏరు వారననేల కూడి 

కనుగాన బోళ్ల రోకళ్ళ ఇాజెదరు”ి-(బ,పుం 4 ఆ 124) 
పా(క్రీల నామములలో "రెండు[గంథములకును కొంత భేదము కలదు. 
బసవపురాణమున నున్న సిరియాలుడే వారవిలాసమున చిజుతొండనంచి 
శాని యీతేని పుతుడు సిరియాలుడు. బసవ పురాణనున సిరియాలుని 
భార్య తిరువెంగ నంగ (నంగళవ్వ) వారవీలాసమున నంబి సతి తిరుచెంగ 
నాంచి, అచటి సంగళన్య'యే ఇట చందనిక, : 

(4) 


26 


బసవ పురాణములో నీరాల గర్వభంగము కథకు అం'త్యాను ఎ 
బంధముగ నున్నది. దానికి మారుగా హరవిలాసమునందు చిఅుంతోండ 
నంబి పూర్వజన్మ కథనము కథకిది యుపోన్దాతముగ నున్నది. కథా 
నాయకుడై న చిటుతోండనంబి పూర్వ జన్మలో తుంబురుడను పేరుగల 
మొక (వమథుడు, అతడొక న్యల్ప కారణమున దుర్వాసుని కోోవమునకు 
పాకుడై మానవ జన్ఫమె త్రీ వరనుమాహేక్యగుడై సిరియాలంనిగొ 
జీవీించెనుం 


సోమన ఈ కథా (పారంభమున నిమ్మద్య నృ త్తాంతము నంబి 
దర్ప హరణార్థము వాలాయుథ, కథ వర్ణించెను. రెండు (గ్రంథము 
లందును కథ సమానమే. (శ్రీనాథుడు బసవ పురాణ కథను ఛాయా 
మా(క్రముగ న్వీకరించెను వాలాయాథుని కధలో, ఒకటి రెండు ద్విపద 
లలో గల 
శక అడిగినట్టుల వారి కతి భక్తి యుక్తి, 
జెటిన రసంబు నీన్నీత వస్తువులను 
నజలేక యందిచ్చి కణికంట గొలువ-ి (బ, పు, 4 ఆ 266) 
వివయమాధారముగ్క ఇక్షు రసాభి పేక వృత్తాంతమును 
వాకు డిరువది యొక్క దినము 
వడినొని కంచిలో వాన గుర్పింద - (బ పు, 267) 
అను డ్విపద నూతగా గొని (శ్రీనాథుడు కథా నంబంధి యగు వర్ష 
వర్ణనమును వేసెను, సర్ష వర్ణనము కథా వినృతిక్కి నంబి మొక్క 
నిరుపమాన నిరంతరాన్న చాన దీక్షను న్ఫురించుటకు తోడ్చడినది. 
ఇక్షు రపాభిపే. వృ తాాతమాభా రాముగ పార్వతీ పర మేశ్వరుల 
(డణయకలవాము సృవ్షించి శృంగా రాద్భాశరనముల (శ్రీనాథుడు పోమిం 
ఇను, ఈ దింవిథ రస 
వ స్టనిథ రసపోవణము కథావై చిత్రికి తోడ్నడినది. ఇట్టి 


27 
కథాకథనోద్దీసన మొనచ్చెకి సన్ని 'వేశ ములకు బసవ 'పురాణముసే 
తావులేదు. అదొక పురాణము భక్తులగూర్చి భక్త్యా వేళముతో 
భగవంతుని పట్ల తము + భో క్తినిరలతిని స్వయముగా (ద్రవిడ దేశమున 
నున్న కాంచీపురమునకు, చని భక్త పరీక్షకు గడంగుట "ాలసిరి 
యాలుని మనస్పంచలనమునకు శివ్రుడును, తిరు వెళ్లాట్టు నంగ చిత్త 
ఫ్యోము నడలింస పార్య్వతియును యత్నించుట్క బాలకుడు తాను 


బలిపనువుకానున్నానని ఎతిగియు జననీ జనకులను మించిన భక్తితో 
శానా యోగిశానోర మగుటకు సంసిద్ధుడై నటుల, జ్ఞానివలె (పవర్తిం 
చుట శివుని యాజ్ఞ మేరకు . చాలకనిశకై మేన త్త యింటి నుండీ తిను 
జంత తంట వృద్ధ జంగమ 'వేవనున నన్న కన్టు వ్యాధి 
వీడిక పర మేశుని (తమని) నంబి న్వయముగా మోసి యింటికి 
తెచ్చుట, చాలకవృద్ధ దంపతుల అభ్యంగన స్నానము పాఠ శాలలో 
జాలసిరియాలుడు శివుని జే మూర్భనొంది విభాతిజే తెలిపొందుట- 
మున్నగు అద్భుత కల్పనములు వారవిలాన కథా వి_న్హృతికిి పాత 
(పోవణ రన పోవణాదులకు తోడ్పడి ఆకథ యుక క ర్య తై శెన 
పబంథ మగున ట్లు వేసినవి 


మాంస భోజనము భైరవ జంగముని కోర్సించుటలో నంబి 
రవాస్యముగా చేసెనని సవ. పృురాణమున నుండ హరవిలాసమున 
భక్తి ఫపత్తులతో రాజ వీధిని కుష్టువ్యాధి వీడితుడును “ఆమ్మా 
యాంత సిద్ధాంత వాజ్మహిళా కుంతల మా క్రి కాభరణుని ' మందాకినీ 
శేఖరున్సి కువానా భై రవుని * మోసుకొని వచ్చి, అభ్యంగన స్నాన 
మొసర్చి పళూపవోరమర్సించినట్లు వర్గితము. సోమన (శ్రీనాథుల 
(గ్రంథములలో ఛై రవుడు శివభ క్రుడెవనై నను పంక్రి భోజనమునకు 
Sar so oe చిజుతొండడినే పిలిచినట్లు పెరియ 


శ ణి 


28 

లేనిజే నంబి “ భుజిభ్యడనుట కలకు (శ్రీనాథుడు ఒకడు మొదలుకోనీ 
మటీళొందజు ” (వార, దః శీక) అనుటలో యు క్రి యు కత గలదు, 

బసవవురాణమున తీల్లి (వ్రియవూర కుమారుని విల్చు నట్టి 
ఘట్టము చివరిదై నను పాఠకులలో కరుణ రస ముస్పతిల వేయును, 
వారవిలాసమున ఎక్కువ భావా వేళములేనట్లు ఒకే ఒక నీససద్యమున 
వర్ణీతము, 

బసవ పురాణమున నంగ (సంగళన్య) ఒక వైపు వ్యుతవేను 
యింకొక ఇంత న్మరణచే ఫ్యుత్రశ్లోకము, మరియొక వంక పరమేశ్వర 
భక్షి, పుతుడు నిజముగా వచ్చునేమాయను ఆశ - అను వివిధ భాప్క 
న మ్మేళనముల నొక్కుమ్మడిగ కలబోసినట్లువర్షి తము, మోనప 
నూనస్తత్త్య వివరణము 'దెల్పు ఆవేశ పూరితమైన భావములను వ్య క్రీ 
కరించుటలో ను త్తను కవిత వెలార్చుట్క కవ కాశముండునన్మి సోమన 
వ్యంగ్య (ప్రధానముగ, గంభీకముగా రచన గావింప్క, (శ్రీనాథుని కూర్చు 
రచనా గౌరవముతో నున్నదని తెలియును. 

మాయాభ్రై రవుకు నంబి పీర్పున్కు భక్తిని రకరకములగు అగ్ని 
పరీక్షలలో తేల్చి వేయదలి చెను, 


కం ల 

సర్వజ్ఞ మి మనోజ్ఞంజైన యట్టి వరపు(తుడున్నాడు 

పౌఠుగింటికిని విల్వ పోయెదవయ్య !- అని బనన పురాణమున 
పల్కిన నంబి తిరిగి 

అకలంక మో రవ్వుడన్నారు నేను 

విన్నాడ బుతుడున్నాడు చదువు 

చున్నాడొ,, ...4444,, కొనియెడుగాక, (బపు, 4 ep £64) 
అనుటలో పంక్తి భోజనమునకు రాని కుమారుని గార్చి జప్వూటలో 
యించుక న్వవపో విఘాకేము కలదు. డ్రీనాథుడట్లు గాక *నరవూంస 


లం 
'మొుక్కక్కు.. వెరవుననడుగ ౫” అను సోమన. ద్విపద కావ్యముసందు 
వెరవ్రను బహిర్షత 'మొనర్చినట్లున ; 
* బృడ్సుతు సా బంతి నిలుజేడు గొడుకు కుడవ ** 


అని ఒప్పందములో, ఇలు 'జేషు కొడుకును పరువపు భుజంవ భుజంతు 
నను అన్వయయి కుదురునట్లుగ, ఇలు టేకున్క్‌ కొడుకున్‌ అనో సముచ్చ 
యార్గక విళిష్టమెన (ప్రథమాంతములుగ నొక విధముగన్కు శెండవ 
విధముగ * కొడుకున్‌” అననది ద్యితీయాంత పదమును కల్పించి 
శెండర్భములను అద్భుతముగా పొనగించిన కవితా చనుత్య్రూతి |శ్రీనాథు 
నికే దక్కినదిం 

బసవ వురాణమున సీశ్షతుడే క వట ళాగి రూపమున వచ్చి 
అ సిరియాలు గరుణాభి పీ కర పయు చును నరమాంస మొకో-క్క- చెర 
వున సడిగినట్లు” (బం వు. 4 ఆ. 164 ఉజెప్పబడినది. వారవిలాసమున 
చీిజుతొండ జే జంగమా స్వేవణము జేసి వృద్ధ దంపతుల రూపమున 
నున్న పార్వతీ పరమేశ్వరుల నింటికి గొనిపోయినట్లుండి నంబి శివ 
పూజా తాత్సర్యమును ద్విగుణీన్చుత మొనర్చునదిగా నున్న ది. 

బసవ వురాణమున శివయోగీకి "ఉరక్ర రసమర్శించునట్లు 
మాత్రమే యుండగ్క శ్రీనాథుడు దీనినీ బాగుగ వి స్పరించను, - మిండ 
జంగముడఃా 

జేగానుగాడీ జెజకుం 

దీ రనంబునబురొరి జెల్పక కోడుప 

న్నా గురువ్రవబేశించిన 

యాగనుమిది గాన నిన్ను నభ్యర్థిండున్‌ = (హార, (వ. 18). 
అని కోరగా చీణుతో ండడు సృల్లై యని బయ ల్వెడలి * ముదురు దీవల 
బిగియార మోపు గట్టికొని యెత్తి క"సలేక (ముగ్గ తిలంబడెను, అపు 


36 


డాతీనికి (శ్రీ మనో బేవుడు తోడై. ఇెరకుల మోపు మోసిన, భక్తునీ 
శరీరము చెనుర్చగా భగవంతుని శరీరము కూడ చెమర్చెను, కాని 
వెండి కొండపైన అప్పరోగంనా నృత్య సంలగ్ను మాననుజై న ఈశ్వరు 
నకు సత్తీ షక 'భావోదయముబే ఘర్మ నలిలములు జాలువారెనని 
తలంచి, పార్వతీ యి ర్హ్యా(వేరిక మై శ శేళీనరసీరువామె త్రి మధూ 
లికా పరాగములు శశాంక కేఖకుని కన్నుల మూటను చిందు”నట్లు 
మొ ్తెను, లీలారవిందముచే హినుతక్తైల నందన వలన (పేటువడిన 
యిందు ధరుడు మందస్మిత నేర వదనారవిందుడై మంద్ర గధీరన్యన 
మున నానతిచ్చుచు *తనమె "చెమర్చుటకు కారణము సెప్పెిద 
నాకర్ణింపుము”- అనెను. ఇట్టు (శ్రీనాథుడు (ప్రథమ ద్వితీ యాళ్వాసముల 
కథానుసృతిని (Continuity) పాటించుచు సన్ని వేళములను కూర్చుచు 
అద్భుత భావ పరంపరా విళికు రాలగు పార్వతి ద్వారా శృంగార రసము 
నుష్పతిల చేసెనని చెప్పవలెను, 

నంబి పాత్ర పోవణమును పె ఇక్షురసాభిషేక వృత్తాంతము 
నిరయూపించినది. నంబి పీరమాహే హీక్వర సిద్దాంత మానర్హాను సారంబున 
విభూతి స్నాన మొనరించి ధాత సరిధానము గట్టి తిపుండ థారియె 
అన్ను తాశనార్చితుని శీత మయూఖధరుని జలకమార్నును” అభిషేక 
ప్రియో వారః అను (ప్రయాణవచనానుసారము 

“అదిత స్యనూంర్థి ఉ చేశే హిరణ్య కలశేన 
సంతత భారా నభిషీంజేత్‌, యధా పయసా దధ్నా నర్చిషూ 
మథునా శర్క-శేణేక్షు రసేన గంధ తోయేన నారిశేభతోయీనా 
ఇ..(మర నేన” 


అను ఆగమోకీ (ప్రకారము అభికేకము జరిపి దూప దీప తాంబూళములు 
అర్పించి హోడకోపచార పూజలొనర్చు శివపూజూధురంధరుడు నంబి 
అందులకే జంగముడు కోరిన రీతిగా శ్రీనాథుడు శాన మెరీగిన. వాడ 


31 


' కొవునను తూమెడిత్షు రసమునకు వలసిన చెజకు గడలు తేచ్చి అతిధి 
ఇొుక్క._ యభీష్టము నెరవేర్చిన వాడే నంబి. ఇట్టి కథా కథ నోద్గీవన 
మునర్చెడి నన్ని వేశములు పురాణముగా నున్న బసవపురాణమున 
లేను. (శ్రీనాథుని నన్ని వేశ నిర్మాణ (వతిభచే పాఠకులలో ఉత్కంఠ 
"పరిగి బదరిశా(శ్రమము. నుండి కాం చీప్రురమునకు, ఆకాంచీపురమునుండి 
కై లాసమునక్కు శై లాసమునుండి తిరిగి జంబూద్వీపమందలి (ద్రవిడ చేశ 
మునకు తిరిగి వచ్చెదరు పాఠకులకు వినువు కల్గింపని రీతిగ శ్రీనాథుడు 
నన్ని వేశములను కూర్చెననోటకు శాంభపీ శంకరులు కాంచీఫురమున 
భక పరీక్షకు తొడంగు నందర్భ మే ఉదాహరణముగ గై కొనదగును, 
ఛొక్ష పరీక్షలో నంబియేగాక, బాలుడగణ్చు సిరియాలుడున్కు నంగయును 
పాత్రులై రి, ఉదాహార్శమునకు నంగ, శాంభవి పరీక్ష నెళ్లుదుర్కొ నెనో 
-ఈ (క్రింది పద్యము వలన సంవిదిశమగును. 


“నుక్కు-వన "రేగి నెయ్యపు గుమారుని జంపుట కంత రాయ మై 
యక్కొ-టికంబు పుట్టుటకు నల్లన వచ్చిభదాని య త్రణీం 
దక్క-టి మాయ జో7గత విధంబున బిడ్డకు బాల వేడనా 
యక్కొ-యుబోసి చెల్ల నమయంబుల బోలె నిలాకులాళ్షయైగోం 

(వార, ద్వి, 96) 


జదవోకేండ్డ బాలింత బిడ్డకు పాలు బోయించమని (్రార్థించుచు 
ఆమెలో కనికరము, మమకారము రేశెత్తింప నుంకించుచు (ప్రస్తావనా 
వశమున జోగులు కపటోపాయ సిద్దులని సుతుని ఓగిరమునక్రై చంపుటు 
చితమేనా యని అట్టి నిశ్చయ మొనర్చిన మగడు కన్నులు కానడని 
ఫీ కొడుకును చంపెడివాడు “మగవాడో కాక (మానో” యని అన 
గింజంత భూతిమైనలదికొనా గుమ డి కాయంత వెట్టీ పుట్టునని బోధించియు 
నంగయొక్క మనోనిశృయమును సడలింవలేక పోయినది. ఆమె భర 
మాటను మారెడైన దాటని అంగనారత్న ము, శరణాగ్ధల యర్ధ 


రజి 


(సాణంబులు శివాధీనములని శివుడేశ ర్త, శివుడే'భో క్ష యని యెజిగి 
నట్టు పారమార్థిక జాన ఫససపన్ను రాలు! చ్మితించిన ఈ నంగ మనః 
పరీ (శ్రీనాథుని ఆపూర్య పతిఖా నై పుణ్యమునకు గీటు రాయి 

ఇట్టి సన్ని వేశకులు బసవపురాణనున లేవు. 


రనపోవణకు  తొనలమైన చొలసిరియాల వధ ఘుట్టమున కరుణ 
రస పోవణ మొసర్చి సీరొల “సెట్టి ఇ sas స్వభావో క్రి సిద్దముగ 
వర్ణ ంచి విభూతి నూ హార్ళ నన నదో ధించిన వాజే bane బసన 
ప హు లివవిభూాలి మే తెబచొండు భుట్టముగానీ చేను, 
ఉరుజనము పిల్ల వానికి ఆంజ" సన జేశను వేయునప్పటి భఘుట్టమున (శ్రీనా 
థుని లేఖని నుండీ పెలుసడీన ఆజుసద్యములు భక్తి వాత్సల్య భమ 
ఛావములమే మువ్పికిగొని ముస్నీరుగ పొంగినవిం 


ఇట్లు సోమన బసన పురాణమునకు పొరవీలానమునకు భేద 
సొద్భశ్యములు కలన, ఇక; పూర్వమే మల్లి కార్టున పండితుడు తన 
శివత్‌ త్త వ్రసౌారమున 

“తన కొడుకు దొుమినివంటక 

మునరగ గావించి నీకు నొప్పని బేగం 

చీ (నబానహాచ్చి) ము క్రికి 

బొనరగ చిజుతొండ నంబి (పోవడె రుదా ?” 
అని చిజుతోండని గూర్చి పేర్కొనుట జరిగినది, కాని అందుండీ 
(శ్రీనాథుడు (గ్రహించిన వినయము మృగ్యము. 


1.58. శివభ క్ష విలాసము - వారవిలాసము = భేద సాదృశ్యములు. 
శివభ_క్ష విలాన కాల నిర్ణయము వివాద(గ్ర_స్తము. హరవిలాస 


మునకు పూర్వ రచన యని పలువురి యభిప్రాయము, (ప్రాచీన తా 
దృష్టితో తులనాత్మకముగా వరికీలించుట జరిగినది 


వై3 


దభ భక్త కథి యనెడి వేరుతో సీ చిుతొండనంచి కథ 
ఉపమన్యు (పోక్ష శివభ్నక్ష విలాసమున కలదు, సంస్కృతమున 
అగస్త్య భక్త విలాసము అను (గంథమునందును ఈ కథ కలదని ఉప 
మన్యు భక్త విలాసము తమిళ పెరియపురాణమునకు అత్యంత నన్నిహీత 
ముగా నున్నదని కీ శే, పొంగూరో సూర్యనారాయణగారి యఖి 
(ప్రాయము! 


ఇందు చిబుతొండనంబి నాయనారు ద(భ భక్షుడుగను తిరు 
వెళ్లాట్టు నంగ శ్వేత వన నాయికగను "బాలుడు (శ్రీపతిగను నామ భేయ 
ములతో సంన్కతీకరింపబడీరి, 


కథా వృత్తాంతమంతయును పెరియ పురాణమువతె నున్నను 
అటనట మార్పులు కలను. పుత్ర మాంస ఖండముల పాక మొనర్చునట్టి 
ఘట్టము, శ్యేతవన నాయికకు పతివ్రతా లక్షణములు బోధించునట్టి 
భుట్టమున. వరోవశార పారాయణులని (పశ_స్తిగాంచిన శిబి అలర్క 
కపోతముల వేర్కొను ఘట్టము (శ్రీనాథుడు సారవిలాసమున (గ్రహింెను, 
వుత్రుడు (శ్రీపతి రంపపుకోత ననుభవించినట్లు కలగనుట్క నమఃశివాయ 
మంత్ర ప్రాముఖ్యము, సాఖీ ప్రాయమైన గురుని యాశీర్వాదము, .ద(భ 
భక్తుడే బిడ్డను కొంపోవుట మూర్థమును మూర్కొ-నకుండుట్క బిడ్డని 
స్నానము దభ భక్తుని కత్తిదె వద త్తమె కై లాస్యపాప్తి నొందించు 
నట్టు వెలుగొందుట మున్నగునవి పెరియ పురాణములో లేని కథాం 
ములు ఈ (గ్రంథాదిని అంతమున పార్వతి తనకు |ప్రియభ కులకం'కు 
తక్కువ స్థానమిచ్చెనని శివునిపై నించుక కోపను అసూయ (ప్రకటించి 
నట్టుండుగా గ్రీనాథుడీ వివయము నొక అద్భుత శృంగార రసవత్తర 
నన్ని వేశముగా రూపొందించి ననవచ్చునో. 


ద. త బంద లన లలన అదనం చాలట. 


17, సూర్య నా రాంయయణ షాంగారి; శివభ క్ట చరిత్రము, 19620 
18, ఉఊపకన్యువు; సంస్కృత శివభక్త విలాసము 1981, 


34 
సంస్కృత నూన శిబి అలార్య, కపోతనజఆ పతోపళారతణ నకు 
జీర్గావించినట్టుండ (శ్రీనాథుడు శిబి దథీచి చుమువావాను లనుజాతలు 
ఆ(ధ్రువంతైన మల భాండ జేనా త్యాగ మొనర్చి శాశ్వత కీర్తి కాయ 
ముల పొందినట్లు బొల నీరియాలుని నోట పల్కింజిను, ద(ధభ కుడు, 
శ్వేకవన. నాయికతో పత్శివతా లతశ్షణములు- 'దెల్బుచు పరోవక్రార 
మును గూర్చియు శేల్పుట భేదము, ౬ 
“నుగంధినా తమభ్యజ్య త్రై లేన తనయం సత్తీ 
| అభిని ఛ్య నుఖోప్ట్లేన. వారిణా వారి జేక్షణమ్‌.? 
(శిభాంవి. 90 క్లో, ) 
అను శ్లోకమును సీరియాలుని జలకమార్చునప్పటి 
“జడల ఆయల్లిక యూడ్చి సంపంగి నూనియ 
చిన్నకూకట్ల జొచ్చిలగ నంటి” (వారం తిం 108చ). 
అను పద్యములో యథాతథభముగ అనువదించును. సైగా కొన్ని మెరు 
నులు దిబైెను, 
' యి 
పాతశాలలో సిరియాలుడు ; 
“మ ధ్యేస్థితాం శపతి మర్భకాణాం నిధిం శలానామిన కొర 
కాణామ్‌” = (శిభంవి, 11 శ్లో) అనియుండగా, (శ్రీసాథుడు- 
dy భ్యన్త లివి (్రపంచుడు (గ్రవాంబుల లోనుడు రాజుకై వడిన్‌ ” 
= (హార ద్విం 73) అని యభానునాద మొనర్చెను, అశు 
“శేజేదత్రైవ దేవేన కైలాస క్రయ పతి కాగ-(శిభాని. 25 శో) 
(కైలాశ మవళ్యము (ప్రా_ప్షింసజేయు కరపృత్రను) అను శ్లోక 
భావము ననుసరించుచు 
$6 - 
“నంబి కవర్‌ను న్ధనను నమ్మిక, . తీ 


న. 


3$ 


త్లంబగు కత్తి తెలావ మకర కకక యాం. “(వార ద్వి 117) 
అను పద్యము ఠరచింజినుం 


పుత్రుని మాంసోపజహోర పక్ష వర్షనమునః - సంస్కృతము నుండి 
“మరీచీ జీరకాద్యశ్చ కృష్ణనింబి? అను శ్లోకమును - (తింభావి, 81 శ్లో.) 
(శ్రీనాథుడు - ోమిరితుము నుల్లియు బసుపు మెంతియు నింగుప (హర 
డి, 121) అన పద్యమున యథాతథమున ననువదించిను. 


అన్నిటికన్నను శివభ క్ష విలానములో వలె “త _త్తద్యకంజన 
పాకగంధ్య యవయవనస్థాన (పతానంబుతో” పిల్లవాని యవయవనులు 
పోపుపెట్టిన వాసనలు 'వేయుచున్నవని వర్థించుటశే కవితా గుణమగు 
కల్పనా చమళత్కొారను గలదని తెలియును, 


వీరే నము హరనవిలాస రచనా కాలమునకు మునుపే (పబలి 
యుంగుటబే అంతకు మునుపే రచితీమైన శివళక్ష విలాసమున సహి 
శము ద(ఖ్ర భక్తుడు జంగమునితో ఇూటుగ భుజింపవలసి వచ్చినపుడు 
శిలాకబలనున మాత్రమే లినబోయెను, కాని మాంసమును తినలేదు. 
జంగముడు (శ్రీపతిని వీలువుమని ఆతడు వచ్చిన విదపనే భుజింతునని 
వంతము సక్షైను, పైగా పిల్లలం లేని ఇంటిలో భుజించుట శాప్రునిపీద్ధ 
మని యిట్లు తెల్పెను, 


“శుణలువైళం వచో భక్త న వేత్సి నియమం మమ, 
నాఖ్నీయా మేక వవావాం శ్యాపి చండాల కర్మవత్‌. 
(శి.భవి, 60 క్లో) 


భక్త పూర్వంచ న మయా సదనే వుత్ర వర్ణి కే 
సర్వ శా్టు నిషిద్ధం తడవ్చుత్ర గృవా ఫోజనమ్‌ 
(శిభని 61 త్ర స) 


కేం 


ఫర నరోజేన వీనాక్యతం యథా 
వినా శళాంచేన నభస్థలిం యథా 
. అదృష్ట సూర్యం దివసం యథా తథా 
నికేతనం భాతి న పుత్ర వర్జికం.)? (శిభంవి, 69) 


వె. శత్రు విమయమును (శీనాథుడించుక మార్చి, “అభుము 
భుజియించుబోి”  “చైవలాదిి యనుచు వేద వాక్యంబు బుథులన 
వినమె జెపువు” - (వార, ద్వి. 129) అని రచించెను, ఇందలి “శీవలాది? 
శ్థోక శబ్దము కృప యజుర్వేదీయ తె త్తరీయ (బాహ్మృణనులో నున్నది. 


“మోనుమన్నం వింద తే అవ చేతా: 

సత్యం (టవీమి వద ఇక్స్‌ త్వ 

సార్య మణం పుమ్యతినో 

సఖాయం కేవలా౭._ ఘోభనతీ కేవలాదీ” 
(శేవలాదీ శేవలం భుం_కేశ తు దదాతీ సోఒయం కేనలాఘో భవతి 
పాపమేవ సంపాద యతి నతు కించి దని పుణ్యం సోయం వధ వీన 
నరశే హేకుశ్యాత్‌ 1) భుజించుసపుడు సాశ్ష్యమున కొక్రరుండవ లె 
ననుజే (క్రీనాథునిచే వీకాకి భోజనము పొపహేతువని ఇప్పించినది.. పైగా 
శవియొక్క వేద వేదాంగ పారంగత్వ మిట నిరూవిలతము, 


అశ్లే కన్నడ బసవ పురాణమున భీమయ కొవి స యిల్లు _ 
“ం్పనియ నిల్లద కాంత యాదడె 
ఇనియ నిల్లద పురువ నాద జె 
తనయ నిల్లద మసెయ నాదడె”, (కం బం పు. 92) 
పురువుడు లేని కాంత్క (ప్రియురాలు లేని (వియుడ పుత్రుడు లేని యిల్లు 
నిమ్స్ఫ9 యోజనములని కెల్పెను పత భాగ్య విశిష్టత పై (గ్రంథము 
లలో నుగ్గడింన బడినది, 


క్రై 


జెం_త్రీము వీరాద (శ్రీనాథుని వారవిలొస రచనకు 'పెరియసులో 
ణము (తమిళ(గంథము) కన్నడ బసవ వురాణాదులు (కన్నడము) 
ఆంధ _ బనవప్రురాణము (ఆంధ్రము) - ఇత్యాదులు ఆకరములని 
ఇొప్పవచ్చును, 


1.6. కథా(గవాణ హేతువు :- 


దశ్నీణ భారతమున శివభ కుల గాథ లనేకములు కలవు, పురా 
తన భక గాథలలో నీ చిజుతొండనంబి కధయొకటి. పైగా చరితా 
తక (ప్రసిద్ధి నందినది. పలనాటి వీర చరిత్రలోని బాలచంద్ర యుద్ద 
భాగము నందీ కథ (పస క్షమై తండ్రి కొడుకుల నామములు సోము 
నాథుని బనన పురాణము నందు నలె గాక (నీరియాలుడ్కు నీరాలుడూ) 
(శ్రీనాథుని వారవిలాసమునందు వలె 


(చిజుతొండనంవి, సిరియాళుడు)- 


కవలెడు శివకంచి యే కా(మపతికి 

చిజుతొండనంబి నా బెలగు భక్తునికి 

-జెంశెల శిరువను నీమంతి!ిని 

సిరియాభుడస బుట్టి ఇెన్నొంది నాడం- (92, 94 పుటలు) 


అని యుండి యది (శ్రీనాథుని కరృతక్యమును శివభ క్షి నిరతిని చాటు 
చున్నవి. 


తమిళ వాజ్మయమున బవాురంజక మై జనవ్యా_ప్తమగు నీ శథను 
స్వీకరించినచో కృతివతిని సంతోవీ.0వ చేయవచ్చునని (శ్రీనాథుడు తలచి 
యుండవచ్చును. వెగా సోమన నాటికే ఈ కథ కన్నడమునను 
తెలుగునన్కు భో క్షకూటువలలో పాటలుగ పాడెదరన్సి గద్య పద 





న 


19, శిరామున్నూ క్షి కొర్లపాటి శ్రీనాథుడు, 1971. 


్రీక్ర 


శాన్యముల వీనుతించెడినారన్సీ నాటకములుగ నటిం జెడి వారని రోకటి 
పాటలుగ పాజెడివారని తెలియుచున్నది. 


వారవిలాన రచనా కాలము నాటిశే (పసిద్ధినందిస ఈ శినభ క 
గాథ (శ్రీనాథుని ఆకర్షించియుండును. కృలీభ ర్హ అవచి తిప్పయ ఆతనికి 
చాల సఖుడు, (శ్రీనాథ వారవీలాస కృతిభ_ర్హల నంబంధము వొరవితాన 
మున నిట్లు నిరూపిఠతము - 


“ఆగమ జ్ఞాన నిధివి, త త్యార్థ ఖనివి, 

బవాపు రాణజ్ఞుడవు, భుఖ భవ్యమతివి, 

చాొలసఖుడవ్రు శే న(కబంధ మొకటి 

యనధరింపుము నా వేర నంకితముగ (వార, వీ, 12) 


చాలసఖుని కోర్కె. (వ్రకారముగ (శ్రీనాథుడీ వారవిలాసమును “మైన 
(ప్రబంథముగ” నంతరించి కృతిపతికి నంక్రిత మిచ్చెను, అందునను కృతి 
భర్త (వ్రీక్యర్ణము, “సిరియాళ చరిత్రిను స్వీకరించి కృతిభ్నర్త వంశము 
నకు మూల పురుషుడైన చిజు తొండనంపి, కంచి నంబి వంశజుడన్‌, 
పైగా తుంబురుడు వాస స్తుడె మానవ జన్మ నెత్తినవాడని తెల్సి 
(శ్రీనాథుడు కృతిభ_ర్తకును, నంబికిని సాధర్మ్యవమూహిం'ెను, అందుల శే 
కృతి భర్త వంశావళిని కీర్తించి ఆయన పూర్వులే గాక సంబి వర్ధిల్లిన 
'కాంచీపురమును వర్ణించి కథా ధోరణిని (శ్రీనాథుడు (ప్రారంభించిన 


కవి (గ్రంథాదిని సిరియాళుని కథనే యె త్రికొనుటకు, కథా 
పురుషుడగు నంబికిని అవచి తిపృ్పయ వంశమునకు మూలపురుముడుగ 
సంబంధము కలుపుటకు ఏలు చిక్కు.టయే కారణము అవతారికకును 
కథారంభమునకు నిట్లు పొత్తు కలుపుట మన సాహిత్యములో 
అఠకుదు.? 


J 


న నన 
20, అట్బీకాంతం్క పింగళి అంధ సాహిత్య చరిత, 1914, - 


39 


ఎట్టి భక్తుడై నను పుకు నర్పించుట యందు గొవ్న "త్యాగము 
(వకటిత. మగును, ఈ భక్షి త్యాగములకు తోడుగ ధైర్యసావాసము 
లవనరములు. కనుక నిష్కూనుము, నిమృల్భువము నైన ళివభ క్రినీ 
(వదర్శించిన చిజుతొండనంబి కథ ఎల్లరికి సుపరిచికమగుటచేత ఆందునను 
చై శ్యవంశీయుల గాథయి వైళ్యునకు (వ్రీతికల్లించునని (శ్రీనాథుడది నరశే 
వైశ్యుడుగా (ప్రసిద్ధి ఇెందిన నంబి కథను సీ స్వీకరించి 'బాలనఖునికి (ప్రీతి 
పాత్రమైన కథనే “కెలుత స్వీకరించిను 


ఆం శ్ర గాని శ్రీనాథుడు కేనలము ధనాశచే నంబిని వై వైశ్యుని 
నూర్చి వైళ్యుని కథను వైళ్య పీతిశై రచింపలేదన్సి కన్నడ వొజ్బ 
యమునాటిశే నాతడు సెట్టి యయ్యెనని మనము కెలిసికొంటిమి, 


సైగా వైశ్యులలో త్యాగధనమున్క-ను, పవీరసాహసనులరుదని 
భానించునారలకిడి కనువిపుగనై ఈకథ వై శ్యుల భక్తి" వీరమును 
సాహానమును (ప్రకటించుట కయి ఈ కథనే తొలుత సీకరించెను, 


సామాన్య జన జీవితమునకు చాల దగ్గరైన యితి. వృ త్రము 
గలదగుటచేతను భక్త వశంవదుడగు మహేశ్వరుని పట్ల భక్తుడు 
(వదర్శించు అ(పతీమాన భక్తి 'త్యాగములను చితించు కథ యగుట 
జతను (ద్రవిడ 'జేశస్థుల క్రభిమాన (ప్రదమగు శివభక్త్యాచార్యుని కథ 
యగుట చేతను (శ్రీనాథుడు తొలుత ఈ కథను న్వీకరించిను, 


వారుని లీలలను జెలుపు పురాణ గాథ లనేకము లున్నన్యు జన 
వ్యా స్తమై జనాదరణము నొందిన ఈ శివలీల మానవ మానసీక 
నంథ్లుర్ణ ణల 'బెల్పు. దర్పణమగుటజే కవి చిజుతొంతనంబి కథతో హర 
'విలానమును (పారంభిం"చైను. 


40 


ఫల(శ్రుకితో అంకమగు హరుని లీలలు వారవిలాసమున శలవు, 
నంబి కథ మొక యు పాఖ్య్యా నము, వ్రైళ్యులకు థన సమృద్ధి కొల్లునట్టు 
ఈ కథా (శ్రనణ ఫలితమై సుపయోజనమును సాధించియుండును, 


1.7. కథాంత ఫల(ళుతి :- 


“ఈ చరిత్ర వినినన్కు చదివినను (వాసినను పుత్ర పా(ళాభివృద్ధియు 
ధనకనక వస్తు వావాన సమృద్ది యొనగును* అని కలదు. అవలిన 
భక్షి అవాంకార వర్ణనము, మమకార వర్ణనము (వధానాంశములుగా 
ల యా కథ భక్తి (వబోధకమైనది. a సర్ణయైన అకారణ 
మునర్చునట్టి త్యాగమే (శేన్టము, అమృతము లని వేద (ప్రమాణ 
మిట్లు కలదు. 


“త్యాగేనై శేన అమృత _త్త ( మా నస్సుఖి? (యజుర్వేదము) (వయ 
మైన యీ వస్తువైసను భగవంతుని కర్పించుటలో వెనుదీయ రాదని, 
పుత్ర మాంసము. నర్నించిన నంబి కథ తెల్ల మొనర్చును,  భక్రితో 
ఫలమో, వున్పుమో, తోయ మో అర్చించినను భగవంతుడు ద్రీతుడగు 
నని భగవనద్లీత తెల్పుచున్నది. (అ, 9. 26) 


ఈశ్వర (ప్రణిధానమునకు (క్రియా ఫలన్యాన మే భ_క్టి యని 
“స ర్వాసాం క్రియాణాం వర మేళ్ళ-రే పరమ గురా 
సమర్పణం ఈశ్వర (పణిధానం (క్రియా ఫలసన్న్నా్యాసం 
భక వి శేసూత్శకమ్‌” = అని సర్వ దర్శన నర్మగహానులో 
సాయణులవారు వేర్కొనినట్లు 


ఫు(తునర్స్పించి (క్రీయాఫలమునక్షై చింతింపక్ష భగశ్వ్యాతా భా 
రమును పొందిన నంబి ధన్యుడు 


41 
నొన్తీ వంచాత రాన్మను క 
నాస్తి మా హేశళ్వ రాద్ధర్నో నాస్తి చేవో మా హేశ్వరాత్‌ = 
(స్కాంపు) అన్నట్లుగ పంచాక్షరీ మంత మహిమను మాహేశ్యర ధర్మ 
మును దాటించు కథాదికము పుణ్య(వ్రదము. 


ఈ కథలో వివిధములగు అగ్ని పరీశ్రానంతరము నిగ హముతో 
జంగమారాథన తత్పరతను వెల్లడించి పుత్ర మమశారమును వీడి నంబి 
కుటుంబ నమేతుడై. భగవ తాకా ఈా-రమును పొందెను, శ్రీనాథుడు 
మరొక మెట్టు సైకి వెళ్లి 


అఖిల జీవ జంతువులును నభ ఏథి 
భాసుర స్ఫూర్తి నేగి శ్రైలాసమునకు - (హర ద్వి 149) 


ఇట్లు ఎల్లరిని కైలాసమునకు గొంపో యెను, 


ఈ కథయందు చి(తాతిచ్యితమైన వినయ మొకటి గలదు, చని 
పోయిన శూలుడు నజీవుడై తిరిగి వచ్చుట యొట్లు ? తల్లి సమస్త దిక్కు 
లను వర్యాయ (క్రమముప్పగ సీరాలుని ఎలుగెత్తి పిలిచినది. సజీవుడై 
శాలుడు తిరిగి వచ్చెను. బాలుడు మరణించినను (ప్రాణములు సమ_స్హ 
దిక్క[ఒలలో - (పళ్ళతితో లీనమై యున్నవి. దీనిని గూర్చి కీ, తే, 
విశ్వనాథ వారు (శ్రీనాథుడీ మహా రవాస్యము నెరిగిననాడైై కలో 
ననుసంధించి ననీరిం 


బృజా దారణ్యకములోని చతుర్థా ధ్యాయము నందు ద్వితీయ 
(బాహ్మణమున 


“కన్య (ప్రాచీ డిక్‌ (ప్రాంచః (ప్రాణాః 
దఠత్నిణాదిక్‌ దక్షీణ (ప్రాణాః 
(వతీచీదిక్‌ (ప్రత్యంచః (ప్రాణాః 

(6) 


42 
మొదలుగా వ దిక్కు (పాణములా దిక్కునకు పోవును. అపుడు బ్రహ్మా 
పదార్థము మిగులునట, అందులకే అగస్త్యుడు వాతాపిని జీర్ణము చేసి 
కొన్నట్లు గాక జంగమునిచే తిన్సి జీర్ణము కాని సిరియాలుని అంగ 
మాంసము శరీర రూపముతో నల్టిక్కుల పర్విన (ప్రాణములు. పిలిచిన 
తోడనే వచ్చినవనిరి, ఈ మవో వివయము వై చెప్పిన (బావ్మాణ 
ములో కలదవి వారనిరిం 


పంచభూతములలో లయమైన (పాణములు నల్దిశల వ్యాపించి 
నను భక్తి పారమ్యతతో బొలుడు పునరుజ్జవుడయ్యెననవచ్చును. భగ 
వంతుని సాశ్రాత్కారము భక్త ఖ్రతీశ+యము వలననే సాథ్యము. భోక్త 
పరాధీనుడు శంకరుడు, 


ఈ వీర శై వాచార్యుని జీవితోదంతము తమిళ కథలలో నొక 
యుండినను దీనికొక (ప్రత్యేకత కల్లించినవారు ఆంధ కవినర్యు లన 
వలెను, _ అవాంశార వర్ణితుడై వడు తరముల వారిని . కంచిలో వడు 
వాడలనే మోక్షము పొంద వేసిన వాడు నంబి. 


శివుని వట్ల అనూనమగు భక్త్యలిశయము, . మూఢ భక్తి అని 
నను వీరభా క్షి అనినన్కు అమలిన భ క్తి అనినను, - పురాతన భక్తుడు 
భక్తిని (పకటించి భగవంతుని (పేమించి నననలెను, 


దక్రీణ భారతమున శైవ మఠ న్యాపనమున శకెందరో మవోను 
భావులు యత్నించిరి. చారి యవిరళ కృషీ ఫలితముగా శెవ నుత 
సముద్ధరణము జరిగి హిందూ మతమున శై వము జీవగజ్ఞయొ నిలిచినది. 
అందులకు ఈ చిజబుతొండ నంబి కథమ్‌ సాత్యము, క 


ల. 


2 గౌదీ కల్యాణము 


8.0. గారీకల్యాణ ఘట్టము వా శివుని ద్వితీయ విలాసముగ "రెండు 
వందల అయిదు పద్య గద్యాత క ముగ. తృతీయ చతుర్ధా ఇ్యానము 
లందు (గథికము. శివుని లీలలు అరువది నాల్లని వోలాస్య మావో 
త్త శ్ట్‌ము శెల్పుచున్ననుు వివాహము కూడ ఒక (ప్ర తేక లీల యని 
నంజుండప్పగారి యభిపాయము.1 పార్వతి యొక్క తపః పరిథవ స. 
పర్యంత పరిశీలనమును శివలీలోత్క_ర్ష ముగ నెన్న దగును, 


దాశూయణి తన తండి గావించిన యనమానమును . సహింవ 
లేక యాగ మార్గమున టబేవాత్యాగ 'మునర్చినది, మహాశివుకు 
ఉఊాశ్రూయణి శరీర మోడు చేసినది సుదలు సర్భనంగ వరిత్యాగము 
కావించి యసర్మిగహుడై పిమవన్నగమువై తప మొనర్చుచుంజెకు, 
నతి అపర జన్ఫుంబున మేనకా హిమవంతులకు పార్వతి యనెడి వీరితో 
జన్మించెను. అదిశ_క్రియగు పార్వతి తిరిగి శంభుని వరునిగా పడయ గోరి 
ఆతనికి వరిచర్య లొనర్చియు సఫలీకృతురాలు కాలేక, కఠోర దీశ్రూ 
నంకల్పముబే శివుని మనమును 7ెలిచినది. మాయా పటువేవమున 
శంభుడు పార్యతియొక్క.  తపోనిష్థను మనోవాంఛను పరీశ్నీంచి ఆమె 
దముక్కొ- దృఢ సంకల్పమునకు మెచ్చి- 

“అకుదగు సీ తపమునకు నమ్మడు వోయితి 'నేలుకొమ్ము, సీ 

వరవుడ నంచు...(వార ఉలి?) 


పల్కిన తీనును బట్టి భక్రురాలిపై తనకు గల అంతర్నిహిత వాంఛ 
సంవ్య_క్తమగునుః పైగా ద్రైవమునకు వార్థ క్యము. లేదని దాక్షాయణి 
అపరజన్ముమున పార్వతిగ జని ్రంచి తన్ను. .శేరునంతవరకు శివుడు వేచ్చి 
యుండెనని తెలియుచున్న.డ. (బ్రహ్మ జేవతలతోను మహార్దులతోను, 


—_ 


ఎమ, వారిహరుడు _ గిరిజా కల్యాణ పబంధమ్యు పీఠిక 1976. 


44 


“తండ్రియగు దశ్షుమోూద గ్రోధంబుపలన 
యోగ నిర్ముక్త జేవామై యుద్భవించి 
చేపగుచున్నది హిమ భూమి ధర గృవామున 
నమ్మహో బేవి శివు గూర్చుడను వెరింగి”, (నార 8-18) 


అనుటను బట్టి శివ శాంకరులకు సంపా ప్తమైనది "తాత్కాలిక వియాగ 
మని వాొరిడి జన్మాంతర సంబంధమని తెలియును. అందులకీ శివుడు 
అభవుడని భూత భవ్యభవోద్భవుడని అస్థాణువని (వశంసింవబడెను. 


81. కథానూూలము ఏ 


గారీ కల్యాణమునకు కాళిదాస కుమార సనంభవమే మూలమని 
ఇతః పూర్వ పరిశో థకుల భావన? గారీ కల్యాణ రచనమునకు సంస్కృతే 
కుమార నంభవమునే గాక, దాక్షిణాత్య భాపోపయు క్ష సాహిత్యము 
లను గూడ (శ్రీనాథు డనుసరించినటుల కాన్సించుచున్నది. కాళిదాన 
కుమారనంభనము పదునేడు సర్గల మహాకావ్యము. ఆద్యష్టను సర్లలం 
కాళిదాస కృకమన్సి తదుపరి సర్గలు (ప్రశ్రీ ప్పములని పండితుల భావనే 
హరవిలాసమున కుమార సంభ నాంకను అ(పథానము శివలీలోత్కర్లో 
శీ_్హము, శివ పార్వతుల కల్యాణను (వల్ళానము. తదానోవుంగిక్ర 
వృ త్తాంతములు వివరణాత్ళకములు. (శ్రీనాథుడు కర్ణాట చేశ పర్యటన 
మొనర్చి తృదాజ నన్నానముల నొందినట్లు సువిదితము. కన్నడ 
సాహిత్య (ప్రభావము (గ్రీనాథునిపై కలదనుటలో వి(వలిస త్తి లేదు. 
కన్నడ సాహిత్యమున వారివారుని గిరిజా కల్యాణమును గూడ దృష్టి 
యందుంచుకొని గారీ కల్యాణ కథా భఘట్టమును రచింజి ననుటలో 
సంజీవాము లేదు. (శ్రీనాథుడు వారిహరుని అనునరించెననుటకు "సిక్కు... 


i యుటు మ యా 
తి. (శీరామమూ ర్ల కొర్తపాటి; గ్రీనాథుడు, కళాభారతి గుంటూరు, 1971, 
8. Keith, A. క History of Sanskrit Literature}... Pages 89-91. 


45: 


"తార్కాణములు కలవు, * గారీ కల్యాణ నామకరణము. ii) ఇతి 
వృత్త పరిమితి 111) ఫలశ్రుతి 17) వేదోక్త సం్యవదాయ వివాహ విధా 
నముం ౪) కుమార జన్మ సూచన యొదలగునవిం : 


కాళిదాస కుమార సంభ వానుసరణీయమైన నన్న చోడ కునార 
సంభవము వొరవీలాస కావ్యర చ నమునకు పూర్వరచ నము, వారవిలాన 
గారీ కల్యాణమున నన్నె-చోడ కుమార సంభవానుసరణములు కొన్ని 
'తావులందు కాన్చించుచున్నవి, కావున అందలి గారీ కల్యాణమును 
తజానువంగిక వృ త్తాంతములను పరిశీలించుట ఆవశ్యకము ఈ నిమణ 
ములను పురస్కరించుకొని గారీ కల్యాణ రచనమునకు శాళిదాన 
కుమార నంభవమే గాక వారహరుని గిరిజా కల్యాణ నన్నె చోడ 
కుమారసంభ వాదులు గూడ మూలనులని చెప్పవచ్చును. 


లలు గారీ కల్యాణము = నీళేపూంఛములు ఫా 


కునూర నంభవ కావ్యమున కుమార జననము (పాభాన్య వినత 
గలది, వారవిలానమున కుమార జననము గాణను, ఉమాశంకర 
వవావాముసనకు వలసిన అనుకూల వాతొవరణ  వీివయాదికములు 
అ(ప్రత్యక్ష కారణములైన తారక దర్పము, మన్మథ 'దావాను రతీ. 
విలాపములు తృతీయా శ్యాసమున వర్ణితములు, ఆశ్వాన (ప్రారంభమున 
తారకుని దుండగములు వర్ణించి తారక వధశై_ (బన్మా సలపహోాననున 
రించి ఉమాశంకరుల గూర్చుటక్రై మన్మథుని (వయోగించిి ఆతడు 
భన్మీభూతుడు కాగా అశని పునరుళ్లీవనమునకు తొరక వధకు, గార్‌ 
శల్యాణమునకు వర్చాట్లు సొగినవి. అనగా పార్వతి తపళ్చర్యే శివ్చుని 
మెవ్పించుట్కు గారీ కల్యాణములు చతుర్థాశ్వాసమున వర్గితము. లు 
తృతీయా శ్యాసాంతనున 


46 


“అదృశ్య యూపంబై న భూకంబు రతీ'జేవి మరణ వ్యవసాయ బుద్ధి 
మందీభవింపజేన్సీ” గారీ కల్యాణమునకు (పతీవ్షీ చినట్లు వర్ణితము.. 
దీని వలన మూడు నాల్లా శ్యానముల కథకు అనుస్యూ తము పాటించి 
న కునది. 

దుష్ట శిక్షణను ళిష్టరక్ర్షణమునకైై భగవంతుడు వివిధావతార 
ముల నె త్తిదుష్టుల శిశ్చీంచి భక్తుల (బోచును. ఇట (బహ్మ్‌వర గర్వితుడై 
బలగర్వమడాంధు డై న 'తారకుని నంవోరమునకు సమర్థుడై న ప్వుతుని 
శినశాంకరులు ఫొందుశు (వముఖ మగు విషయము, “తత్కార్యాను 
కూలతకుభవానీ శంకరుల గారీ కల్యాణ మే శరణ్యము అది (బ్రవ్మా 
ఆదేశము. (శ్రీనాథుడు గారీ కల్యాణము వారవిలాసముగ చి(తించుట 
విశేషము, 

ఈ వృత్ర్తాంత్‌ వర్శనమున కవి తపస్సున కత్యంత (ప్రాధాన్య 
మిచ్చి పార్వతీ శంకరుల నమిత (శ్రద్ధాసక్తులతో వర్ణించెను. నువో 
శివ్రడు బహు తపో(్రత నియమైక ఫలవిధాత. అట్టివాడు “మదినొక్కొ- 
తలపువేసి” తపమాచరించెను, కామియై సతిని గోరి తపోనియతి నున్న 
వాడే శంకరుడు, తీనముచేసి శుద్ధమైన శరీరము ఇం(దియ నంఘాతీ 
ముతో గాని మవాత్కార్యమునకు అనువగు వీర్యసంతలతి పుట్టదనియు, 
అవాంకరించిన కాముని దహించకున్న కామనశమను దోవము ఇంది 
యములకు కోల్లునని శివుడు కాముని దహించి వేసెను, ఇది మన్మథ 
భనీ కరణమునకు కారణము. కాను దవాన ఖుట్టము నిప్కాము (వేమకు 
సూచనో 

రెండవది పార్వతీజేవి తవస్సు - హరుని మెప్పింపజాలని శరీర 
సౌందర్యను వ్యర్థమని శరీర త్యాగము చేయవలెనని లేక తపోనియతి 
నుండి వరుని బడయవలెనను అవంధ్య (ప్రతిజ్ఞ పూనినట్టి జే పారంతి, 
ఫలోదయాంత మైన తపన్సుశై. దృఢ (ప్రతిజ్ఞను. పూని “వాండు రథో 





4. నరనసీంవాం అఫ్బజ సాహిత్య పరిషక్చ త్రిక; ($౯, 4968; సంపుటి ర్‌2, 


47 


ధృత పూర్వకమైన పాఠళుపతదీకను పూనినది. ఉగతప మొనర్చినడి. 
ఆమె కఠోరనియనుములు పాటించి శీకవాతాతపములకు చలింపక 
తపస్సు వేయగా మునులామె “భావి (ప్రభావ శ_క్టికి (వణతు”లర్చింతురు. 
కవి “దువ్కర మైన తపము చేసెనని తపోభిమానను పార్వతికి మెండని 
తపోభారముననే భర్లుని వళీకరింప దలంచినదని నిర్భర తపః కృతీ 
శనుల జేవా యప్టీయెనదనియు ఉద(గ తపో మవానీయ జేదనాభర 
మును సహించ” ననియు అెల్పుట తపమున కిచ్చిన ముఖ్యత్వ మే కార 
అను, పమిత్రమగు (ప్రణయాగ్ని చే (కాగినది. తపోగ్ని చే సవిత్రురా తై. 
(ప్రణయ పరీక్షలో నెగ్గినది. 


లోక యా(త్రకు సంసారికి కన్యాలాభము వరము, పదిమంది 
సుతులను పొందగల కన్యను గారవముగ డానమొనర్చుటలో విశేషము 
శలదు, గృవామేధి హీమవంతుడు అట్లానర్చి కృ తార్టుడ మయ్యెను, కన్యా 
చాన విశిస్టత గారీ కల్యాణమున చాటబడినది, పురాణాగమాదులలో 
సారీ కల్యాణము వర్ణితమయ్యు లోకవ్యవవోరములకు నిదర్శనము, గారీ 
శల్యాణమునకు దుష్ట సంబోర శ_క్రిమంతమగు కుమారోదయ మే 
(పయోజనము, మహోశివుని అష్టమ రులు “భువన రఖ్లూ (ప్రయోజన 
మునక కాదె” అని మహో శివుడు చెప్పుటలో లోకరశక్షుణము (పథాన 
మని అంత రార్గము. 


పార్వతి తలిదం[డులకడ తపమాచరించుటకు అనుమతి 'వేడు 
టలో ఆమెకు వారివట్ల గల వినయ విధేయతలు వ్య _కృమగును, గౌరి 
తన కఠోర తపముఛే శివుని మెప్పింవ దీక్ష బూని సిద్ధినందినది. 
“యుదుమ్మరం యద్దురాపం యద్దురం యచ్చదు_స్పరం, 
లు యి Dn య |! 
తత్సర్యం తవసా (ప్రాప్యం తపో హి దురత్నిక్రమమ్‌”్‌ 
-అని "పెద్దలన్నట్లుగ పార్వతి తన తపముబే కృతకృత్యు రాలయ్యెను 











ర, భర్తృవారి - నీతిచంటదిక - శ్లో, 101, 


శర 
9,8. ఆంధ్రీకరణ వీధానము :- 


ఆంధ్రీకరణ విధాన నూతన ఫక్కీకి మార్గ దర్శకుడై తద్విధాన 
మును సూచించి సంస్కృతీ పురాణేతివోసాదులను కావ్యరూపమున 
నాం(ధ్రీకరించ్తి అంధ్ర నరస్వతీకి జీనితము నర్చించి కవితా సామ్రాజ్య 
సార్యభామాధికార మధిష్టించిన కవి సార్వభౌముడు (శ్రీనాధుడు. ఈ 
విషయమునే పాపయ్య శ్యాన్ర్రీగారిట్లు వేర్కొ-నిరి,్‌ 


“శ్రీనాథుని (ప్రబంధముల కాం(థభావలో (ప్ర ల్యేకస్థానము: 
నార్జించి పెట్టిన దాతని సంస్కృత కావ్యానువాద సరణియ్‌, అది 
సంస్కృతీ పదములను తేలుగు పదములను సముచిత రీతిని ఆతడు మేళ 
వింపజేనీ (శ్రుతి మధుర మైన శైలిలో భాపము నా విమ్మ-రించి ఆయా 
రచనలు తెలుగున స్వతంత్రము బయలు జేరునట్లు సాఠకుల భావింప 
చేయుట ఆకని రచనలకు గల (వ త్యేకత౫, 


శ్రీ కొర్లపాటి వారు కుమార సంభ జాంధ్రీకరణము గూర్చి 
నిపులముగ చర్చించుచు అది నై మధాం(ధ్రీకరణ (వణాళి కాబద్ధమైనదనిరి.” 
వారవిలాసము నై వధానువాదమునకు తరువాతి. దని *అం(ధ భాషా 
నై వమధాఖబ్ద భవుని” - (వార, (ప్ర, అ, 8) అను వారవిలొసమునందలి. 
పద్య పాదమును బట్టి 'తెలియుచున్నది, శృంగార నై షధమున “అ కేవ 
మనీమ  వాదడయంగమంబుగ్యా, శబ్దంబనునరించియా, నభిపాయంబు 
గుర్తించియు్యు ఖభొవంబువలవ్షించియు రసంబు పోవీంచియు నలంకారంబు 
భూపమీంచియు, జిచిత్యంబాదరించి అనౌచిత్యంబు పరిహారించియు” 

ఆను వచనమున ఆంధ్రీకరణ విభానమును గూర్చి నిర్వచించి, 


(శ్రీనాథుడు తీరువాలిదగు వారవిలాసముస కూడ తద్విధాసము నే అనుస 
రింజెనసుట తథ్యము, . 





దాదా. 


6, పొపయక్య కాశ, చిలుకూరి; సోహిశ్టీ నాల్లభ్యమ్యు 1968, 
1 శ్రీరామమూర్తి కొర్లపాటి; కీనాథుడ్కు కళాభారతి; గుంటూరు 1971, 


49 


(శ్రీనాథుని కవితకు జాజగల్య మాన మై కండ్లకు మిరుమిట్లు గొల్పు 
(పథాన తత్త్వము దుర్విలంఘ్యుమైస శబ్బశ_క్రియని అది వాజ్నివృషి 
మూలక _ద్రహ్మానంద సాత్రైూత్కార మొనర్చునని అది గత్రిధాణాకారగ్గ 
ములతో నభివ్యజ్యమానమగునని సముద(గ శ_క్షి సంవన్నమై నిరుప 
మాన (ప్రయాగ వైఖరీ విశిష్టమని (శ్రీ శర్మగారు భావించిరి. 


2.8.0. కాళిదాస కుమార సంభన కథానుసరణనులు :- 


సంస్కృత కుమార సంళ్లవ కథ శివస్కా-ంద (బ్రహ్మాండ శ్రాలిశా 
పురాణాంతర్గత నలబ్ధము. (శ్రీమద్రామాయణము నందును కుమార 
జనన (ప్రస్తావన కలదు. శాళిదాసు నర్జించిన నుదీర్ధ్య శివపార్వతుల 
కల్యాణవృత్తాంతము శినపురాణను నందే కలదు. ళివవురాణము 
నందలి కథ కుమార నంభోవ కావ్య కథ, ఛభావ్క అలంకార వివయాది. 
కములు నొశే రీతిలో నున్నవి. పురాణ రచనాకాలము వివాద స్త 
మెనప్పటికిని కాళిదాస కుమార సంభవమునకు (ప్రాచీన శివపురాణము 
నమూలమని విమర్శకులు భావించిరి” అయితే వురాణమునకు కావ్యము 
లకు కొన్ని భేదములు కలవు. పంచమ వవ సర్లలలో నట్టి భేదములు: 
కాననగును. పురొణమున నారదుడు నిస్పృహ చెందిన పార్వతిని శప 
మొనర్నుమని హితవు చెప్పినట్లును శివునకు కూడ ఆ తపః ఫలముల 
నొసంగుముని నారదుడే "జెస్పినట్లును కలదు. కాని కాగిదాను శివ 
పార్వతుల. పాత్రపోవణమున (శ్రద్ధ వహించి పార్వతి తనంతట తానే 
దృఢ. నంకల్సురాలగుటయ్సు శివుడామెకు తీపోఫలము నిచ్చునట్లుగ 
8. శీషేందళర్శ, గుంటూరు; సాహితీ శాల్లభ్యమ్ము నరేంద్ర సాహిత్య మండలి, 
కణుకు, 1968. 


10. Kale, M. R: ‘The Kumara Sambhava of Kalidas,’ Motilal 
Banarasdas, Delhi, 1967, 
(7) 


క్‌0 


మార్చెను, (పఖ్యా తేతి వృ_త్తను, దివ్యుడగు నాయకుడు, శృంగార 
రసము, ' అలంకార శైలీ వై దద్ధ్యములు అష్టాదశవర్ణనలు గల్లి చతుర్విధ 
ఫల పురుషార్థ సిద్ధికై రచిత మైన కుమార 'నంభవము సంస్కృతమున 
పంచ మహా కావ్యములలో 'నొక్రమైనది. అట్టి కావ్య న్వీకార మొనర్చిన 
(శ్రీనాథుకితి వృత్తమును కల్యాణము వరకు "పరిమిత ొనర్చి.. కుమార 
జననము నూచించి (ప్రబంధ లతణోపేతముగ నంతరింభిను యథా 
మాతృకము కాదు, అది కవి సార్వభౌముని కవితా సౌందర్య 
రవాస్యము, 


కవికుల తిలకుడై న కాభిడానుని రసముయయమైన' కుమార నంభవ 
మునకు (శ్రీనాథుని వారవిలాసాంతర్లక్‌ మగు గారీ కల్యాణము స్వతంత్ర 
మైన నం_వహమైన ఆంధ్రీకరణమని (క్రీ కొర్లపాటి (శీరామనుూ- ర్రి 
నురియు పలుఛ్రుకు పండితులు భావించిరి. ఈ భావము సర్వథా పర్శింప 
దని కన్నడ గిరిజా కళ్య్యాణాదులే తా ర్మా-ణములు. 


£81. ఇతి వ త్ర నీ కరణము య అనుపూరి కొత్తి 
సక స్వ న 


కాళిదాస కుమార నంభవేతి వృత్తము _ వారవిలాశేతి 
వృత్తము ఒక్కటియే మొనను. కథాకథనమునందు ఈ వజ్బీదములూ 
పొడకట్టుచున్న వి, శాళిదాను కుమార సంభవ (ప్రథమ సర్లయందలి 
కొన్ని శ్లోకములను గారీ కల్యాణమునందు (గహింవక తదితర శివలీలలు 
వర్ణించు సందర్భమున అనువదిం నుం కృ త్యాదిన గల హిమనంతుని 
వర్ణనము, ఆ పర్వళ (ప్రాంత గువాలు ఆటవికజనుల పర్ల నలు గారీ కల్యా 
ణఇణమున అనుపదింపక చారుకా వన వివోరమున ' సందర్భోచితముగ 
వర్టి ంపబడినవి, 





11, (శీరానువన్నారి కొర్షపొట్సి (శ్రీనాధుడు; 1971; పొనంత్య శాస్త్రీ చిలం 


కూత; సౌహీ్రీ వాల్లభ్యము, 1968; apr శామ్ర్రీ జేటూర్కు మజాను, 
1938, | 


ఎప్‌ 1 


శాభిదాన .కమార నంభవములోని ద్వితీయా " "నర్షనులోనీః 
తార శాసురుని. దర్పము, విజృంభణము, హరవిలాసములో గక కత్యోణ' 
కోథారంభమున కలదు, వ తన్నూలమున కారణ కార్యాను(క్రమము. 
పాటించి నక్షై నది. తారశానురునిజే వోడిపోయిన జేవతలిందునితో 
సత్యలోకమునకు పోయి (బ్రహ్మను (ార్థి ంచి స్తుతింపగా వారల దీనస్థి తికి 
కారణనురయ గోరగా బృవాస్పతి “a తాము పడిన పొట్టను 
వివరించునప్పుడు తారకుని దర్పము సెవరింపబడినది. 


'శారకుని వలన బృందారకులు వడిన యవస్థ లు జేవతలు బ్రహ్మా 
జేవునితో మురపెట్టుకొను నందర్భమునందలి పద్యములు, కపటవటువు 
పార్వతి యా(శ్రనుమునకు వచ్చి పార్వతిని యాళీర్యదించు పద్యము 
(కుర, 4-16) _పార్యతీ పరమేశ్వరుల పరిణయ ఘుట్టములందలి పద్య 
గద్యములు (శ్రీనాథుడు స్వతంశ్రముగ రచించినవి, 


ట్రహ్మాన్తుతి ద్వితీయ నర్గలో “1కి క్లోక్షములలో నుండగ 
(క. నం, 1-3-15) (శ్రీనాథుడు వాని భావమును (గ్రహించి సంగహించి, 
భక్తీ నుద్భోదించు రీతిగ శావ్యాచిత్యము పాటించి ఒక దండక రూప 
మున రచించెను, .. 


1.3.2. అ(గాహ్యాములు కి 


హిమవళత్సర్వత్‌ వర్హనమునందలి (17 శ్లోకములను కుదించియ్యు. 

ఒకటి రెండు వద్యములలో అశ్యాసాదిని గాక పంచమాశ్యాసమును 

లిఖంచియు మేనకా హిమవంతుల కల్యాణ విషయము వదలియు, 

పఠతీల బఒకొొక్క-రి యవస్థయు అట విపులముగ వర్ణ తము కాగా నిట 

భిన్న ముగను సంగ్రవాముగ్‌ను నర్జ్మించియు (శ్రీనాథుడు తస 
స్వతంత్రతను కొనబర ణన, 


52 
ద్వితీయ సర్గమున (బ్రన్మా తారక వధోపాతుమును నూ చించుచు 
“ఉభే నవక మే వోథుముభ యో; వీజమాహీ తమ్‌, 
సావా శంభో స్త డియాబానన్యాి ర్రిరల నుంామమ-” [ 
" (ఈః:నం, 2-60) 


అను శ్లోకమును, దీని తరువాతి. శ్లోకమును - 
“తస్యాత్మా శితి కాస్థ మైనాపత్యము వేక్యదః 
మోత్త, కే నురబస్టీనాం 'వేణీర్వీర్య విభూతిభిః-” 
(కః సం 2-61) 
ఆంధ్రీకరింపలేదు. (బవా న ముఖ్యత్వము, శివునికి పు 
(భీనాథుడిచ్చుటయే కారణము. 


“అభ్యర్థనాభంగ భయేన సాథు ర్యాధ్యన్థ మిశ్టేఒస్యనలం 

| బ కేక” 

(రం నం 1-52) 
కొని హీమనంతుడు శివ్రనకు కన్న నిచ్చెదసని. అర్థింపమికి శాళిదాను 
ఇెన్చిన సమర్థ నము ను వేక్షీంచెను, ఇంద్ర.మదన సీనాదములోని శ్లో 
ముల యు _్రోరార్థములు పరిత్యజించియు వనూడు నాట్లు శ్లోకముల నొక 
సీసమున నంగ్రహీంచియు కథను జేగముగ నడి"పెను. పార్వతి యావన 
వర్ణన సందర్భమునందును తదితర స్థలములందును కొన్నీ మనోవార 
శ్లోకములు అనువదింవబడలేదు. సంగ్రహ పద్ధతి నవలంబించుటయే 
గాక, శివునికి కాబోవు భార్యను గూర్చిన శృంగార వర్ణ నము జేయుటకు 
నిచ్చగింపక పోవుటయే అందుకు కారణమై యుండవచ్చును. కాని 

కవితా సామర్థ్యము (శీనాథునకు కొరవడి గాదు. న 


“అనన్య భాజం వతి మాప్నుహ్నీతి” (క, సం, 8-68). 
అని శివుడు పార్వతిని దీవించినట్లుండ, 


క్‌ి 
“నరిలేని మగని బతయుము తరుణీ” (వారం 3-76) 


అని దీవిం చినట్లు (శ్రీనాథుడు. మార్చెను, 


. గంగాదేవి శివవత్ని యగుట లోక ద్రని్థమగటచే AE? 
క సముచిత మగుచున్నది. 


క జ్య శాంత తోడ మందాకినిన్‌ క 
సవతి కాగల జేమి చందముననొ” (వారం శి-25) 

అని నారదుడన్నట్లు (శ్రీనాథుడు ఇజిస్వ్తుట. . ఈ దృష్టితోనే యని 
'యూాహీంవ వచ్చును. అశు (బ్రహ్మ కుమా రె సరస్వతి యనుట లోక 
(పసిద్ధము కాదు. సరస్వతి (బ్రహ్మ భార్య యనియే రూఢిళో కలదు, 
is బ్రహ్మ నూరుని శాపావసానము ధర్ముడను (పజూపతికి 
శతెల్పినట్లు అనగా మారనాళముజే సృష్ట్రీ (ప్రసంగము. నిలిచిపోవునని 
ఉమా వినాహోనం తరమత్‌డు జీవించునని జనాబు ెప్పినట్లు కలదుం 
అట్టి జవాబు వారవిలాసమున శేదు, న 


9. 8, శి అమూ-లక పద్య గద్య రచన ఏ- 


ముక్కోటి "జీవతలను, మహాద్ద్టలను బాధించిన ఈం గర్వము 
హొద్దులు మారినది. దిక్పాలకు లే అళీనీ ఛాటి కోర్వ్య లేక పోవుటను గూర్చి 
బృవాన్సతి శ కెల్పుచు వాయు జేవుని స్థితి నిట్టు తెల్పెను, 
“న్యా వృత్త త్రగతి ర. కుసుమ స్తే యసాధ్వసాత్‌ 
న వాతీ వాయు_స్తత్సా కే ౪ తాళ వృన్లా నిలాధిక్రమ్‌” , 
(కం, సరి 2-కిథ్ళు, 


సృువ్పములను :హారించుట - వాయువు శార్యముం అది" నవహొజమైననో 
తారకుని భయముతో సేవించుట ఆతని దీనస్థితిని 'తెల్చును, శ్రీనాభుడీ 
శ్లోకముతో తృ ప్పి చెందక మాఘుని శిశుపాల వథలోని, 


54 


'నిశా_న్ల నారీ వరిధాన ధూనస 

స్ఫురూగ సాప్యూరుషులోల చక్షువు 

వ్‌యేణ తస్యానవర రాధ ఇాధితా 

అకమ్చునే నామ చకప్పుకే సురాః, (శిశు, 1-61) 
అను శ్లోకమును (గహించి 

నిరపరాధ బాధితులకు నిర్ణరులకు 

బంధ మోక్షంబు గావించు గంధ వవాుడు 

సతుల పయ్యెద చెడలించి చన్ను లలమి 

తస్పూసేసియు ద్రైత్యు చిత్తంబు వడసిం (వార, కీ=4): 


అని రచించి “జోరు విలోల చక్షు” విశేవమును మా(త్రము వదలెను. 
పార్వతి పాళుసత దీక్ష అమూలకము, 


పౌర్వతినిరతిశ య సౌందర్య వర్ష నమును క్లు వ్రముగను, మాతృ 
కకు చేరికగ నించుగ స్వాతంత్ర్యము “హించి వర్ణించిన, కవీ (పతిభ 
WS 


ఆదిథ క్రి పురాది యర్ధాంగలక్షీ !యగు పార్వతి మేనకా హను. 
వంతుల పుత్రికగ జన్మించినపుడు స్య స్థావర జంగమ భువన శుభావవామె 
దశ దిశాంశరము కసువు వర్ణము కురిసెను అమి విద్యుల్ల తానిభ్థ" 
చ్బాయగల్లి, శారుకాలముసన మణిళలాక వలె (పతీదిన (ప్రవర్ధ మానమె. 
పోడళ కళా పూర్ణమైన చంద్ర శేఖ వోలె ఎదిగి బంధు జన (క్రీరికరము? 
"పెరిగి. గంగానదీ తీరసుల బంతియాట యాడుచు ఉవబేశ కాలమున. 
కళావిద్యల నేర్చుచు - 'జాల్యావస్థ సతిక్రవింం చెను, రశ న పయన 
(పా వీంచీనది, ఈ సందర్భమున శాళిచాను, స జ 


55 


క గ: తూలిక మేవ" ae భార్యాం భీక్భిన్న 
మినారవిన్ల మ్‌, 
బభూన తస్యాశ్చ తుర్యన శోభి వపుర్విభ క్షం నవతహట చేవ]? 
(కు. నం. 1-82) 


"అనీ వర్ణ్మింవగా (లీనాథుడు ఉన్నీలనభావను నేత్రముల కాపాదించి 
“నే త్ర తోన్మేనంబు నేసిన చ్మిత్రంబునుంబోతె నవయావన విభో క్షంజై ”? 
అని నర్జించెను, మైమరపు కండ్లుగల చిత్రము వలె అనుటలో అధిగత 
సౌందర్యను కలదు. ఎర్రని చివుళ్లను బోలిన ఆమె కాలివేళ్లు ఎరుపు 
చనమును చిమ్ముచున్న వట! తొండములను బోలిన యూరువులు 
మాణిక్య కిరణ -లేఖలబోలు రోమరాజి, మన్శథుడొనర్చిస మణీసోపా 
సంబుం బోలిన వళీవిభాగముు మాలేడువండ్ల సౌబగును ధిక్కొ-రించు 
వమ్షోజముల్యా శిరీవ చేళలమైన బావావులు, థర్మబంధరనుగు కంధ 
రము వూర్ణచం(దుని బోలు వదనబింబము, సుధోరనవు (క్రోవియగు 
మోవి, నూబూనునంటి నాసిక నున్నవి అద్దముల బోలిన ఇెక్కిళ్లు, 
పూవింటిని బోలిన కనుబొమలు విదియ చం(దుని బోలిన లలాటము, 
తుమ్మెదల పీలిమునో తిరన్కరింపజేయు నీలాలకనములం గల్లిన పార్వతి 
“సర్యోప నూ(ద్రవ్య సముచ్చయంబగు సౌందర్య-బు జీక(తావ సాన 
దిదృక్ష నిరించి సూశ్షీీకరించి కనళారై నేం ని వేళితంబుగు? 
నున్నదటం 


ఇందు నఖ శిఖ పర్యంతము సా(నూక్ష్మిని వర్ణించిన తీరు 
శ్రీనాథుని పొము(దికా శాస్త్ర పరిచయమును తెల్పును, _విపరణాక్శక 
ముగ శృంగార రనప్లుతితో వర్ణించిన కాళిదాసు శ్లోకములను వక దేశ 
ముగ (గహించి కుదించి. కొన్ని మధుర శ్లోకములను వదలినను 
(శ్రీనాథుడు వచనమున పొర్వతి సౌందర్య వర్షవమున కృత కృత్యు 
డయ్యిను, : 


56 


పార్వతీ న నటు సంవాదము హోస్యయుతముగను యథానువాదము 
గను చేయబడినది. పార్వతీ పొ పోవణమళఠ్యంత మనోజ్ఞ ము పార్వతీ: 
జీవి పాశుపత దీక్షను 


“చగంచరీకాంగనా గరుబ్యాయ చేలు 

కుటిల కోమలతర దీక్ట కుంతలములు, 

మడ మలంటంగ నిడుపాటి జడలు గట్టి . / 

చాళుపత డివ్యదీశ్ల చే పై గారి, (వార, 4-10) 
అదియు, - . 


పాశుపత దివ్య దీశ్షూ విభాసమాన 

దివ్య శేజో విశేన సందీప్త మూర్తి 

కాల తొంగి శతనృద్ధులై న మునులు 

(పణకులగుదురు భావి (ప్రభావ శ క్రి, (వార, 4-18) 


అని వర్ణించుటలో పార్యతి కుటిల కోవుల కుంతలములు వోడములంటు' 
నంతట దీర్ధములని వర్ణించి అట్టి కుంతలములు. జడలు గట్టగ దీశ్షపూనె. 
నన్సి కన్నులకు గట్టినట్లు వర్షించి ఆమె పాళుపతదీశ్ష పూనినదనుటలో 
అనూలకమగు ఈశ్వరార్చన కళాశీలత్వము (ప్రకటిత మైనది. 


పార్వతి దృఢ మనస్కురాలేగాక్య సుకుమారి యని ఈ (క్రింది. 
పద్యమువలన తెలియును, 


ఇక్కడ లేర జేల్పులు నమిావ్సిత దాతలు ముద్దుగూన ! నీ 
నెక్కడ ఘోరవీర తపమెక్క_డ? యీ పటు. సాహిసిక్యముల్‌ 
తక్కు. శిరీమ. వుషు ఎమివధాన వరత్వమునన్‌ మధు(వతం 
చెక్కిన నోర్చునో విహగ మెక్కిన నోర్చునా ! నిక్చయింవ్రుమా. 
(వార, 4-6) 


5్‌7 


వై మేనక హీఠమితో క్తులతో దృష్టాంత సహితము పార్వతి 
పువ్నకోనుల సౌకుమార్యము ఘోరనుగు తపనునకు అనువుగాదని 
నయముగా నచ్చకేవ్వ (ప్రయత్నము తోచును. అం జేశాశ “వటు 
సావాసిక్యముల్‌ ' అనుటలో మిగుల సావానమునకు పూనుకొందువా; 
యని (వశ్నించుచున్న ది. కఠినము తీరము సాసానములతో కూడిన 
తపకార్యమునో గుర్తు చేసియు పార్వతి మననునో మేనక మార్చ తేక 
పోవుటకు శాంభవి దృథ సంకల్పమే కారణము, 


కబీసవిం గనగన మండు నగ్ని గుండంబు నడునున నిలిచియు, 
మధ్యాహ్న శాఅంబున బత పాళీ మషణస్థితంబులున్కు దాడితొధరంబూ 
లును బయోధరో క్సేధ నిపాత చార్జి తీలులున, 1తివళీ తణస్థలితం 
బులున్కు నాభిగవ్వూర (ప్రవిష్టంబులు * నగు జలధర ర 1 
దోగియు, శిశిరకొలంబునం దివ తాళించు ఫొలంకులలోనం బుక్కి.టిజంటి 
సీట నిశానమయంజుల నిలిచియు  నంబు చుళ్గుకంబుబన్కు నుడువతి 
కరంబులును నురుకరునలి డుల్లి న జీర్ణతరు వర్మ ంజులును నావోరంబు గా?” 
దుమవ్కర తేనంబొనర్చినది గనుక ఆ మహో శివుని మెస్పింస జూలినటి 
శేనిచో సాధారణ మానవులకు ఆ భువనాధ్యక్షుండై న నుహోశివుడు 
గోచరమగుట సాధ్యమా ? కానే కాడు! ఇట పార్వతి దువ్కుర 
తపము చక్కగ వరి తము. ఇందు సకల లో శాధీశ్యరి శంకరుని వేరు 
టకు దుమ్మర తప ొొనర్చుట చిట్ట చివరి సాధనమని యెంచిన దనియే 
పిండి తార్థను. చివరకు శంకరుడు తపోజలమునే తన్ను మెప్పించిన 
ౌర్వతినీ మరల కపట వటు 'వేనమున పరీశ్షీంచి దృఢ చిక్తురాలగుట 
చెరిగి “అకుదగు నీ తప పమ్మునకు నమ్ముడ పోయితి చేలుకొమ్ము నీవర 
వృడ” (వార, 4-కీ7) ననెను - కపట వటు వేవము, స్వభావ సిద్ధమై, 
సరన్మత ఛాపూవద గుంఫనముతో గూడి సాభి ప్రాయ పడ నంయుత 
మనని ఆ వటునిరూస వర్ణన మిట్టిదె. 


58 


అజనాపూఢ ధరుండు (పొఢ తరఖొాసాతీ (వగ అఖండ సీ 
రజ జంధు (పతి మాన శేజుడ, జటా రాజిచ్చటూ తామ నుకా 
ర జాజేళాక! వటుండు, Ses విశానూార్థ ముంబోతె నొ 
తి జగనోనాన బుకార్హీ దన్ని ధికి జే తేంజిన్‌ దతంనకో 
(వార, 4-165) . 
వాచాలియగు ఆ కపట వటుడు మునీవేవథాలియై నచ్చి గారి నాళీర్య 
దించుటలో నాళశీర్యాడ జొచిత్యన ఆదు," 


పార్వతీ కపట వటు నంనాశనజ సన్ని వేశమునకు తగిసదై 
నాటకీయతను సంతరించుకొన్నది. ళివుడే కనట నటురూనమున పార్వతీ 
మనః వరీశ్రానమయనున పరమళివుని ఈ (క్రింది ఏధముగ పరివాసించుట 
సరసమై చమ'క్కా-రావశామై యొన్నియున్న ది. 
రాయంచ యంచు జీరకు బోశయగు గాక 
వచ్చి యేచిక తోలు వచ్చడంబు 
నారిచందనా న్నందంబగు చనంగన మిోడ 
బట్టు కేగొనుగాక భకత ధూళి 
కమనీయ చరణ లాశ్రూ రాగ కేఖచే 
ము(దితంజగుగాళ రక్ష భూమి 
కలిత ముకాఫఆ గై) వేయకంబుతో 
దుఆడూగ గాక షెంజిఆవ వేరు 


తనువు లెన్సయి యుండెలో జకాననతిక 
నివ్విథం జన్న లోకంబు లెల్ల నగర! 
యహావా! ముడిగోడ నెక్కి. భీకూటనంటబ 
జేయబోవుట యదియు హెచ్నారయె జున్వె! 








కమ జానానినతయు. 


14 బాపూజీ, జయకృష్ణ; ఆీశాథూని హెహీళ్య. టు. Bf (న్‌ 
ఉంటారు 1977, 


59 


వె విధమగు శిశ్రని బావ్యారూప వర్ణనవజ బేసి గారి యాతని చేసట్టు 
టలో గల సెాభక బొధకముఅనో వివరించి ఆతని వివావొమాడ వలదని 
పల్కునిధము పాఠళల శనుందానండనకు నిచ్చుననటల్లో సం జీహము 
లేదు 


మరియా “ఆభవీధీపరిచ్యుత్‌ంచై న యవుర తటినీ జజ(వవా 
వామ్ము కంటె థరణి థరరాజు సీ చర్మిత్రంబు కతన వరమ పావను 
తష + 39 ల 
డయ్యు, వద్దనక ఆని ళిళవ్రడా నగజ జన్మసార్థ క్యశనః జాన్నత్య 
మును వరోత్తముగ భొనియాడచు మరియు నిట్లు పల్కెను ; 


(పథనీ (వజానాథ పావన కుఅనున 
(ఊభనించి తఖల (వపంచసార 
సౌండర్య నంపట నడి నన్నిదాన్క వ 
నశ్యరం టై. శ్వర్య నై పుణ్యంబు 
సౌఖ్యంబు నిరనధి సర్వ సాన్మగి సీ 
యజచేతి భోగ్య మత్యాయళంబు 
భాగ్యంబు నీకేమి (ౌతి మొనది? మనో 
రథ మేవిత చివూమూ రాజవడన! 


డువమ్క-రంబై న తపమిట్లు తొడరి చేసి 

మేను డయ్యించు కొన నేమిటికి వచ్చె? 

జిత్తను విచార మార్గంబు జేర జెచ్చి 

తత్త్వము దెలియ జెస్పు చూతము మృగాథ్నీ, (హర, 4-33) 


ఇందు శాంభవి పావన కులము, నిరతిశయ సౌందర్యము, అనల్బమైన 
ఇశ్వర్యము సౌఖ్యము, భాగ్యము తెల్బక తెల్పజడినవి. దివ్యురాలగు 
ఆమె నుహేం్య (పభ్ళతులగు. దిగీళుల నజ్జగించి సినాక పాణిం జతిగా 
గోరినది, అనర్ధృ రత్నమైన ఆమె నన్వేమించుడచు రాశగినవాకే కాని 


60 


అమె పోదగినది శాదనియు వేరొొనుటలే ఆమె సర్వ విధముల (శేషు 
శాలని తెలియును, పార్వతీ దాస గుణచిత్రణమిది, “ఆమె (పేమ 
బావా సౌందగ్టపు నాళింవక నిన్యాపటమై నినాత దీపము పోతె 
నిశ్సృలమై. యసత్యరవై యుండును. కాలిదాన కృషూర సంభవమున 
(వదర్శింపబడిన (వేను నివ్య.వటమ్బు నిప్యూవోము, విశ్చలము, అనో 
న్యాశయమై పరమ పవిత్రమై యార్జ నమ్మత మైనది, పార్వతీ సర 
a A. bm ల మా 
యేకంరులకును రతీశునథులకునో నడుమగల (దేమనో జొంపత్య (పేమ 


అఆందురుంపె 


సగ నై క్యర్ణములతో తులతూగుచు, సార్వభౌముని కూతురగు 
నగరాజ పుతికకు ఒకుం ముడి నత్త గుణము అలవడ జాలదు, అంత 
కరణము నందలి నూలిన్యము క్రూలితమై చిత్తశుద్ధి గల్గిన విమ్ముటనే 
శిన్రని సపర్టకును తపోధ్యానమునకును అధికారము గాని అర్హ త్‌గాని 
జేకూరదు. అందులళామె తొలుత అరణ్యము నందుండి జీతనా వేతన 
కులకు సేవచేసి పరిణతి నొందినది. వుసోనైర a మేర్చడిన విదవ 
మునిపూజ్య కఠోరశపముణే మేను కృశింపజేనీ అవాంకారాది గుణముల 
గంతరింపజేశి సత్త (గుణియె అమలిననుగు అదర్శ(వేనును (ప్రకటించినది. 
శివుని (వేను పరీక్షలో ౫లిచినది, పై విధముగ పార్వతి ధర్మదిక్షతో 
నిప్మూ-ను (పేమను సాధించినదని వక్కాణింపనగును," 


మన్మథ నిర ఇథనముచే పార్వతి యొననాహాంకార మంతరించి 
సౌందర్యముబీ గాక, తపోదీక్ష బూని వాత్సల్యము నహించ్చి శీతోష్టాది 
ద్వంద్వములందు సమభావము సాధించి (ప్రకృతితో అభేద ముంది 
వురుషునకై. పర్యుపాసించి ఆక్మార్బణ మొనర్చి, శివుని వశీళృతు 
1శీ, నరసింహచూ ర్తి. అత్య్టగారి; పాహిత్య సరినర్చ (తిక; శోభక్ళతు 1968. 
i4. వుజషో త్తం, జోడ్త్యపల్లీ సాహిత్య శరిశ్నక్చ తిక దుర్ముఖి ఇంతటి శర్‌, 


61 


నొనర్చు కొనుటయే గాక అతని మెప్పించి శరీరార్థ ము నాచికొన్న కృత 
కృత్యురాలని పురుషో త్తంగారు పేర్కొనిరింే 

గాత్ర కల్యాణము సంవ దాయసిద్ధమై శుభ్యప్రద మై సాంఘీళా 
వార దర్పణ పాయమహైనది, ఆ కల్యాణమున కన్యాశుల్క-ను గాని 
సపరళుల్కముగాని చేవ, సప్తర్టులు శివుని వివాహమునకు నాయ'బారు 
Cn వ్యవహారించుట కల్యాణ విశేషము ' 

మరియొక యుదాహారణమున వర్ణనాబై. భవము గనోడు, 

కనుగాపులట్లు విబుధులు వెట్టిచాకిరి చేసి విసిగి "వేసారి ఇందా 
దులతో కాడ పద ్రబానితో “ఇంరపెట్టుకొన బోయిరి, సద్భజుని గుణ 
గణముల వేనోళ్ల భొనియాడీరి, చేవతలు తారకునిచే వడిన బన్నము 
“అనో అతనితో నివేదించు తీరు అత్యంత నవాజ ధోరణి నిట్లు 
వర్ణి తమైనదిం 

వడతిమి కక్కాలుంబడని పాటులు దుర్భరమైన సృ్తి 'వె 

న్పడితిమి గర్భ యాచకుల భంగి దరిడత చుట్టుకోన్నలోం 

బకజితిమి పొలలో బడీన బల్లుల కైవడి చెల్ల వెంటలం 

జెడితివి యేమి సెస్స సరసీరుహూ సంభవ దుష్ట బై త్యుచేన్‌, 

(హార, 8-15) 

ఇట తేట తెనుగుతో నవాజమగు ఉపమానములతో మునులు పడ్డ 
పొట్లను స్వాభావికముగ కరుణ రసోద్దీపితముగ (శ్రీనాథుడు వర్ణించి 
తారల తు కుతిలపాటు మనకు కన్నులకు గట్టినట్లు చూపిన, . 


2.8.5. రస పోవణము ఫా 


“*రసోవై సః రసం హేవాయం లా నంది భవతి” 
(తె. CR అసం, 7). 


————— 


16, wey ర్త బొడ్డుపల్లి, స సాహిత్య పరిషత్స తిక, దుర్ముఖ; సంశ్రణ ఇర, 


62 


అను నిర్వచనము రన (పాముఖ్యమును రసానండమును గూర్చి వేర్కొను 
చున్నది రనజ్ఞుడగు కవి సాహిత్యమున రనమునకు అత్యంత (సాధా 
న్యవః నిచ్చును. రనవేశఅమైన కావ్యము సహృడయ హృదయా 
నందము; నర్వవిధ (పబంథములకు జీవభూతయెనడి. రసము, కఖాను 
క్రమణిశలో రనసోవణము పుమృజోరములోని దారము వలె ఆంతిర్నిహీ 
తమె తదుప (క్రనుణోప నంజోరములక జీనఖాత వై యుండను, రస. 
రహిత కథా కథనము నీరనమై నిర్జీనమై యుండును, 


నారీ కల్యాణమున ఇతివ్భ _త్తమునందలి అను పూర్వికతచే కొరణ 
(క్రమము పాటింపబడి రస వివయకముగను మూలమున కంక కొంత 
మార్చు గోచరించును. తారకాసురుని (తిలోశాధిపత్యము, ఆతని 
దుండగముల “వర్ణనలలో శాద్ర వరములు పోషితములు. 


స్టాణ్వాతమ వనంతోడయి, పార్వతీ సౌండర్య వర్ణన, మన్నథ 
వీరాలాప జైత్ర యాశత్రలందును వుప్పూభరణ భూవీతయగు పార్వతీ 
శివానురాగ వర్ణ నమందును తద్వివావా లీలలందును శృంగార రసము 
పోవితము. మరియు రతీ విలాప భుట్టమున కరుణరసము (వధానముగ 
నుండి వి(వలంభ శృంగార వర్ణనా ఛాయలు గలవు, 


పార్వతీ శంకరుల తపోఘట్టములందును గాడీ కల్యాణ వృత్తాంత 

ను న. J 
ఫలాంత కుమారోదఆు తారక వధ సూచనాదికములలో శాంతరనము 
పరిథ విల్లి నది, 


పార్వతీ కపట నటు నంవాదమున సోస్య రసము మికహీత 
ధోరణిని పోవీతము. 


“మొత్తము మోద (శ్రీనాథుని రనపోవణ మూల విధేయమయ్యు, 
సందర్శోచితములగు వర్షనలును కొంత భిన్నమై కని స్వతంత్ర రన 


63 


జోవు ణా వైదగ్ధ్యమును వెలార్బు చున్నది. ఈ కవి భాహోనుగణముగ 
రనమునుప్పలతిల్ల వేసెననవచ్చును, కథాన్నోక్రమణమున రసము పూర్వా 
ఇ్యాన భక త్యాగ వీర రన భిన్నమగుటబే రనజ్ఞాలీ గారీ కల్యాణ 
ఘట్టమును సముచితో తృాహముతో పఠించి రసానంద శన్మయులయ్యె 
డడ, రస నమ్ముళన వర్ణనా విధానము నుహోకవి యుసజ్ఞకు నిదర్శననుం 
కథా కథనమునందీ రనపోవణము (ప్రథానమై కావ్య శిల్ప కళాంగమై 
(వతిభానించుటబే కవి అవళ్యముగ రస పువ్క-లమగు వర్ష నలొన ర్చెను, 


2.8.6. వ శ్రానుసరణము ఫ్‌ 


వారనిలానము చంపూ కాన్యము. (శ్రీనాథుడు సంస్కృత శ్లోక 
ముల సాం(ధ్రీకరించు తరి న్లోకవివయనును దృష్టీయందుంచుకొని పద్య 
గ చ్యాత్మకముగ అనువదించన్కు ఇందు శ జ్రార్ధములం "రెండును (ప్రాధాన్య 
వివక్ష కలని, తదనుగుణముగ (శ్రీనాథుడు తన అనువాదమును పద్య 
గద్య్భములఃగా విభజించికో నెను, (శీనాథుని శ జ్రానుసరణము వద్య గద్య 
పారిభామీక (పయోగములందు కాననగునుం 


9.8.6.0. పద్యరూస శళ్రానుసరణను ?- 


మూల శ్లోకములను సద్యరూపమున అనువదించునవుడు శబ్దము 
లను యథాతథముగ అనుసరించుట దుసాఎథ్యము. కాని (శీనాథుడు 
తద్విమయ సాధనకు (పయత్న మొనర్చి సఫలత్యమును సాధించిన 
అద్వితీయుడు, అట్టి సద్య రూప శజ్రాననరణములను కొన్నింటిని మా(శ్ర 
వమిచ్చోట నుదొవారించుట జరిగినది. | 


“నిన్య_స్త శుక్లా గురు చక్రు రంగం 

గోరోచనా పత్ర విభక్త నుస్యాః, 

"సాచక్ర నాశాంకిత సైకకాయా 

ఊఫోళనః కాంతి నుతీత్య తస్థా.” (ఈ స 7-15) 


64 


అను శ్లోకమును (శ్రీనాథుడు పొర్వతిని వధువుగా ేసినవ్వూడిట్లు యథా" 
తథముగ ననువదిం అను, 


కలిత గోరోచనా వ్యత్రముల తోడ 

గరము విలసిల్లై నీ వోరగిరితనూజ 

చక్రనాక పదాంకిత సై కతీముల 

గరము విలసిల్లు నా కాశగంగ వోలె. (వార, 4-84) 


ఇందు గోవిన్య స్త శుక్ల గురు చ్యక్రురంగం” అను సనూనమును తప్ప 
మిగిలిన శ్లోకమునంతను అనువదించిను. పార్వతి ముఖము గోరోచనా 
పత్రములతో చక్రవాక పక్షుల పదముల జాడలలో విలసిల్లు ఇసుక 
ఒడ్డులతో గూడిన గంగానది వలె యొవ్పియుండెను. ఇట్లు ఛొవ నిహీత 
ముగ శబ్దమును పాటించి అనువదించెను, (క్రింది శ్లోకము నందలి శబ్దము 
లను పూర్తిగా అనుసరింపనప్పటికి న్లో కార్భమునో నూ(త్రము పూర్తిగా 
అనువదిందెను. ఖావమునకు శబ్దమునకు అవినాభావ నంబంథము కలదోం. 
శత్సంబంధము తద్భాషా సంబంధి. సంస్కృత భామకపయు_క్రమగు 
శశ్షూర్థ సంబంధము అం(థ్ర భామకు వ_ర్తింపక పోవచ్చును. అందుల శే 
అసంపూర్ణ శభ్రానునరణము, 


శైల; సంపూర్ణ కామోా౭_కి మేనాముఖ నుదై క్షత, 
 అాయేణ గృహిణీ చే తాః కన్యా ర్థేము కుటుమ్బినః - 
(కు నం. 6-85) 
= భూమి ధర రాజు సంవూర్డ్మ కాముడయ్యె 
ముదముతో మేనకాబేవి మొగము నూచి 
కన్యకాదొన "వేళల గలదు చనవు 
తతి గృహస్థుల కంకు సద్దేహినులకు, .. (హార. 4-68) 


మరియొక శ్లోకము కూడ ఈ నద్ధతియం టే అనుపదిం ఇను, .... 


65 


“ఈవి కార్భ (కియో చారం కేఇభినన్ష్య గిశీర్యచః, 
ఆశీర్ళి శేధయా మూసుః పురః పాకాభిరబ్బు కామ్‌” 
(కు. సం. 6-90) 


- ఈన్బికార్థ (క్రియా సము వేతుడై న 
శెలపతి మాటకందజు నంతిల్లి 
(పణతి మొనరించి యంజలి పొణిమయైన 
- గారి నాశీర్యడించిరి గగనజునులు. (వారం 4-71) 


ఇట భావను ననుసరించి శబ్దముల నొకసాలు మిక్కటనుగనే గొని 
అనువదించిను. సవృర్థులు తమకు పాదాభినందన మొనర్చిన గారిని 
ఆశీర్వదించిరని నగాధిసతి మూటల కందరు సంటోవీ.ంచిరని తెలియును 


కొన్ని తావులందు అత్యఅ్పముగ శ శ్రానునరణను గావించి 
భావము నుపలక్షీంచెను. ఈ (క్రింది శ్లోకమునందలి (ప్రథనుపాదము 
నందలి “హృదయ” శబ్దమును మూత మే (గహీంచి మిగిలిన శ్లోకము 
నందలి భావము (గహించి అంధ. భాషానగుణనుగ  అనువడింఇను. 


“హృదయే వసనీతి మత్సి)యం, యదవోచ_స్హడవై మికై తనమ, 
ఉపచార వదం న వేదిదం త్వ మేనంగః కథ నుత తారతి;, 
(ఈం సం 4-9) 


- హృదయమున నుండు దీవని వాదయనాఢ! (సియము 
జెవ్వుదు: నది యెల్ల భేవజంబు 
హృదయమున నంట నిజమేని మదన! యెట్లు భనుమైతివి ? 
అశ జేనెట్లు (బదుకుగంటి ? (వార, 8-90) 
0) 


66 

2.8.6.1. గద్యరూప శచ్ణానుసరణము వ 

సంస్కృత శ్లోకముల నాంధ్రీకరించునపుడు సంస్కృత శళార్థ 
ములను "రెండింటిని ఆంధ్ర గద్యమున యథాతథముగ అనుసకించుట 
కష్టము కాదు, కాని (శ్రీనాథుని గద్య మెళ్లెడల మూలానుసరణము 
శాదుు కాగా కొన్ని సంపూర్ణాను సరణములు, కొన్ని అర్థానునరణ 
ములు కొన్ని నాక్యనుసరణములు. ఇ్రయ్యది సత్కవి అనువాద విధా 
నము ఎయ్యది యచ్చట ఉపయోగ ఆకాగ్య మో అయ్యది అచ్చట 
(ప్రయోగ యోగ్యము. ఇజే (శ్రీనాథుని విధానము, త్లోళములను 
గద్య రూపమున అనువదించిన కొన్ని నందర్భములను మా(శ్రము 
వరిళీలింతము. 


1) గద్య రూప అర్థ శశ్తానుసరణను 3 
అరణ్య బీజాంజలి దాన లాలిళా స్తధాచ తస్యాం వారిళణా 
విశ శ్వసుః + (కం సం, 5-14) 
ఇందలి శళ్షార్థముల నిట్లు అనుసరించి అనువదింినుం 


= వారిణ కిశోరంబులకు నరణ్య వీజాంజలీ చొనంబునన్‌, 
(వార, 4 4) 
మరియొక ఉదాహరణము : 
“నినా సహయాతి కౌముదీ సవా మేఘేన తటిక్స)లీయ లే?) 
(కుం పం 4-83) 
- శళి తోడం గూడ గొముదియు మేఘుంబు తోడం గూడ 
మెజుంగ” ననుట (వార, 3-93) 
శ్‌ నాతి విన్హృత శజ్రానుసరణము వ్‌ 
ఏ స గోవతిం నండి భుజూావలంటి శార్దూల చర్మాం 
వరితోరుషృష్టమ్‌ 


67 


తద్భ_క్లి నంక్షీ వ బృహాత్స)మాణ నూరువ్యూ కైలాస 
మివ(ప్రత స్టే” (క. సం, 7-87) 


- నంది భుజూపలంబియై శార్దూల చర్చ నివాత వల్యాణ బంధం 
బగు సృవమభంబును గ లాన శిఖరంబుంబో లె నారోహణంబు సేసి, 
(వార. 4799) 


1) (ప్రదశ్నీణ (ప్రక్రమణాక్కృశానో గుదర్చి మ_స్తన్నిధునం చకానే, 
మేరోరుపాం కేన్వీన వర్తమాన మన్యోన్య సంన_క్ష మవాత్రి 
యామమ్‌, (కు. నం, 7-79) 

- శ్రదవీణ (పణామంబున నా మిథునంబు విభావను నారాధించు 

నపుడు మేరువునకు (బదఠశ్నిణంబు సేయు నవాస్త్రీయామంజు 
. ననుకరించెం (వార, 4-98) 


ఘు తౌ దంపతీ (త్రి పరిణీయ వహ్ని మన్యోన్య సంస్పర్శ 
నిమిలీళాక్షూ, 
స శారయానూస వధః పురోభా_స్తస్మిన్సమిడ్దార్చిషీలాజ 
| మోయశథమ్‌. (కుం సం, 7-180) 
అ సమిద్ధ జ్యూలంబైస యసలఆబునండు చాశ్రాయణి లాజ 
, మోతశత౦బొసర్చిం 


17) ఇష్టం విధిజ్లేన పురోహి కేన (ప్రత్యుక్త పాణి గ్రనాణోపచారౌా, 
(పజేనుతుస్తా ఏీఠకఠా (ప్రజానాం పదా శ్రననస్టాయ పిఈళొమహాయ. 
(కు, సం 7-86) 


- అంక నిర్భృత్త పాణిగవాణ మవోత్సవులై భవానీ భవులు 
భక్షి భావనా వశంవదులై (బ్రవ్యాసనాసీనుండగు వితొమవా. 
'నకుం (బణమిల్లి రి, (హర, 4-98) 


68 


v) తస్మాత్‌ (పజేశాచ్చ వితానవంతం యు క్షం మణి_స్పంభ 
చతుష్టయేన 
పత్మినతాభిః వరిగృవళ్ట్‌ విస్యే క్షరో ప్రాననం కాతుక వేది మధ్యమ్‌. 
(క, నం, 7-13) 
= తత్‌ (పేశంబున నుండి మణి స్తంభ చతుష్ట యారాభిమంబును 
వితానవంఠంబును నగు కాతుకజేది మధ్యంబునకుం 'జెచ్చి 
నెచ్చెలు లలంకరింప డొడగిరి, (వార, 4-82) 


2.3.6.2. శాస్రుసంబంధ పద యథానునరణము క 


జ్యోతివ ఖగోళ యాగ ఇాస్త్రాదులకు సంబంధించిన పదములను 
యణథాతథముగ (గహిం చెను. శాస్త్రములు సంస్కృత భొపూ నంబం 
ధులు. తచ్చా స్త్ర సంబంధ పదజాల యథాతథ (గ్రహణము అని 
వార్యము, కావున (శ్రీనాథుడు కూడ అట్టి పదములను యథా నుకాలము 
గనే. (వయోగించిను 


శ్రే జ్యోతిళ్శా(స్త్రు నంబంధ వదనులు = 
అథౌనధీనా మధి వన్య వృణ్ణా తిథౌ చ జామిత్ర గుణాన్వితామ్‌ 
సమేత బంధు హిమవాన్‌ సుతాయా వివావా దీళ్లూ విధి మన్వ 
తిష్టత్‌ + (కు, నం, 7-1) 

- ఓవ ధీనాథు డభీనృద్ధి నొందుచుండ 

దిథికి జామి, త్రీ గుణము సంధిల్లు" చుండ, ... 

బర్వ తేందుండు నముజేశ చాంధవుందు 

ప్యుతికోద్వావా కల్యాణమునకు దొడ?౫, (వార, 4-78) 


మె ే ముహూ ఫే శశలాంఛనేన యాగం గతా సూ_త్తర 
ఫల్లునీము, 


69 


తస్యాః శరీ శే (ప్రతికర్శ చ్యక్రుర్చంధుస్తి యో యాః వతి 
ఫు(క్రవత్యః (కు. సం, 7-6) 


- మెత్ర ముహూ_రంబున నుత్హర ఫబ్లునీ నక్ష(త్రంబునకుం జంద్ర 
యోగంబు గలుగు చుండ బతి ప్వుత్రవంతులగు నమ్ము ర్తైదువ 
లమ్ము_త్తళాళినికి శృంగారంబు నేసిరవుడు, “(వారు 4-78) 


జూమ్వ్మిత్‌ గుణము. మైతీ ముహూర్తము అను జ్యోతశ్నాన్ర్ర 
నంబంధ పదములు రెండును పొర్వతీ పరమేశ్వర వివాహ ముహూర్త 
మునకు సంబంధించినవి. 


శీ ఖగోళ శాస్త్ర సంబంథ పదములు ౩ 

దృష్టీ (పమిదం పరిన్నాత్య తస్య 

కామః పురళ్ళుక్ర మిప్యవయాణే 

(పా న్తేవు నంన క్ష నమేరు శాఖం 

ధ్యానా స్పదం భూత పతే ర్వి వేశం (కు. నం తీ-43) 

- కామః (వయాణే యా్య(తాయాం పురోగతః శుకోయస్నిన్దే కే 

తం పురః శుక్రం చేశ మివ = అని ఫురళ్ళు.[క పదమునకు మల్లి 
నాథ వ్యాఖ్య ఈ అంత రార్థ మును గహించిన (శ్రీనాథుడిట్లు 
అనునదిం చెను, 


- మనోభవుండు ముక్కంటి యెదుట జక్క-టిగాని యొక పక్కి 
యగా బురళ్ళు[క్రంబు నడచు వాడునుంబోలె, (హం 8-66) 


మన్మథుడు శివాశ్రమము చేరి యెదుట శుక్రుడున్న దిక్కు-వై పు 
(పయాణనును పరివారించినట్లు శివదృష్టి.ని పరివారించి (ప్రాంత (ప్రచేశ 
మున నిలిచెను. విరుద్ధమైన దానికి “చుక్కెదురు? అనునానుడి (ప్రసిద్ధి. 
ముహూర్త వేత్తలు దీనిని గొప్ప దోవముగ పరిగణించి, 


70 


(పతి శుక్రం (పతి బుధం (వత్యంగారక మేవచ! 
అవిశ్ళక్ర నమో రాజా వాత సై న్య|ోనిన ర కేక 


అని న్‌ 


3) యోగ శాత సంబంధ వదములు $- 
వర్యంక బంధ స్థిర పూర్వకాయ మృజ్యాయ శం నన్నిసితో 
: | భయాఎంసమ్‌ 
ఉత్తాన పాణి ద్వయ సన్ని వేశాల్‌ (పఫుల్ల రాజీవ మి నాంకవు ధ్యే 
(కం నం శ్లీఎశ్రీర్‌ ) 
= వర్యంక బంథ బంధురిత పూర్ణకాయుండును నుత్రాన పాణియు 
(పొాణాయామ పరుండును నగు 


“పర్యంక జంభేన వీరాననేన” 


పర్యంక జంథము యోగా న్ర్ర సంబంధి, (ప్రాణాయామము గూడ 
నట్టజే, ఇట్లు సెక్కింటిని ఉదాహరణగా వేర్కొనవచ్చునుం 


౨8:1 సమాన స్వీకరణము వా 


నూాలము నందలి సమాననులర్థ యు కములు, శబ్లరంజికీములు, 
అయినవ్వుడట్టి నమాసములను అనువాదము సందు యభథాతథముగ 
గహించుట పరిపాటి, (క్రీనాథుడును అశ్లు గావించెను, నుందరములు, 
భావయు క్షములు అగు పెక్కు సనూనముల సళ్లు (గహీం వను, మచ్చు 
నకు కొన్నింటిని మా(త్రమే ఉదాహరించుట జరిగినది, 


1) అహోబశాసి స్పృవాణీయ వీర్యః, + .4..... (కర సం, తి-20) 


|  నంస్ఫృవాణీయ విక్రముడ పీవు...4..... (వార, కింక): 


71 
షు ప్రయత్న నం_స్హమ్మిత విక్రియాణారి.*. 444464 (కం సం, లీంకిష) 


= నంస్తంభిత విక్రియారంభులం. 4.644 (నార, 8-60) 
మ ఆరోవిత పువ్వు చాెప్కీ... 4.౪ (కు, నం, 8-85) 
- సమారోపిత పువ్స చాపుండు, ......2. (వారం 8-60) 
పి వుస్పా సవా ఘూర్షిత,....... (కు, సం, కి-88) 


ణో పుప్వ్నూ నవా ఫఘూరర్షి తేశ్షణను. ఉశిళతిలి 6 0 (వారం 8-69) 


౪) నివ్యమ్పు వృత్తం నిభ్ళత ద్విలేపం ) 
సు కాన్ష జం శాూన్త మృగ వచారం | 
p> 
తచ్బాసనాత్‌ కానన మేవ సర్వం | 
చితార్చికౌరమ్ము మ వావళ స్టే, J 


(ఈ. సం, శీ-క్షలి) 


= నిష్యూంప వృక్షము, నిభ్ళత ద్విేఫను, వరా కాండ జంబును 
ప్రశాంత మృగ (పచారంబును చి(తార్చిత రూపావస్థానము: 4... . 
(వారం 8-64) 


౪) దశ్నీణాపాజ్ల నివృష్ట ముష్టిం, ఆకుంచీత సవ్యపాదమ్‌, +++... 
(కీ, నం, 8-70) 


- దక్షీణాపౌంగ నిపిష్ట ముష్ట్రియు ఆకుంచిత నవ్యపాదుండు, ..,.. 
ఈ కు 


(వారం కిరి) 
wii} (భూభంగ దుస్పే9తు. ౭9 భధ కి 4౪ (ఈ సనం, 8-71) 
(థ్రాభోంగ దుహ్పేకంబగు, wes (వార, శి-82) 


‘wiil) గారసిద్ధార్థ నివేశవద్భి ర్లూర్యా (ప్రవ్నాలైకః..4.. (క సం, 77) 
గారసిద్ధార్థ వినివేశ కల్పితమగుచు దరుణ దుర్వా (వవాళ సంభరిత 
చుగసచు, , 4640949 (హార, 4-79) స 


72 
4.3.58, నమాస స్వతంత్రీకరణను కి 
సంస్కృతే సమాసములను యథాతథముగ తెలుగున (హిం 
చుట కవకాశము లేనపుడు సరియగు అర్థ స్పూర్తి శొనంగనప్పుడు శబ్ద 
గాంభీర్యమును కల్లి వేరొక సమానము గాన్చించనవుడు నమాసములన్యు 
స్టతం|తీకరించి (వయోాగించెను. కొన్ని (పయోగములు మ్య్యతమిందు: 
(వదర్శితములు వ 


స శాతుక సంనిఛానెర్సుహే గృహే వ్యంగ్య వురన్ది) వర్లమ్‌,..... 
(కొం నం, 7-2) 


= శాతుక వ్య(గకాంతా నిశాయ మగుచు...,., (వార, 4-72) 
సు వి న్థ వైడూర్య శిలాత్‌ లే, 4.౭౭40౪౪ (క. సం, 7-10) 
-_ పృథుల మాణీక్య శ్షనికాంత పీఠియందు. 9౫09 (వూర, 4-81) 


2.89. భావాను నరణము :- 


ఇతో గమిప్యా మ్యథ వేతి వాదినీ 

చణాల బౌలా స్తన భిన్న వల్క-లా, 

స్వరూప మాస్థాయ చ తాం కృతస్థికః 

సమూల లే నృ. రాజకీ తీనః,.. (కుం సం, క-8ిశు) 

- పొర్వతీబేవి అనవరత తపోధ్యాన నిష్టీతయై శంభుని మొన్చింప 

గోరి నప్వూడు కృతక (బ్రవ్మాణారి యొకడు పార్వతి తసో విషయాది 
కముల గూర్చి ముచ్చటించుచు శంభుని గూర్చి శీవలముగ మూటలాడ 
మొదలిజెను. పార్వతి చెలికత్తెలతో శంభుని తూలనాడు నతనిని 
మాటలాడు నీయకుమని పల్కు సందర్భములోనిదీ శ్లోకము. ముఠాల 
ముక గమెడబటి నూకుడ”ని పార్వతితో ననినట్లు శేదు. తెలుగున 
కోపావేశితురాల, పార్వతి జయా విజయలను ఇలిక శ్తెలతో వంకర 


73 


క్షొంకర మాటలాడ (బవ్మావాకిని హెడజట్టి నూకుడని నాలుగ దడు 
గులు వేసి తిరిగి చూచినది. 


“జిలుగగు వల్కు లాంచలము చెన్నయి చన్నుల మిద జూజగా 
నలుక దుపార తెల సుత యవ్వలి మోమయి నాబంగేన్‌ పదం 
బులు సని (భూకుటీ కుటిల ముగ్ధ లలాట ముఖేందు బింబయె 
మలంగి కనుంగొనన్‌ భుజగ మండనుడై న శఠద్విజో త్తమున్‌. 

(వార, 4-కీక) 


= శ్రీనాథుని భావాను సరణమిది - జిలుగగు వల్క.లాంచఅము, 
సౌగనుగా _న్తనముల మొాదనుండి జూజగా అలంకతో కనుబొమలు ముడి 
పడినను ముగ్ధత్యముణో నిందుబింబ ముఖము నించుక ఓరగానిడి భుజగ 
నుండనుడుగ మారిన ఆ శశది(జో _త్తముని సార్యతి చూచినదట, 


ఇట జిలుగు లొలుకు పల్క-లాంచలముల జాజుపొటులోని మిస 
మినలు అలుకతోడి మోమున కనుబొమలు ముడిపడుకేగాకు కోవ 
ముతో వినవిన నడనబోయి తటాలున నిటు తిరిగి భుజగమండనుడై న 
శివుని చూచెననట్క వాఠాత్తుగ చీకటిలో తారాడు వారికి "వెలు? 
గోచర మైనట్లయినదిం ఇందలి పార్వతి ముగ్ధ “మోహన రూపము 
భఛావగత సౌందర్యోగద్దీపిత మై చలన చిత్ర గళ సౌందర్య భాసితమై మిగ 
మిట్లు గొల్పునదై నది. భావ (గహాణమేగాక మరాలమునకు మెరుగులు 
దిద్దిన భుట్టమిది, 
శ) ముక్తా యజ్ఞోపవీ తాని జ(భలో సీమ వల్క-లాః 
రత్నాత నూకాొః (ప(వ్రజ్యాం శబ్బ వృశూ ఇవా(శి ఆ; 
(క, సం, 6-6) 
= పదియార్వన్నె పసిండి నల్క-లమునన్‌ భానిల్లు ముత్యాల జ 


న్నిదముల్‌ రత్న మయాతతంబులును మూణిక్యంపు 
- బ్యాత్రంబునన్‌ 


(40) 


74 


జదురొప్పన్‌ ధరియించి కల్ప ధరణీ జూతంబులున్‌ బోలె గ 
శ్రైదురన్‌ నిల్చిన దివ్య నంయనుఃఆ సంతీక్షీ ంచి సంభొవనన్‌ 
(వార 441) 


ము తెముల జందెనులు దాల్చి జంగారపు నార చీరల గట్టి రత్న ంపు 
జపహాలలను గల్లి వాన (డస్థా శ్రమము నవఅంబించిన కల్పనృవ్రములు 
వలె నొప్పు చున్నమునులు ? ప్రత్యక్షమెనట్లు నుకాలమున  వర్జ్మితము. 
వారవిలాసపు పద్యభావ సౌందర్యము అనూనమైనదిం కర్పివృత్త 
సామ్యుమువే మనోవారమగు చున్నదిం “హీపు వల్క-లాః ముక్తా 
యజ్ఞోపఏీ తాని) అనునది పదియార్య'న్నె పసీండీ వల్య-లములుగాను 
ముత్యాలు గుచ్చిన జన్నిదములుగ నున్నను “రత్నాత సూ తాం” 
మొా[తీము రత్నాల అత్షతలుగ దివ్యమునీంద్రుల కరములలో భాసిల్లి 
నది, ఇది (శ్రీనాథ కఫీంద్రుని కలమున నుడ్భువించి పార్వతీ సర మేశ్యర 
కల్యాణముస క్రై సెండ్లి పెద్దలనజడు నప్తర్టుల వేతులలోని మాణిక్యంపు 
పా(తలలోబడుట లోక కల్యాణమున శే గదా! ఇక (ప్రవ్రజ్యాం పదము 
(వన్తుత పద్యములో వడలినను (శ్రీనాథుడ 51 వ వద్యమునః(4 ఆ) వాన 
(పస్థాశ్రను స్వీక్ళతులగు వారలకు నహాజమగు బజ్జా థర్జము సరిత 
జించినట్లు వర్ణించను. ఆదినే మునీశ్వరుడగు శివునకు వినా హేచ్చ గల్లు 
టతో (ప్రజాపతి పుత్రులగు న_ప్పర్థులకు వల లజ్జ కలుగ వలెను ? కనుక జే 
త్యజించిరని భానము. 


శి) తస్శిన్‌ నుఘోనద్రీ దశాన్‌ వికోయ 
సవా(న మాం యుగ పత్పపాత 
(వయోజన చీకీ తయా (వటతాణాం 
(పాయశ్చఅం గారనమాక్రీ లేము, (కు. సం తీ-1) 


= పక్ష పెంపునం గుసుమ జాణుని మాననె (వాలి బేవతా 
ఫ్యతంని వేయికన్న అన తక్కిన జేల్నాఆ నజ్జగించి సూ 


785 


EN తమక జూడ గార్యగతి యిట్టి డయా (బభువుల్‌ (ప్రయోజనా 
చేత నొకప్తూ డాశ్రీతుఅ కీర నమంచిత గారవోన్న తుల్‌) 
(వార, కీ-శి9) 

ఇందలి భావ నుత్యంత నుండరము; "దేవేంద్రుడు (ట్రవ్ము చేశ 
మున 'బేనహి తార్ధము పార్వతీ శంకరులకు సమాగమము సనుకూర్చ 
_ సంకల్పించి యెదోటనున్న నంకల్స నంభవునిషి నహ(ప్రాక్షులనో జరెపి 
నని భావము తక్కిన జీవతా గణమును మినజోయించి వేయికండ్లతో 
శాంకరీ శంభు నమాగమ (వ యోజనోద్దిన్హమగు చూపులతో మస ధుని 
సాదరముగ వీశ్నీంబిను. భావానునరణమునకు సనుదంచిత ఆర్కా 
అము కాని “పథ్షము సెంపు సూత్తే సట్చీక అను అదసపు పద 
(వరౌరూగములు ఇంద్రుని జేవ హికార్గ (పయోజనోవబలకవజలై ఆతని 
అంతర్గత భాన్యకటిశములై. అలరారుచున్నది శార్యసాఫల్యమున శై 
ఆశ్రితులక ఒకప్పుడ అమిత గౌొరప మర్యాడలు (ప్రభువు లిచ్చెద 
రనో వరము నత్యశును స్ఫుటముగ "కెలీయ జేయునవియై రమున్న ఏ. 
“నూకత్లే శ్రీకి” పద (ప్రయోగము (శ్రీనాథుని నునిశితమగు ఆలోచనా 
దృష్టిని లోకజ్ఞ తను 'తెల్చును పక్షపాత గుణము ఇంద్రుడు వహించి 
ననుట శ్లోకమున న్పష్టముగ అేదు, వారవిలాసమున “పక్షము సపెంఛు? 
వలన, వషవపాత్‌ గుణము ఫలతీర్మతము నాళించియేగాని గుణపత్త 
పాఠము గాదని తెలియును. వైగా ఆ(్రితులవట్ల (ప్రభువుల ఆదరాభి 
మాసములు చంచలనులు స్వ్యన యోజనోడ్దిష్టములని అనుభవపూర్వుక, 
నత్యములని తెలియును 


4) నుని నిశ్వాస నివృద్ధ తృష్టం బిన్చూధరా సన్న చరం 
ద్విశేఫమ్‌, 
న! పు లోఆ దృష్టి న ర్లీలారవిశనేన్ల నివార య స్తీ, 
(క, నం, కీ-56) 


76 


= కమ్మనియూర్పు గాడువుల గందము (గ్రోలగవచ్చి యోష్టు బిం 
బమ్బు నవిరావజేశనున 'బాయక యాడెడు తేటి గేలి వ 
దృ్శముున మాటి మాటికి నమంచిత నిభ్రమతోల దృష్టి మై 
యన్ముదిరాక్షీ చోసపి డరజోన నికన్వర గండపాళిమొం 
(వార, 8-71) 


ఇందు కనునీయ డృశ్య మొకటి శఅదు. నునాననా భరితమైన నిట్టూర్చు 
వాయువుల నుధురిమీ (గోలుటకై పార్వతీ'జేవి ఓస్టువింబ సమోావమున 
తిరుగాడు శేటిని మాటిమూటికి శాంశరి దృష్టి. కడ్డుగ వచ్చు శేటిని 
డరహోస వికస్యర గండపాళిరై వోతిలోని లీలారవిందముచే తోలుచున్న 
దట! ఎంత అద్భుత రూపచ్చిత్రణమిది! కాళిదాసుని శకుంతల వలె 
పార్వతీ ముఖ సౌండర్యము పద్భ (భాంతిచే ఇనుమడించినది. పద్మ 
(ఛాంతివే తుమ్మెశ పార్వతి ముఖము నుండీ వెల్యడ సువాసనా భరిత 
ములగు నిట్టూర్పు వాయువుల మధురివముకు చిెక్కియు, డొండపండు 
వంటి అధరము నాస్వాదించుటకు ఆట తొరాడచున్నట్లును విలాసము 
చేతియందున్న లీలారవిందమున చోపుచున్న దృశ్యము సశితలముందు 
సాశూత్క-రించును. పది '్రనీజాతి నిట్టూర్పులు ఊవాననా భరితీము 
లందురు. ము క్తముమోొద పార్యతి అహవాప సౌందర్యము ఇట 
రాణించు చున్నడని అభిప్రాయ గర్భితము. సం(భనుము గలది 
యగుటజే పార్వతి చంచలాక్షి యనుట ఇట వ్యంజితేము. రకరకము 
నైన రంగుల నక్వ్మేభనముచే గీసిన వర్ల చిత్రమిది. 


క) వీచం వాదిని జేవర్ణా పాళ్ళేష పితు రధోముఖీ 
లీలా కనుఆ వ(కాణి గణయామాన పార్వతీ, (కంసం,6-84) 


- అది జేవర్షి జన్నుజశార నుఢుర వ్యాజోర సంశర్భృముం 
బనీ గొంఈండగ డం పార్శ్యమున సద్యానంబు లజ్ఞాఖరం 


77 


బున మొస్ధ్యంబును దోవ నయ వడనాంభోజాతయె యల్లన 

ల్లన తెక్కించుచు నుండెం బాణి నసలీలా వద్శ వ్యత్రంబుఖన్‌* 

"(వార 4-67) 
- నాటకీయతను వెలార్చు మనోజ్ఞ రంగ దృశ్యవింది. ఒకవైవు 
హిమవంతుడు. నవ్పక్టులను ఆర్భ్య్య పాద్యాదుఅతో నెదుర్కొనుట 
శురియొకనై పు (పాక్తన (పజాపతులగు స_ప్పరులు పెండ్లి సెత్తన 
మునశై అరుంధతీ సహీతులై విచ్చేసి హిమవంతుని పూజల? కోనుట 
రంగము మెననే తండి పార్ణ మున లజ్ఞా ఛాొవముచే మార మునే 
స(ము పదనాంభోజూతయై అల్ల నల్లన చేలితోని నవలీలాపద్భ్మ పత్రములను 
శెక్కించుచున్న పార్వతి దృశ్యమానమగుచున్న ది, కన్యనిమ్మని కోరి 
వచ్చిన న_ప్తర్టుల ముందట పార్వతి సంతోపూతిశయముచే పద్భషత్ర 
ములు లెక్కించుచు సంచారీ భావగోపనము చేయుచున్న అపూర్వ 

దృశ్యమిది. 


ర) ఛాతు తామాధరః (పాంళు న్రేవదారు బృహద్భుజః 
(వకృ_త్త్యేవ శిరోరన్క: సువ్యక్తో పీవి వొనితి, (కసం, 6-51) 
= ధాతు తామాభరుడు దేవదారు భుజుడు 
సాను వత్షస్హ్రలుడు వటస్కంధు డైన 
మంచు గుబ్బలి రాజు నం(భమముకోడ 
బుపీ. సమూవాంబు నతిభ క్షి నెదురుకోనియె, (వార, ఉ-$55్‌) 


గైరికాడి ధాతువులనెడి పెదవి, చేనదారు వృషములనెడి భుజముల 
శౌన్నత్యము గలవాడును, స్వభావముచే గండళిలలే వక్షున్నుణగా గల 
వాడగుటచే నతడ మంచు పర్వతమునకు రాజు అని స్పష్టపజెనని 
నముూలార్థము, తెనుణన సానువులను వత్సస్థ్రృ్రలమును గూర్చి చెప్పిన 
విాదట వటవృతములనెడి నుూపులు గలవాడనియు “హీమవాన్‌” 
అనుటకు “మంచు గుబ్బలి రాజు? అనుటయు మనోహరములు, ఆ(ప్రాణి 


78 


వన్తువుళ౪కు నరాదర్తి నిచ్చుచు జీనమును పోయుట కవికుల గురువు కల్పనా 
విశేవజ్ఞతను సూచించును (శ్రీనాథుడీ రూపకటబ్పననును యథావిధిగ 
న్వీకరించి రూపగత చిత్రణ మునర్చెను. పాదన్యాసములబే ధర్విత్రి పరి 
కంపము “చెండ అత్యంత సమ్మోద భయభ' క్రులతో అర్హ పూర్ణ 
వాస్తాబ్దములతో నప్తర్టుల వేగముగ నెదుర్కొనినట్లు (హార, శ-క్‌తీ) 
ముందు పద్యమున వర్షి ంచుటజే హీమవంతుని జంగమ స్థావర రూప 
ములు వర్ణి తములు, 


7) వ్యావృత్త గతి రుద్యాసే కునును నేయ సాధ్వసాత్‌ a 
న వాతి వాయు_న్లత్‌ సాశళ్ళీృ తాలవృంతానిలాధికమ్‌, 


(కు, సం బాక్‌) 
- నిరవరాధ 'బాధితులగు నిర్టరులకు 
బంధ మోశతంబు గావించు గంధ వమహాుడు, 
సకుల నయ్యెద 'వెడలించి చన్ను లలని 
తప్పు నేసియు చైతు చిత్తంబు వడసీ. (వార, 3-4) 


- ఇందు నాయు'జేవుడు బంధ మోశ్నము గలంచు న్యభావము గలి 
నను దుర్మార్గముగ శ్రీల వయ్యెదలను తొలగించి శిక్షితుడు గాక 
దైత్యుని చిత్తము వడసెనట! అనగా నన్నార్గముగ నుండెడి వాజే 
తప్పునేసియు చైత్యుని అనురాగమునకు పా్యతుడయ్యెనట ఎట్టి అప 
రాధమైనను వేసి ద్రైత్యుని చిత్తానుగుణముగ వర్తించినచో శిక్షితులు 
గారని భావము, ఈ భావము కుమూరనంభవమున లేదు, గంధవవాుడం 
ఉద్యానవన ఫుష్పముఖ దొంగతనము భయమువలన తారశాసురు నెడ 
చాయక (పక్కనే యుండి విననకరతో విసిరిన దానికంటు నెక్కున. 
వినరక' చేవించును, (క, నం, కీ-కిక్‌) భయముతో యజనూనీని. వేవించుట. 
కంబ తప్పూనేసియు నిర్భయముగ నుండి ద్రైత్యుని మనను చూరగొనె. 


ననుటలో గంధవవాని ధీమా కన్నడుచున్నది. 


79 


ఇట్లు సంస్కృత కుమార సంభవము నందలి పెక్కు. శ్లోకముల 
యందలి భావను నుపలవ్నీంచి (శ్రీనాథుడు కుమార సంభవాం(ధ్రీకరణ 
మును గావించెను. ఈయది అనితర సాధ్యము, (శ్రీనాథుని కవితా సార్వ 
ఛానూాధిశార మిందు దృగోచరమగుచున్న ది అయ్యది ఫానమానము, 


2.8.10. అభీ ప్రాయ ఘటనము శ 


సంస్కృత కుమార నంభవ కావ్య మైనను త(దచనా (ప్రణాళిక, 
తశాొరవిలాస రచనా వపణాభికలు భిన్నములు, కొన్ని వివయములు 
సంస్కృతమున విస్త శరీ ములు, తద్విమయ ములు పహూరవీలాసమువ కనుప 
యుక్షమైనపుడు (శ్రీనాథుడు తద్భావమును (గ్రహించి కుదించి పెక్కు 
శ్లోకముల యందలి భావము నొకటి రెండు పద్యముల యందు రచించెను. 
కొన్ని వర్యాయ ములు న్లోకములయందలి భావము నొకించుక (గహించి 
ఇారపిలాస రచన కనువగు భొవమును దానికి జోడించి రచించెను 
ఇయ్య దియే శ్రీనాథుని అభిపాయ ఘటసనము. 


“చాలేర్లు వకాణ్య వికాస భా వాద భుః పలాశాన్యతి లోహి తాని, 
సద్యో వస_న్తేన నమాగ తొనాం నఖక్షతానీవ వనస్థ లీనాంఎ? 
కు, సం, 8$-94 న్లో 
- నవకములగు ములు మోదువుం . 
బువు మొగ్గలు విపిన వీధిం బొల్పె సలారెన్‌ 
దివుట వసంతుండను వ 
బ్లవుం డిడిన నఖ త్రంబులకు సరియగుచున్‌, వార, తి-ర్‌రి 


ఇందు బాలచందుని వ(క్రత్వము తేకపోయినను *“ములక అను 
పదము మొగ్గలు మొనజేలి పదనుగా నుండుటను సూచించును. *ననక 
ములను పదము (క్రొ త్తవై న ముగ్గలనటను తెల్సును. “సమాగ తానాం? 
“లోహితాని? వికేవణములః. లేవు, ఆప స్తుత గమ్యుమహానమగు- సమా 


80 


సో_క్టి యథా్యవకారము స్వీకరించిను. ఇట “వనస్థలీనాం్‌ అని (ప్ర్రీలకు 
బదుల? విపిన వీధి అని వాడెను. నసంతుడను వల్లవుడీడిన నఖక్ష[త్రము' 
వలె మోదుగు పూవు మొగ్గలు ఆకాశమున విచ్చిసవట! పల్లవుడన 
విటుడని అర్థము, క్రీ పురువ వివయము స్ఫురితము. అభిప్రాయ ఫట 
నమున కిది తఈెర్కాణను, 


హిమ వ్యపాయా డ్విశదా ధరణా మా సాండరీ భూత 
ముఖచ్చలీనామ్‌, 

స్వేదోద్గమః కింపురుషూంగ నానాం చే పదం వగ విశేవ శేషు, 
(కర సం తీా8ీ3) 


= కశానుట క్రింపురున పీ జక్కు-లందు 
(గమ్మి మృగ నాఖి వత భంగంబుం గరంబెం 
జందన (దవ మింసయ్యెం జన్ను? గవకు 
నలరు బన్నీ టితో గున్యా కొంగ నలక. (హార, కీ=5్‌9) 


చలికి వగలకుండ మైనమో కుంకుమయో పూయుట కద్దు. అళాల 
వసంతోదయముచే పగలక పోయినను వారి పెదవుల సౌండు వర్గము. 
(పకాళించినట కాని (శ్రీనాథుని పద్యమున 'దెమటచే కింవురువ (స్త్రీల 
చెక్కిళ్ల పె కన్తూరినే రచితహైన మకఠికా పృత్రములు కరగించినశ్లు కాక 
చందన (దనము కూడ కరిగి _స్తనభాగమును తడవినదట! వూనీటితో 
స్నానమాడు గువ్యాశాంగనలకు నసంత్రోదయముచే వనంత చిన్నా 
ముగు వేశీిమిచే చిమట యుద్భవనించనను మూూలాభి (సాయమును 
(గ్రహించి మెరుగులు దిద్దిన భుట్టము కిది! 


8.8.11. అలంకార సౌందర్యము వ్‌ 


(శ్రీనాథుని కవిత శచ్చా(శ్రీత మే కాని శజవ్ఞాలంకారా(శితము కాదు. 
ఇక అర్థాలంకరముల మాట తలచిన, యథా నూల'కొలంకారముల సీ 


81 


అనునరించిననవలెను. కనుక శాలిచాను వళ నీతేడు పరిమితొఆంళశార 
ములను వాజెననుట నిశ్చితమంం కాళిడాసు శాన్యనులనో స్థృరించి 
నంత'నే ముట్టజెందట మనస్సులో తళుక్కున వెరయునట్టీవి అతని 
ఉపమానములే, అందుకే ఆతడు “ఉవనాశాలిదానస్య” అని (వళి 
గాంచెను, (శ్రీనాథుడు కూడ తదనోసారి యగుటవలన “ఉపమాశ్రీ 
(శ్రీనాథన్య” అనుటలో తప్పూలేదు. ఉదా:- *“చందోదడయారంభ్రా 
ఇవాంబు రాఖి; కు, నం, శీ-67 ళో 


= “చంద్రోడదయారంభ కాలమునం బొంగిన దుగ్ధ సాగరము లీల” 
(వార, 8-80) 
"జేవహి కార్థ మై ఇంద (వేరితుడై, నుదనుడు వంచసాయకము 
లతో శివ తపోభంగ మునర్చు నట్టి భుట్ట పది. తపోననపు నిశ్శబ్ద 
గాంభీర్యముబే సడలిన ధ్రైర్యనమున్కు పార్వతీ దర్శనముజే కూడ గట్టు 
కొని అదనుకై వేచియున్న మన్మథుడు అంబిక శివునకు నుందాకినీ 
వద్భమాలను సమర్పించినపుడు నమోవాన్యాస్త్ర మేసెను, శివ్రని 
శుదిలో ననురాళ కేఖ ఉదయించును, వండిన దొండపండు వంటి 
'పిదనితో ఆ కర్ణాంత విశాబనేతములతో న్వచ్చ మైన మోముపై. 
సరనమగు (వేమంపు చరాడ్కులతో శిన్రడ పార్వతిని చూచెనట! 
నివృత్త రై ర్యుడగు ఆతని వ్యృాదయానురాగము చంద్రోదయ శాలనున 
ఉప్పొంగిన దుగ్ధ సాగరము నలె నుంజెనట! చక్కని ఉపవూబంకారను. 
యఖథాతథముగ న్వీకరింపబ డెను. ఇట్టివే అనేకములు. 
1) సోఒవాం తృష్ణా తురై రృృష్టిం విద్యుత్వానిన ణాతశై 3, 
ఆరిది (వళ్ళతైః దేవైః (వసూతిం (వతియాచికః..,... 
(ఈ. సం 6-17) 
- తృష్ణాతురులై నవారు 
వారి వావాంబు భన వృష్టి గోరిసట్లుం (వార, శ-4క4) 
(11) 


82 
2) గగనాదవ తీర్ణా సాయథా వృద్ధ పురస్సరా, 
తోయాంతర్భాస్కరా లీన శేజేముని పరంపరా, (కు,నం,6-క9) 
= నిరలంబై స నీటిలో నీడ దోచు 
నిందు బింబంబును బోలె బువీ గణంబు = (హార. 4-5కీ) 
శ) అద్భష్టీ. నంరంభ మినాంబు వాహ మపామివాథార మను క్రీ 
రంగమ్‌ (కుం నం, 6-58) 
= ని _న్థరంగకమైన మున్నీరు వోలె... (నార 869) 
4) త చ్భాననా త్కానన మేవ సర్వం 
చి(తొర్పితారంభో వివాస తనే జాణ (కం నర. &ీ=కీ®ి) 
అ చ్యితార్చిత రూపానస్థానంబు బోలె +09౪ (వారం 8-64) 
5) జుక్తా యజ్ఞోపవీతాని బ్యిభతో హేమనల్కలాః 
రత్నొష సూతా? (పవజ్యాం క్‌ల్బు నశ ఇవా(శి తాః 
(కు. సం, 6-6) 
= కోల్చ ధరణీ జూతంబుబన్‌ బోలె 
6) మననః శిఖరాణాం చ సద్భళీ లే నమున్నతిః (క, నం, 6-66) 
- అఖర్వములగు నీ మహో శిఖరముల భంగిన్‌, (వారం 4-68) 
7) నిడూర మ మేఘు శ్రా దుద్భిన్న యా రత్న 
శలాకయేవ, (కుం న NOs . 1-24) 
- శారుకాలంబు మణి శలాకయును చాను - 
నొ ప్నెడు వీదూర భూమికి నుద్దియ య్యే. : (వార తీ=§ీ9్ర) 
శ్రి ఉన్నీలికం తూలిక యేన చత్రం, coarse (be నం, 1-88) 
ఆ తూలీకోన్మీలిత మైన చి(త్రంబునుంబో లె... (వారం శీ) 


83 
9) సా చశ్ర వాకాంకిత హై కతాయా 


ఊో తస కాంతి నుఠీత్య తస్థా జూ (కు. నం, 7-15) 
- చృక్రచాక వదాంకిశ మై కతముల గరను విలసిల్లు నాకాశ గంగ 
వోలె, (వార, 4-కిక) 


అవురాల కోపము ఏ- 
(వతిభావంతుడగు (శ్రీనాథు డమూల కోపమల (పయోాగించెను, 
1) పలికి లలాట లోచనుడు (వన్ఫుట భంగి ముని (నజంబుతోం 
దొలకరి మేఘ ఘోవనములతో. బునణించు నమంచిత ధ్యనిన్‌, 
(వార, 4-47) 
పార్వతీ పాణి(గవహాణోత్సాహియైన మహో శివుడు స _ప్పర్టుల రావించి 
తారలతో" పెండ్లి రాయచారమునకు పోవవేడ బోవునట్టి సందర్భమిది, 
చందశేఖతో నొప్పిన జటాజూటముతో కోమలమగు దండ కాంతితో 
(పస్ఫుటముగ తొలకరి బుతువులో మేఘ ఘోవమును పోలిన చక్కని 
థ్యనితో సప్తక్టులతో మాటలాడెనట! చక్కని కొపమ్య మిది. కంచు 
కంఠము వలె స్సుటమై మేఘ గర్జన న్యరము తొలకరిలో వచ్చునట్టిదట! 


ఇట్టి బే. 
1 నూబూన్రం బోలునాసికయు. * ౨౨. శ | (వారం శీ-8శి) 
ఖు ఒలికి బూడిదమైన నామని యేడ్చెనావట చినట్లు, , .(వార, కి-88) 
ఫ్లై నుఖారసంబు (క్రోవియ' మోవి...... (వార, 8-28) 
ఉన్సేేశ్ష వ్‌ 


చివురు గజి తోడి లేమావి వువు శరములు 

వేసి మధు మాన కొలంబు చి _తృజానకు 

నలికులంబుల పేర నామాతశరనులు 

వరుసతో నిలిసె ననం బొల్చె వానియందు, (వార, 8-57) 


84 


వనంతే కాలమున లేత మూవి చివుళ్లు చి ్తజునకు అళికులముల నీరుతో 

ప్రూలనరములా యన్నట్లు బప్పీయుండిననట, యా'ఖానూకాటక ముగు 
జ a] 

ఉక్వేతు ఇట్టి వే 3-28, 8-69 పద్యనులలో్‌ కలవుం 


అఆర్హాంతరన్యానము ప= 
థ్‌ 
నిర్జి కేండ్రియులై నట్టి నియను పరుల 
నంతరాయంబు లేమి సేయంగ గలవు! (వారం 8-68) 


Cal 


చిత్త స్వాథీనము గలవారి కంతరాయములు ఆక్మానునంధా నమును 
తొలగించుసవి శావు, సామాన్యముగ అంత రాయములవే చి ఫరో 


ప్‌పట సనొజముం విశిష్టుల కట్టి అంతరాయములు చిత్త స్టెర్యము నిచ్చు 


నవే యనుట = పజేవము, అన్థాంతరన్యాసము. ఇట్టివి - 40, 66, 85 - 
తృతీయాశ్వాసమునను, 189 2క్క 48 68 - చతున్ధా శ్వానములందు 
గలవు, ఇతః పూర్వ పరిశోధన గావించిన కొర్లపాటి వారు పనిని 
సూచించినందున వీనిని విపులీకరింవ లేదు. 


§,3,12, అనాచిత్యపరివోరము వా 


శాం వీక్ష్య సర్యావయచాననద్యాం ర శేరసి (హీ పద 
నాద ఛాన్స్‌ 
జికేంద్రియే శూలిని పువ్న చావః న్వశార్యసిద్ధిం వున రాళ 
సంసేం (కు. నం తీ-87) 


అఖిల లవణ సంపూర్ణ మైనయట్టి 

యా ల కాతన్విం జూచి 'పుప్పాయుధుండు 

దాన పూనిన చేనతార్ల మఖబమును 

నఫలతం ఇంజినని మదో సంతసిల్లై.,..... (వార, కి-79) 


85 


= ఇందు సకల లతక్షుణ సంయుతురాలై న పార్వతిని (శ్రీనాథుడు 
నుకుషూారముగ చిత్రించి మూూలములో వలె రతిని కించపరచినట్లు గాక 
ఉత్తమ శ్రీ వర్ణనము చేయుట అనాచిత్య పఠిసోరమనడగునుః ఇట్టిని 
పిక్కు-లు. 


28.18 జెచిత్య నమాడరము క 


కుబేర గుప్తాం దిశ మువ్ల్యరశ్మా 

గంతుం (ప్రవృ_శ్తే సమయం విబంభ్యు, 

దిగ్ద దక్మీణా గన వనాం ముఖేన 

న్యలీక నిశ్వాస మివోత్స నర్జం..... (కు. నం కిరి) 
= ఉ త్రరాభిముఖుండై న యున్ష రళ్ళి 

చందవిరాక్షీంచి దవ్నీణాళా పురం(ధి 

గంధ వావాంబు పేర థీర్ధంబుగాగం = =. (హారం తీ-క్‌క్‌) 


చవఖ్నీణ దిక్కును బానీ సూర్వ్యుడు_త్తర దిక్కునకు వెళ్ళగా తన సంభోగ 
కొల మతి(క్రవింంచి మరియొక కుత్సిత పురువునిజే నుంశుకోనబడీన శ్రీని 
కలియబోగా మొదట దాక్షిణ్యావతియగు నాయిక దుఃఖముచే విడచు 
నిట్టూర్చులో యనునట్లు మలయ వాయువులు వ్యాపించను,. ఈ 
ఉ లే) శూలం కారము యథా తీథముగ (శ్రీనాథుడు తన వపద్యమున వాడి 
జాచిక్య ననూదర "ఇెంంన ర్చెనుం 


9.5.14. నీ సీసపద్య రచనా విధానము : త్‌ో 


(శ్రీనాథుని సారస్వత తపః్యసభొవమున నీసములు కరిగి బంగారమై 
ఉద్ధత గనునముతో నుజ్జ్యల శాంతులతో పరిమళించి పారాడునదిం 
లిజగరమువంటి దీర కాఆకుముతో వడియుండు సేపా నన్నయ 
నిమయ వి నరణకు. వాహనము వేసికొనెను. ఆ సీననునకు పడగ 


86 
జా లించి ఫణానండమున మణులు మెరవీంచి (శ్రీనాథుడు నాగస్వర డి 
టవ శక ౪ 
బుచ్చ వచ్చిన అటలాడించెను.2ో 


వజేనీ యొక వివమయమును వర్ణింవ దల పెట్టిన చానిని స ర్వాంగ 
పరిపుష్టము చేసి నర్మించెడి తీరంతయు కని సార్వభౌమునకు భట్టబాణుని 
విమయానునగణ సంస్యరణమని; మన్మథుని రాక నీన గీతములలో ఈ 
(కంద వర్ణించు తీశను బట్టి తెలియును. 
కాంతా జనంబుల కణివంక బొములతోం 
(జతి వచ్చు వువ్న ఇాపంబుతోడ 
గోల (నాతంబు (గ్రుక్కి-ళ్లు (మింగించు 
(థొమ్మాావి చిగురాకు గొడుగు తోడ 
రతిజేవి నిడుసోగం (గాలు కన్నుల డాలుం 
డలవించు మూనశేతనము తోడ 
భుజగ లీలావతీ భక్త శేవమునా న 
గంధ నావా కికోరములతోడ 


జందురునితో పనంత మూసంబు తోడ 

రాజ కీర రథం 'బెక్కి (పాభవమున 

వచ్చె వలరాజు చిత్తానువ_రనముగ 

నంభమముతో మహేంద్ర నాస్టాసమునక్షు, (వారం శి-88).. 


ఇందు ముకాఅన్లోకమునందలి *రతివలయ వడాం'ే చాపమాసజ్య శక్రం? 
(ఈఈ సం వి-రక్ష) అను శ్లోకము నందలి “ఆసజ్య” అనునది మూ(త్రము అేదుం 
వలరాజు 'జేవేరడుని సభకు వచ్చుసస్పటి వైభవ వర్ల నమిది, సార 
నము నో 

. ముని యాస్థానమునకు సామంత రాజొకడు వచ్చి నప్పటి కీవియంతయు 


16. వానమచ్యా క్రీ 
యు ఇందనలటి?. విజ్ఞాన సరధనంయు 4; ఆం సెక 
సమితి 1981, il ర ee 


87 


చెలయునట్లు చిత్రితమైనది. మూలమున పలరాజు సంభ్రోదును సరళ 
ధోరణిలో కన్సట్టగ చూతాంకురము గొడుగు వున్న 'చాపముతో 
కోకిల మెన్యముతో గంధవవా $శోరములతో, చంద్రునితో వసంతు 
నితో రాజకీర రథము నాడంబరను నధికముగ భూపట్టునుం తన రచనా 
శిల్బమును పరిపుష్టము చేయుటకై మూల విషయమును ఇంపుచేయు 
నుత్చాహాము (శ్రీనాథునికి మెండు, అందులకాతడు నీసములం వాడును, 
ఉదా 3= 


“క్రొమ్ముడి శై. సెక్కి. కనుముంబులుమియు-చు 
నవటు (కచేశంబునందు బొరల 
జేవ్రతీంచిన లేత ఇెక్కూటద్దంబుల 
దాొటంక యుగళంబు తన్నియాడ 
నాకోళ వరిజేన నాష్షర (వాతంబు 
కంఠ గడ్గదికణే (గ్గు పడగ 
వారిసీలముల చాయ నన్నీ గోళమ్నుల 
సొబగు గాటుక నీటి సోన గురియ 


ము_త్తియంబులు పేరులు ముతీసి వడ 

హ_న్హముల వీగు జనుదోయి యడిచి కొనుచు 

సంబరంబిచ్చె రతి చేని శంబరారి 

కొప్పూడు వనంతు నెదుట దుఃఖా ర యగుచు”(వార, 8-92) 


రతి వసంతునెదుట దుఃఖా ర్హయైన విధము సవిన్తర ధోరణితో కరుణ 
రసోద్దీపితముగ వర్శించుటకు సీసము ఆతనికి తోడ్చడినదిం 


బే భావముచే సెక్కు. పదములు మూర్చి మూర్చి యనుసంధించి. 
దానిని వృాదయము. నిండుగా సరవుకొనునట్లు వేయుటకాతడీ విధముగ 
నీనము వాడును, 


88 


*అనువు తప్పిర్కి నొచ్చి రలసి రాపడనొండి 
రదవదలైరి చీకాకువడిరి, , ౨, (వార, §-10) 


ఇట్లు (శ్రీనాథుడు కాళిదాన కుమార నంభవములోని శ్లోకముల 
వకబేళాంధీకరణమునకు సీసపడ్యములన్కు స్వతంత్రతను (వకటించుటకు 
ఎక్తుగీతములను (ప్రయోగించెను, మొ_త్తము మిద (శ్రీనాథుని సీస 
పద్యము లాతని శయ్యా సౌభాగ్యమును నెలార్చుచున్న విం 


24 కై లీవై దగ్గ్యము వ- 


శ్రీనాథుని వద్యము నిని ఆడచుండగ'నే మననును పులకరింప 
జేసి మొగమును విఠకసింప జేయునది యాతని శయ్యా సౌభాగ్యము, 
అనర్లళ్క ధారతో నుజా త్ర గవుసముతో తొమ్ము విరుచుకొని నడుచు 
నా పోకడ యనన్య కింక్రరము,?!? 


శభార్థములను సంస్కృత (ప్రాఢిని తెలుగు నుడికారమును సమ 
పతక నద శశ్హూస్థో భయ (వధానమైన నిరర్లళ ధారా మధుర 
మైన శైలిని (శ్రీనాథుడు ఆంధ కాన్యరంగమున చెలయిం'దినో, 
సంస్కృత ఛళ్చాడంబరముతో కూడిన (పౌఢ సమాన రచనము చేయ 
గఖడుం తేలుగు తీయదనము లొలుకు నుడికారము పలిక్రింపగలడు ఆతని 
నీనపద్యముల నడక్క మ_కేభ ఇార్దూలనుల రచనా విన్యాసము (పొఢ 
సంస్కృత నమాస పదగుంపనము తేలుగు పలుకుబడుల సొంవుపెంపులు 
తరువాతి కవ్రులకువజీవికలై నవి. 


“విలక్లణ శబ్ద నంపాదన చేతను మనోవార శబ్ద సంయోజన 
చేతన్కు రమణీయ నంన్కా'కాం(థ్ర తుల్య స్కంధ నంధానము జేతన్క 


17. జట కేన శాస్ర, గడింయారము; (కీశాధ కవి సొర్యశ్లాముడా; ఆంక్ర(చేళ్‌ 
సాహిత్య ఆశాడమి, 19175, 


89 


గై రాణీ ఛందశ్చర్యా మర్యాద చేతను విళిన (క్రియాపడ (ప్రయోగ 
ఇాతురి చేతను ఒకానొక మనోవార (వశార భావాభి న్యక్తి చేతను 
(శ్రీనాథుడు ఆంధ్ర సాహిత్య (ప్రవంచంలో ఎట్టి నారినై నను పాదా(్రాంత 
మొనర్చ గల ధీశాలి, 


పూల ఘుమ ఘుమలు అలల గలగలలు (దాక్షవండ్లతీ 
యందనములు తారకల మిలపిలలు (శ్రీనాథుని కవితా [నవంతి నోల 
నాడునప్పటి అనుభూతి లోక సవెకావాన కరములగు నతని వద 
(సఠరోూగముల విన్నాణంవు మెజుగులకు సముచిత స్లలముల సరస 
కరంబులుగ మేళనింపబడ తీరుతీయములు గల జాతీయములు, బ్రోథోో 
కులు వలపు గులుకు లుకు బడులు అనంతనులుగా నుండి ఎనలేని 
శోభు కరూర్చుచుండును, 
ఉదా 3- .నంసన్య్కృత దాటి ఫా 

జంభారి (ప్రభవ (వయుక్త నిబిడ జ్య్యారావ గంభీర సం 

రంభ (భామిళ గాండిన (పనర ద(స్ర్ర (వ్రాత దీన్య_న్ల (రా 

నంభిన్నాంగములై సురారి తనువ్రల్‌ సంగ్రామ రంగంబునన్‌ 

గుంభ (ద్రోణము లట్లు బిట్టు గురిసెన్‌ ఘోరా్త్రు వర్షం బొగిన్‌. 

(వారం 7-167) 

ఉదా ఫా తెలుగు నడక తీరు ;- 


చివురు గజితోడ అీమూవి పువ్రు శరములు 
వేసి మధుమూస శాలంబు చి _త్తజునకు 
నళికులంబుల వేర నామాతరములు 
వఠీనతో నిల్చెనన బొల్నె వానియందు. (వారా శక?) 
18. "శేపేందళర్మ, గుంటూరు; సాహిత్రీ వాల భ్యమా, నశేయ్యడ సాహిత్య మండలి, 
తణుక్క 1968, 
(12) 


90 


“అలునుగడాను నొక కుత్తుతైన గాని వంటి జాతీయములు, రళ్నం 
బొరునిజే నవ్వేషీరినబడు గాని మొర నన్వేవీ.*చునే వంటి సూక్త, 
మంచుగొండ యనుంగు బెండ్లి కడుక్కు బ్రివకాలించు కొలంకులు వంటి 
జాను తేనుగులు, అంత్య (పొనములు ఎత్తుగడల పదముల కూర్నుల, 
ఆఅత్తరముల గరిడీ సౌొములు భొవముల తీర్పులు, విశేసన:ణనుల కండ 
ఆలో? విన్నా ణముల కోకొల్లలు. జ్తడి యిట్టిడని చరాప శాన 
వనుంతయు నుచాహొరింవ దగును, 


శీ 4.0. (కీయాపడ (వఠఈోాాగ వై శారవ్యను వం 


శబ్దశ క్రి మరాలక శ్యంజన ధోరణి పటుతరమైన మస త్త ( 
కవిత్వ కళాంగను, అట్టి పద వాక్య (పనూణజ్ఞుడే (శ్రీనాథ కవి సార్వ 
భొముడు. (ప్రయోగించిన సపదనము[పయోగింపక (క్రియావద నై శార 
తత్వమును స్ఫుటింప చేయు ఆతని (వయోగములు ఆత్యంత నిశిశ్రములు, 
భాన (పకటికముల, 


తారకుడు (బ్రన్మా నర గర్వితుడై ముప్పదిమూడు కోట్ల చేవ 
తలను మహార్దులను ముప్పు (త్రిస్తూలు పెట్టి కన్నీరుమున్నీరుగ విలసింన 
జేసెను. న్వర్లనాను లేమి పాతాళ వానులేమి డిక్నాలక చతుష్టయ 
శని అందరు తొరకుని దర్పము నణవజాఅక పోయిరి, తొరకుని 
ఛాటికి నరిశాని తారు సిద్ధ సాధ్య యశ కిన్నర కింపురును విద్యాథరు 
లలో తేక పోయిరి. ఆ దుర్మార్లుని దుండగముల కవధిి లేళ పోయెను. 
చివరకు మవాష్టలు, శాంతి యుతీముగ తపన్సువేసికోనలేశ పోయిరనిన 
"తారని చార్జన్యాతిశంయయములను. వేరుగ పేర్కొన ననసరము లేదు. 
వక చ్చ ళ్‌ పత్యముగ నేలు ఆారకునిజే ఎల్లరు అహ్హ కష్టముల పాలై 
తంగలార్నిన విధమును వివిథ. [క్రియావశ వై శారడత్యమున (శ్రీనాథుడు 
సాతాక్కరింస జేసెను. 


91 


- అన్నవు తళ్చిరి నొచ్చి రలసి రావత సొంటి 
రడపదలై రి చీకాక పశిరి 
యంగలార్చిరి విచ్చి రాజుడి బొండిరి 
(ోమసిరి పాతీరి; పల్ల టిలిరి 
జెాడిల్లిరి పిశాపిళలై ర సాఅసిరి 
కలకుల గూాసిరి ఈలిఆ పడీరి 
(గగ్గుల శాతైరి కలగి రోటా తీరి 
"వెల వెల్ల నెరి నివ్వెజిగు వడీరి 


యనవునవులైరి గుజగుజ మైరి తసి 
రొల్ల బోయిరి ఇగ్గిరి తల్లడిలిరి 

సిగ్గు పడి రొచ్చు వడిరి యిస్సిస్సి మెరి 
'శారనివేత మునులు బృందారకతుబను. 


ఇట్టి క్రియావడప్రయోాగ వైఖరి నవలంబించిస కవి “న భూతోన 


94.1.. తెలుగు నుడికారము క... 


_ ఆం్మఫ్రీశరణనున స్వతంత్రించి తన (వ త్యేకతను "అనుగు నుడిశార 
ములలోన్సు వింత వింత తెనోగు పలుకుబళ్ల లోను (శ్రీనాథుడు చాటునుం 
పాఠ శాననుడు దివిజ కార్య నంసిద్ధికై మనంబున కందర్చ్భుని తల'జిను. 


అట్టి తరి మన్మథుడు ఇంద్ర నభకీతెంచిన తీరు ఛాడుడు, 


శాంతా జనేంబుల కణీనంక బొనులతో 
(టెలివచ్చు పువ్ప చాపంబుతోడ . 

గోకిల (వాతంబు (గ్రుక్కిళ్లు (మ్రింగించు 
(కోమ్మాావి చిగురాకు గొడుగుతోడ 


92 


రతీ జేవి నిడు సోగగాలు కన్న లజాలం 
దలవించు మోన కేతనముతోడ 

భుజగ లీలావతీ భు క్ర శేవము లైన 
గంధ నావా కిశోరక్రముల తోడ 


జందురుని తో వనంత మానంబుతోడ 

- శాజకీర రధం బై. (పాభవమున 

వచ్చె పలరాజు చిత్తానువ ర్హనముగ 

సంభీనుముతో మహేం(డ్రు నాస్థానమునకు. (వార, 8-88) 


ఇందలి (గుక్కిళ్లుమింగ్కు సోగగ్రాలు కన్నులడాలు - అను 
పదములందు తెనుగు నుడికారము (పదర్శితమై కవిభాపూభీనూానము 
చెల్లీనిరియుచున్న ది. 


చేరోలగమున నున్న డేవేంద్రుడు మన్మభుని సగారవముగ 
నాహ్యానించెను. కుసుమ తౌణుని వేయి కన్నులతో చూచుచు తక్కిన 
వేల్పుల నుజ్జగించి జేవేంద్రుడు 'సూత్మే్మటీకితో మన్మథుని చూచెనట! 
ఇది యొక విళివ్హ ప్రయోగము (ప్రయోజనా శకాంశ్షితుడగు (వభువు 
అ(శ్రితులకు సమంచిత గారవాధిక్యముల నిచ్చుచు చూజెడి చూపు. 


'రా.యిటు రమ్మాని వేతి! 

శేయిచ్చి (వమోడ శేఖ చిరురొత్తమరు 

న్నాయకుడు నిల్చి నుమన 

స్పాయకు నరిగద్దె మాద సౌబోర్షమునన్‌, (వార, 4-40) 


(పమోద ఈావోర్ణనుల పొంగులు వార జీవేంద్రుడ మన్మథుని 
చేయిపట్టి. పిలుచుగొని వెళ్ళి తన నఠిగర్రైవై అనీనుబేసిన సందర్భమున 
రచించిన పై పద్యమున గల “రా యిటు రమ్మని చేరికి యిచ్చి” అను 


ర 


93 


(వ్రయోగము. తెలుగు సోయగమును నాటకీయతను వ్యక్రము చేయు 
చున్న ది. 


ఉలి. తెలుగు భాషా పదముల (వరాకాగము 3- 


శివని జైసి మెజుంగరాజ్క రాయంచ యంచు జీరకు జోక 
యగు గాక, ఇవ తాభించుకొలంకులు, నురకరు దలి ఊల్లిన జీర్ణ తరు 
పర్థంబులు, ముత్యాల మొల నూలి మురువు సూషిడ్కు నిమ్నుమున 
కోడిగిలు నీరు, బుజ్జగించి కూర్మి పొంకిరి వోవగ్య నంబెకంబి జె, గన్లదికచే 
తగ్గు పడగ, సొబగు కొటుక నీటి సోన కురియ్క ఒలికి బూడిదయెన 
ఆమని యేడ్చె ఆవజచినట్లు, కేక రాలోకనంబుల గెల్లువులగే భావంబు 
కీలు "దెలిసి - మొదలగు (పయోగములు అన్ధాశ్రితములై న వృత్తి భేద 
ముగా నా(శ్రయించిన రీతి (పవముల కూర్పు) (శ్రీనాథుని సొమ్మని అది 
రసజ్ఞుఆ పాలిటి భోగమని (శ్రీ శర్మగారనిరి,"? 


(శ్రీనాథుని వినూత్న శైలి రసిక రసాయనమై అర్వాచీన కవులకు 
మార్గదర్శక మైనది, 
85. వారవిలానము ఏ నన్నె -చోడె కుమార సంభవము :- 


కవిరాజ శిఖామణి విరణిత కుమార సంభవమున గారీ కల్యా కోతీ 
వృత్తము వర్ణింపబడినది. కనుక హరవితాన గారీ కల్యాణ కథను 
సన్నె-చోడ కుమార సంభవమునగల గారీ కల్యాణ కథను పోల్చి చూడ 
నగును. రెండు (గంథములకు కాళిదాన కువూర సంభవ మే మాళ్ళక 


25 0 భేదములు క 


1) వారవిలానమున గారీ కల్యాణము తథానువంగిక వృత్తాంత 
నులు శివుని లీలలలో నొకటిగ, పార్వతీ శంకరఅ వివాహమే 





19, శషంకళర్ణు గుంటూరు సౌపీధ్రీ వాల్లభ్యమా, చరేత్‌ + we నుండలీ, 
తణుక్కు 1968, “ 


94 


(ాథాన్య వివతగల్లి కుమార జననము గొణనుగ నెంచబడీనదిం 
శివోత్కర్ష ను (ప్రతిపాదించు (ప్రక్యేక (వజంధమై కాళిదాస కుమార 
సంభవమునండలి (శ్లోకభానముల) నటనట (గహీంచినను స్వతం(క్రమగు: 
రచనా వైఖరితో ద్యాడశాస్యానయుతమైన బృవాద్ల)ంధము నన్నె 
శోడుని కుమార నంభవము 2) వారవిలాసము శాళ్గిదాస కువూర 
సంభవమునందలి సార్రీ కల్యాణ తత్సంబంధ వివయాదికములకు అనగా 
8 సర్గల వరకు యఖానవాదమైనను నంగవాముగ రెండాశ్యానము 
లలో వర్ణితేము. నన్నెచోడుడు (నబంధోచితముగు అష్టాదశ వర్లనా 
వైఖరితో పార్వతీ జనన, పార్వతీ పరమేశ్వర నంయోగములే గాక, 
హరుడు నుఖలీలతో అర్థ నారీశ్వర త్వ మును పొందువరకు గల కథా 
భాగము వర్ణికీము. కీ) తారకాసుర విజ్బంభణముతో తృతీయాళ్వాసము 
గ్రారంభమై మన్ధుథ దహన. రతీవిలాసాది వృత్రాంతములు వర్ణిత మై 
గారీ కల్యాణమునకు అనునంగిక వివయమురై వెలసినవి, నన్న 
చోడుని (గంథమున కుమార జననము, తారక విజయము (పథాన విమ 
యనులై సతీబేవి గణాధిప జనములు; థశ్రూధ్వర థ్వంసములు, 
ఆనువంగిక వృ శ్తాంతములుగ వర్ణింపబడినవి. (బ్రవ్మాన్తుతిని నన్నె చోడు 
వదలివై ఇను. రసవ_త్తరముగ రతీ మన్మథ సంవాదమును (ప్రవేశ పెను, 
పార్వతీచేవి ఓం నమఃశివాయ మంత్రముతో అత రాభ్యాస మొనర్చి 
నట్లు వర్ణించి భివపారన్యును (ప్రకటించెను, శ) వారవిలాసమున రతీ 
సంవాదము లేదు, బృందారక బృందము (బ్రహ్మను స్తుతించి తాము 
తారకునిచే పడ్డసాట్లు వివరించినట్లు గాక తారక విజృంభణములతో 
_్రరంభమై నం్యగ్రవాముగ (బ్రహ్మా స్తుతి చేయబడినది. హినువద్వర్ష నము 
(ప్రత్యేకించి లేదు ఇట ోనీరజాశ్రీ మేనితో సగపాలు గణుతింవగ నుగ 
పాలుగా నున్నుదీ పల్ల వాధర (శ్రీ పాద పద్ధుంబు నొరయు నొక్కనూ 
టుడు గణేశుడీ కాంతతోడ మందాకినీ వాహిని సవితిగా గల'టేమి చంద 


రక్‌ 


ముననొ”” అని నారదుడు పల్కిసనట్లు కలదు. 5) నన్నెచోడుడు తృం 
ఆనం హీిమ్మాది వర్షనమును 16, 17 పద్యములలో కాభిదాగుని నలె 
విపులముగ జేసెను. నగర వర్ణనము, పార్వతీ కె శవమున బొన్ముల 
పెరెడ్డిండ్లు చేసి గుక్రైననాళ్లు వండినట్లు వర్షించి స్వతంతను (వకటించినుం 
ఆమె యొవనమును 86 పద్యనులలో వి_న్హకించెను. భ వానీ శంకరోల 
శృంగార లీలలు, మధుసాన[కీడ వర్ణితములం. నారదుడు “ఈ బేవి లోక 
జనని మనోటేవు నగ్రమహివీయె పేర్శి నుకేంచాదుల కర్చితయగు?! 
గని పల్కెను, వివావా వర్ణనము నన్నెచోడుడు నం్యగహముగా చేసెను, 
6) మన్నథా గమనము ఒక పద్యమున “(కాంతా జనంబుల కణినంక 
బొమలతో” శ్రీనాథుడు వర్శించెను. నన్నెచోడుని మన్మఖా గనునము 
శ్రీనాథుని వద్యముసకే మాత్రను. తీసిసోక మరింత మెజుగులతో 
జెలుగు వర్గ చిత్రము. 


ఉదా ఫా పూవులు శేరు జక్కనలు పూన వసంతుడు దాను చెక్కికీ 
రావళి గోకీలానలి మలయానిలముందనుగాల్సి పొలి రా 
గావర మోనశేతనము గ్రాలినలి.వజ శంఖ శావాళా 
రావములుం జెలంగ నమురానతి కిం జనుజెంజె నున్న లిన్‌, 


అనుటయేగాక. వ 
“తన్ను గని యనిమిషులై రొ మున్నమొరొ 
నాగ ననిమిన దృష్టిని నాకి నవింతి 
దగిలి కనుగొని వారి చిత్తములు దసకు 
చెజుగ దమ శేళునకును రతీళు నెజగ, 


అను 'జేవతల అనిమినక్వమును ఆద్భు తానహనుగ - అనునంధించిను” 


7) నంగవా రచనలో (శ్రీనాథుడు రతీ నున్మథ సంజాదమును చేయ 
శేదు. నన్నెచోడుతు పరమేశ్వర . తపోఖభంగము చేయవలదని : కుల. 


96 


చెవము వపెశత్తీ పోవుట తగదని నివారించుచు మన్శభుని ఆతని 
| జ్‌ 
సిబ్బంది సామర్థ్యమును పాోళన ఇంనద్చుట చరాడ్కుదు, 


కొనిబాలునై నను దిని పీసీ యుమి"సెడు 
ఇఆకు విల్లని నమ్మి వేత బట్టి 
మెలతీల తలవెండ్రుకల బొంది కం టబెడు 
నలరు వువ్నము లమ్ములని తలంచి 
శలిరాకులైన గదల్సనోవని మంద 
పవనుండు నొక పెను (ప్రాపుగాగ 
నబలలు సోవీన నాకాశమున బొణు 
నళి శుకములు మూల బలము గాగ 


నెంత వేసవి మట్టిన నెండ గమరు 
సను వనంతుడు దగు సహోయంబు గాగ 
గాకి వీల్లల కోడు కికములు బోటు 
మగలుగా నుగుపై బోన దగున మదన, = 
(న కు సం - చ, 75) 


8) అష్టైదళ వర్ణనలు, పార్వతీ విరవాము, నున్న శు శివుని తపోభంగావ 
సరమున దుళ్ళకునములు హారవిలాసమున లేవు, 


కుమార సంభవ (పబంధమున పార్వతీ విరవాము, నఖళు[ళూవు,. 
ఆమె చిత్త వికారముసకు హీనువంతుని సంభవము వర్గితము, 
ఆటవిక జన దివ్య బునుల పట్ల బుతు నగర వర్ల నములు లన. 
పార్వతిని తవన్సు చేయనలదని మేనక రకరకములుగ బుజ్జగించుట తండి 
వశ్చనుట పారతి బేలయె కన్నీరు డించిసట్లు వర్ణితము. వారవిలాసమున 
శొళిచాసుని శ్లోశానుసారను ఈ (కంది విధముగ నర్లితమై పార్వతి పాత్ర 
పోవణము చక్కగా జరిపెనని “తెలియును, 


37 
ఉదా ;- 
ఇక్కడ లేర వేల్పులు సమివ్సిత్‌ దాతలు ముద్దుగూన నీ 
వెక్కె.డ 'ఘోరవృత్తి దపమెక్కడ యా పటు సావాసిక్యముల్‌ 
తక్కు. శిరీవ పువ్ప మవథాస వర్వతమునన్‌ మధు (వ్రతం 
జిక్కి_న న్‌క్సునో వివాగ మెక్కి-న నోర్చునొ నిక్పయింపుమా! 
(వార, 4-6) 


9.5.1. సాదృశ్య నులు క 


నారదాగనునము శీన పరిచ ర్యార్థమై పార్వతిని తం(డి నియమిం: 
చుట మన్మథాగనున దహాన రతీవిలావ ఘట్టములు రెండు (గంథము 
లందు గలవు, రతీజేవిని ఆకాశవాణి సమాశ్వసించుట పౌర్వ్యతీజేవి 
శపోదీథ్ల కవుల ఈశ్వ రార్చనాఖిరతి వ్య_క్షమగు వర్ణనలు రెండును భిన్న 
_ ధోరణిగ నున్నను వశైక గమ్యముగా ను్జేశింపబడినవి, పార్వతి తపము, 
పార్వతీ _మాయావటు సంవాదము శిన సార్ల ర్మా-రముు శివుడు 
స్తర్టులను కన్యను తసశై వేడునుని హినువంతుని కడకు పంపుట, 
వారు పెండ్లి పెద్దలై ప్యవహారించుట్క వినాహాము రెండు (గంథముల 
సమానమే, కాని నన్నె చోడడ' సప్తర్షులు పార్వతిని తిరిగి శివుని కడ 
వర్ణించుట సబబుగా చేడు. ఇది అనాచిళ్యమనిపించును. 


వధూవరులను. మంగళస్నాన గాత్రులచేసి అలంకరించుట విధి 
విహిత వినాహ . కార్యము రెండును నమానమే. కాని సాంగోపాంగాది 
కము (శ్రీనాథుడు కాళిడానునలె వివాహము వర్తి ర్లింపగా, దన్న చోడుడు 
కళ్యాణనును గూర్చి” బృవాస్పతి ద త్త సుమూపార్త ౦బునం బర మేష. 
వేమ పురన్సరంబుగా విధి విహిత విధానంబున గిరీకుండు ise 
బరిణయ్యెంబయ్యె నని మాత్రము వర్ణించెను, వివాహ నందర్భమున 
జార విటాదిక వర్ణనలు మితిమోరినమై - వర్ణితము. సప్తర్టలు. గాక 
(13) 


98 


బృహాస్పతి ముహూర్తము. నిశ్చయించినట్లు నన్నెచోడుడు రచించుట 
ఆ కవి (వ ల్యేకఠం 


8,6. గారీ శంకరుల వివోవాము :- వేదో క్ష పద్ధతులు : 


మానవులు స్వార్థారాధన నమునకై వివావామును కల్పించిన విధ 
ముస వివాహా చ ర్మికేమును చ్రాన్నా, బె వార్ష ప్రాజావ త్‌ సుర గాంధర్వ 
శాతన పై శాచాది వివావాములు విశదము చేయుచున్నవి, మన్నథ 
దవానాంతీరము కలిగిన ఉమామహేశ్వరుల పరిణయము వివాహ 
వరీణానుమునకు (ప్రబల (సమాణ మనవచ్చును, పార్వతీ పరమేశ్వరుల 
వివావాము నీతారాముల వివాహము వలె మానవ కల్యాణములును 
(వేను త్యాగ సాధ్యములై. విలసిల్లినవి. 


2.6.0 విపవావాము - స్వరూప స్వభావములు థి 


వివావాకర్మయందు కన్యాదానము, శచీపూజ (గారీపూజ), వివా 
వాము చతుర్థి యను నాలుగు అంగములు కలవు, వివాహాకర్శు కన్యా 
చానముతో (ప్రారంభమై గర్భాదానాది వోోమాది కర్ణులతో 
ముగీయు చున్న ది. వివావాము ధర్మార్థ శాము మోత చతుర్విథ వ్‌ 
ద్రాక్తికి చేయు దివ్యమైన సాధనము, 


భార్యా భర్తల సావాచర్యము, సావహావాసమ్యుు నవాథర 2 
చర్యము, సంతానము “ప్రజామై గృహమేధినాం అని కాళిదాను జిక్సి 
నట్టుగ పరమార్థ (గోపీకి శ్రీ పుంనం యోగ మే కంల రల. వారవిలాన 
మున (శ్రీనాథుడు శివుని చ్వారా 

“దార వర్మిగవామే కద 

సారు పు ధర్మముల శెల్ల సాధన మరయన్‌. (వారం a) 
అని వివానా (పాశ స్త ఖ్టము గూర్చి చేర్కొ నెను, 


99 


క కుద న్సమ వే తా న్మం(త్ర వతోవరాన్స)హిణుయాత్‌ ఇ నుదర్థం 
కన్యాం వ నృణీ ధ్యమితి నరాన్సేేమయలతి శావాదితోచ్యాఖ్యో 
మభి మంత్ర యత్‌ - (4-87) 


అని యాజువు వివావా (ప్రయాగమున్క, పరమేశ్వరుడు తన బంధువు 
లై నట్టియు, వేదాధ్యయన సంపన్నులై నట్టి (బాహ్మాణులను మూరు 
ఈ కులములో నుంచి నా కొరకు కన్యకను వరింప్రుడు అని (పయాణము 
వేయింజినని ఇపుచున్న ది. 


చింతీతోప స్థితులైన న ప్తద్దలతో మహా శివుడు భువన రక్షో 
(పయోజననునశైై శ జీవసేనాని ప(తుగా! బడయగోరి పార్వతిని పరియణ 
మాడ తలచితి నని తెల్సుచు “యుమ్మత్సంభుటితంబు లైన సంబంథ 
ముల శెన్నండును వికారంబు పుట్ట నేరదుం, కన్యార్గ ంబయి యిట్లు 
(పవర్హింపు డీ భంగి నాడుండని మకు మలి (వదానంబు జీయంబనిలేదు" 
భవత్సిణి పీతంబులైన పురాణాగమాదులు గడా లోక వ్యవవారంబు. 
లకు నిదర్శనంబులై యుండు” ననుట గారీ కల్యాణ నం[పదాయ' 
(సౌరంభ మై తరువాతి వారల కాదర్శ (పాయమైనది. అనగా కన్యాదాన 
మొనర్చుమని వరుని. వైపు వారు కొందరు కన్యయింటికి వెళ్ళుట 
సంపదాయయమైనది, అశన్లు. పొర్యతియు 


శకజరుదగు నీ తపమునకు నమ్మడు వోయితీ నేలుకొమ్ము. 
నీవరవుడ” | | 


నని శివుడు వల్మ్కు_గాసే తాను ఇఆస్పక జయావిజయలను (పాణ నఖులతో” 
నా తండ్రి హినువత్సర్వ 'రేం(ద్రుడు చేవరకు (బ్రమాణీకరింపం బా(కం 
జీను కన్యకం బిళ్ళ పరాధీన నగుట, "జీవర చిత్తంబు నవధరింప వలయు? 

నని విన్న పంబు - ఇదియు పెద్దలు నడువు వివావానమునకు టాతి పదిక 








21, రాజును: వివాహా (కరేకాగము, ' 


100 


అరుంధతీ సహితులై సప్తర్టులు శుభ మునూర్తమున హిమవంతున 
కడకేగి శంభునికి పార్వతి నిమ్మని వేడిరి. వివాహా శోభన కార్యము 
లందు పురం(ధ్రీజనములకు జనవ్రు చెల్లునని మూననీయమగు పుణ్య కర్మం 
బుసకు ఊతలనిగానిః వురునులనిగాని భేదము వహింవక పూనవలెనుం 
సము_న్ల సంయమి జనాద్యుడైన మహో శివుడు కేల సుతాపర్మిగ 
పే త్భాన్సుడె యుండగా (పాక్ష్తన (వజావకుంటు సప్తర్దులం పర్మిగవా 
వ్యతికర సంభపంబై న అచ్చిపు లజ్జ పరిశ్యజించుచు హిమపంతుని క్రడక్రు 
సెండ్‌ రాయబార మేగి వివావా సంథాత లై పీిమువంతుడు క న్యాదాత 
కాగా గారీ శంభులు వధూవరులు కాగా సంపదాయాను సారము 
వినిళ్చిత కార్యుల్లై వివాహా తిథి నేటికి నాలవనాడని ముహూ ర్హ నిశ్చ 
'యను చేసిరి ఓీవథీ (ప్రస పురమున పెండ్లి సందడి చెలరేగి రాజ 
శీభథులు, తోరణనులతో శీతనములతో, పూల మాలలతో గరుడ 
గంధర్వ కిన్నర విద్యాధరాది సకల లోక పశర్షదాయక మైనది, 


3.6.1. పౌర్యతిని "పెండ్లి కూతురు చేయుట. 


మెతీ ముహూర్తమున ఉత్తర ఫల్లునీ నత్షుత్రమునకు చంద 
యోగము కలుగుచుండ పతీ పుత్ర వంతులగు ముత్తైదువులు పార్వతిని 
శృంగారము. చేసిరి. దూర్వా (పవాళములు, గొరాంగ గాగముల 
ఆమెకు శుభము కల్లించుటనకై ఆలంకరించిరి, బంగారు కంక స్మత్రను 
వేరియందుండగా ఆ గిరినందన సూర్యకిరణములతో వెలిగెడి విదియనాటి 
చండ్ర కళపలె నుండెను. కమ్మని లోభ పువ్పపు అకరువుతో చేసిన 
నూనెతో ఆమెకు నలుగురు పెట్టిరి. నల్లని 'కాలాగుర్నడనమున ఆమెకు 
"అంగరాగము పూసిరి, గిరిజకు కశ్తూర్సి పునుగు గంధ సారము సంపంగి 
నూనెలు సమకూర్చి "అభిషేక యోగ్యమగు . మడుగు వస్త్రములు కట్టి 
_చలువరాతితో ముత్యాల చవీశెలో చంద్రకాంత వీతికణై కూర్చుండ 
జెట్టి బంగారు కడపలతో నీళ్లు ముంచిపోసి ఆమెకు. భుంగళభస్నా సము 


101 


చేయించిరి, స్నానానంతరమూా మెను శ్రీలు కౌతుక వేదికి దెచ్చి అగరు 
దూపౌనుములతో కురులు తడియార్చి ఇవ్ప పూదండల నామె కొవ్వులో 
తురిమిరి. ఆమె చెక్కిళ్లు గోరోచనముతో నుకరికా పత్రములు 
గీయగా అమె చక్రవాక పదాంకితములతో విలసిల్లు గంగానది వలే 
నొస్పినో, గిరిజ ఫాల భాగమున ముంగురులతో జలద శేఖాయుతంబైన 
చంద్రుని పగిది నొప్పెను. ఒకతె లో[ధ కపషాయములతో గోరోచన 
ముతో, నొప్పు పువ్నములు గిరిజ కొపోలముల తెజునట్లు శిరమందలంక 
రించెను, మరియెంక తె పార్వతి ఆ భరణముల ఎవపు రంగు దిద్దెను, 
ఓక లలామ అంబిక చరణాంబుజములకు లత్తుక పూసెను, ఒక శ్రాతో 
దరి విశాలాశ్రీయెన పార్వతి కన్నులకు మంగళకరముగ కాటుక దిద్ధనో, 
గౌరి సికలాభరణభూపీశ యై సర్వలోక నయనోత్సన య య్యెను, 


హరితాళముల మనళ్ళీలల గరంచి చిగురుతో ముంచి మేనక 
పార్వతి యొక్కొ- గండమండలిని సృత్ర భంగములను రచించెను. చందన 
ముతో ఆ తల్లి కమా రకు కల్యాణ రేఖ దిధైను. మేనక వీశ్లూ తిలకంబు 
దిద్ది, ఊర్ణా శాతుక వాస్త సూత్రమును బంధించెను. పట్టు వస్త్ర 
ములు ధరించిన గారి కులదేనతల పూజించి నుత్తైదున (ప్రార్ధన చేసి 
శల్యాణ మండపమునకు వచ్చెను, 


2.6.2. శివుని వరునిగా చేయుట :- 


: బాహు భసితొంగముతోనుు ee రదాతమాలతోను, 
శామారి భిఖూ కరోటికతోను, వైన్లవి తోలు దువ్వలువతాను, 
వారాహీ శెంగేలి య్యిరితోను కంద్ర తే. మణిమయములగు హోరముల 
తోను చాముండి దివ్య భూపా పోరములతోను, జీవ జేవునకు దివ్య 
శృంగార .మొనర్చిరి, దివ్య శృంగారము [క్రమముగ కస్తూరి భరిళాంగ 
రాగముతోను, పట్టు వచ్చరముతోోన్లు శారవోరములతోన్సు హార్రిత్తాళ 


న్‌ 


102 


తిలకముతోను, చం(దశేఖా భూడామణిత్వముతో నొప్పి యున్నది” 
పీరుడగు పురుమనికి ఖడ్గము నీడలో రూపు చూపించుట సం(వదాయము: 
అశ్లు శివునకు అతని అలంకారమును ఖడ్గమున చూపించిరి. అతడు 
వృవభారూఢుడె సప్త మాతృకలు భద్రకాళి, పనుథ పరివారుడై 
ముప్పది మూడుకోట్ల దేవతా సమరావాము కొలువ నవు న్త వెభవో 
చీతముగ ఓవ.థీ ప్ఫిన్ణ పురమును చేరెను, హిమవంతుడు సమ_న్ల బంధు. 
జనాళితో వనగంధ ద్వ్యిపరాజినెక్సి. రాగా ఈశ్వరుని నెదుర్కొ నెను 


2,6 కల్యాణ ఘట్టము అ 
తుపూర గిరీశ్వడండు మేనక పసిండీ పొత)లతోే జలము వోయి,. 
పురసురాంకకుని పాదములు కడిగి కన్యాదాన యొనర్చిను, “కమ్‌” 
ధాతువు న కన్యా శబ్దము - వరులను కోరునది అని అర్థము; 
దానమసగా 
_ “*స్వన్యత్వ నివృత్త పూర్వక పరన్యత్యాపాదనమ్‌,”- 
(ధర్హుసింధువు) 
ఒక వస్తువుపై తనకున్న Sy వదలుకొని యితరునిశా వాక్కు. 
నిచ్చుట అన్ని అర్థము. కన్యాదానము అనునది ఒక వివానొ భరము. 
“సై వాహీకో విధిః, త్రీ తాం సంస్కారో వై దికః స్మృతః, 
పతినేవా గురౌ వాసో గృవోర్థోఒగ్ని పతిక్రియామ్‌.” 
(మనుసు ఎ్రతి-67) 
లకు వివాహ మే ఉపనయనము, 
“కన్యాం: కనక నంపన్నాం కనకా భరణ ర్యుతాం! 
దాస్యామి వీష్ణ్ర వే శుభ్యం బ్ర)వ్మ్శాలో శే జిగీష య+)॥ 
అనుచు కన్యాదాత కన్యవేతిని వరుని వేతిలోనుంచి ' ఉదకముతో గూడ 
'చానమిచ్చును, దీనినే ఉదక చానమందురు. కన్యాదాన కాలనజన 


103 


వరునకు కన్యాదాత శశ్తాను సారముగ దశ్నీణ 'తాంబూలాదు లిన్వ 
వలెను. వరుడు కన్యాదాతలు ఖరార్లు వేసికొందురు. 


కన్యాదాత ం 

“ధర్మార్థ శామేసుక్వ'యేషూ నాలిచరిత వ్యేతి వచేత్‌ ” అని 
వరుడు- “నాతి చరామి? అని ప్రతిన చేయును. అటు పిమ్మట వధూ 
వరులచే తలమీద జీలకర్ళ జెల్లము రెండింటిని కల్సిన ముద్దను "ెట్టిం 
తురు. కన్యాదానము సుమువూర్తము నందు జరిగినదనుటక్‌ శార్యము 


వేయింతురు. హారవిలాసమున ఈ ట్టమున ఒక తాటిమాకు పట్టు 
గ్రంథ పొతముండుటచే సీ విషయమునకు తెలియ లేదుం 


ఇంతవరకు జరిగిన క్రియకు ఉద్వాహామని పేరు, ఇది కన్యా 
సంస్కారము, ఇప్పటినుండి కన్య వధువగణును, కన్య్యాదాననుగు వరకు 
కన్యను. నరుడు చూడదు దానానంతరము మంఠంములతో కన్యను 
చూచును. ఈ నముంతీములన్ని యు కన్యాదోవములు పోవుటకుగాను 
పఠింతురు, కన్యాదోవమ నివారణమునశై దర్భను కనుబొమల మధ్య 
నుండి తుడిచి నెనుక వేయుట్క యుగచి స దా్రాభిమే. శకము (కాొడిమాను రం(ధ్ర 
ములో బంగారముంచి ల. చేయుదురు. వధువునకు దర్భ 
'తొటితో వరుడు కంకణ బంధ మొనర్చును, తరువాత మా*ంగల్య 
థారణము, ఇందుకు మంత౦ము లేదు. 


“మాంగల్య తంతునానేన మమ జీసన హేతునా 
కంఠే బభా్యామి సుభ గేత్యం జీవ శరదాం శతమ్‌ి2 
అని శ్లోకము చెసి మాంగల్యము కట్టించుచున్నారు,. ఇది నుంత్రము 
శాదు స్మృతి వాక్యము. 





22, యాబుష వివాహ (పయోగమా. 


104 
పిమ్మట తడిపిన అతతలు (ఆకాశ తారోపణను) వధూవరుల. 

శలలపై ఒకరికొకరు పోసికొందురు. తలం(కాలు పోసికొన్నట్లు వార 
విలాసముస 

పట్టు శేరచీర చాటున (బవా ] మంత 

వాద పూర్వముగా దలంటబాలు వాస్త 

కమలములు దోయిలించి [శ్రీ కంథరుండూ 

శారి శిరస్సున బూన్నెను గాతుక్రమున, (వారం 4-95) 


పొర్వతీజేవియు బంధు జనోపబేశంబునం గాలకంథధరు శిరమున. 
ముత్యాల (పౌలు నింబ?) (4-96) 


తెరచాటున ఆరాక కారో సణము జరిగినట్లు వర్లితము. ఇచట 
మంతములు ఇజప్పుచున్నారు. కొని ఆవి వేదమాలలోో లేవని "పెద్ద 
లందరు, :. కోండరు అక్ష తారోపణక్లు పిమ్మట. మాంగల్య క 
జేయింజదరు, (పథానహోనును, లాజమోత్తము వరుసగా జరిసిం 
నలెను, వారవిలాసమున అంబికా చ(క్రథరులు (ప్రదశ్రీణ ర. 
జేనీనట్లు వర్ణించిన పిదప లాజమెోాథము, (ధ్రున దర్శనను, లౌకికంతై. న 
అన్హాిక్ష శారోదణము అనుభవించి నట్లు గలదు, సదస్సు నాకజలి (నాగ 
నల్లి) ఇందాణీ పూజ వనంత పూజ, తౌకిక భామలు, అరుంధతీ. దర్శనము, 
చేవతా దర్శనము అనుక్రమమున వివావా సంప్రదాయ కలాపములు. 
జరుగును. (శ్రీనాథుడు వ్‌ శారణము వేకనో' వివావా శార్యకలా సములు. 
కూడ కుదించి సు తెలియుచున్నది. 


కరం 4 కుమార సంభవము - - నివావా సంప్రదాయములు : 

ఈ శాన్యమున గారీ శంకరుల కల్యాణ వై భవమును పరిశీలించిన 
అనాటి వినాహ నంప్రదాయనులం తేలియవచ్చును. స_్తను నర్గమున 
“70 వ శ్లోళమునుండి వివాహ వర్ణన (ప్రారంభము. 


105 


సుందరియగు పార్వతి తపోబలముణే శివుని మనము గెలిచిన 
పిదప ఆతని అర్థకరీరము నా(క్రమించి ధన్యు రాలై నది. 

మహవోశివుడు విష్ణువు శేయివట్టి దింప నృవభవావానము దిగి 
(బనస్హ యదినరశె (వవేళించిన విడిది గృహమును (వవేశింజినుం 
"జీ వేందాది చేనతలు, స్పష్పర్దులు శివుని (ప్రమధ గణములు శివుని వెను 
వెంటనే అనుసరించిరి. శంకరుడు చి_తాసనానీనుడై యుండగా హిమ 
వంతుడు మధువర్మమును దుకూలములను, తుంర్మత్రో క్షముగా నిచ్చెను. 
(72 శ్లో.) పట్టువన్రుధారియెన శివుడు వధువు కొడకు గొంపోబడగా 
వభూవరులన్యోన్య సందర్శనముచే నంతోవము నొందిరి. 

హిమవంతుడు కుమూ_ర్తె యగు పార్వతి కరమును అష్టనుకార్షి 
యగు థివుని కరమునంగుంచను. నువో శివుడు ఆమె సాణిగ్రహించు 
టతో పార్వతి రోమాంచిత మయ్యెను. శివుని కరములందు న్వేదోదయ 
మయ్యెను. దంపతులిరువురు అవా(స్ర్రి యానుములు మేరువును చుట్టినట్టు 
అగ్నికి (పదక్షీణ మునర్చిరి. పురోహితుడు వధువువే అగ్నియందు 
లాజమోత మొనర్ప జేసెను. లాజధూమము నాఘాణింపజేసెను. ఆ 
ధూమ న్పర్శకు పార్వతి బుగ్గలు ఎజుపై తీడియె క కర్లాభరణము జారినది. 
(బ్రహ్ము “ఈ యగ్నియే మీ వినావా సమౌావ్మికి కర సాక్షీ శివునితో 
ధర్మబుద్ధురాల వై అతని సేవించును” అని పార్వతితో అనగా పార్వతి 
(శన్ధాతువై ఆ కర్ణాయత నేత్రయె వీడుభూము తెదురుచూచిన తొలి 
శారు వర్షమువలె వినినది. దంపతులు భన దర్శనమునకు వెళ్లగా 
సిగ్గుతో తల యె _త్తలేని పార్వతి “దర్శనమయ్యె”నని బదులిచ్చినది. 


వివాహ మహోత్సవము కులపురోహితుడు జరపగా దంవతులం 
(బ్రహ్మకు నమస్కరింప శ*పీరపు(త్ర (పా్షిరస్తు” అని పార్వతిని ఆశీర్వ 
దించెను. ఆసీసులగు ఆ దంపతులు లౌకికార్ట్ర తాశ్రతల ననుభవించిరి= 
నరన్వతి వారిని (ప్రన్తులింఇెనో. 
(44) 


106 


- “మధు వర్క పాణ్మిగహణ అగ్నీ (వదశఖ్నీణ లాజవోమి, ధు్ర)న 
దర్శన ఆర్ద్ర) త కారోపణములను. ముఖ్య వైదిక నం్యవదాయములను 
శాళిడొను కల్యాణ వర్ణ నలో ననుసరిం"టెను.*ో 


2,7. కాళిదాస కుమారనంభవము - హారి హరుని గిరిజాకల్యాణము - 
వహారవిలాసము - - తులనాత్మక పరిశీలనము. 


(వతిభా శక్తిచే శృంగార రన సమద్వితమగు శాన్యముగ తీర్చి 
డిద్దుటజే కుమార సంభవము పంచ మనో కావ్యములలో నొక 
Ton ss సంస్కృతీ వాజ్మయనున అనురామర కీర్తిని అర్జించినది 


..... శుమార సంభనమున తారక వధ నొనర్నగల కుమారోదయ మే 
(పాఛాన్య విపక్షగలది. కుమారోదయమునకు సలసిన యత్న ములలో 
సతీరియోగాగ్ని చేతపమొనర్చు శివునకు అపరజన్మమున ఫార్వతిగా 
జన్మించిన శాంకరికి సంయోగము కల్లించుట మొదటిది "జీ వేం (పార్ధ 
నవే నునథుడు వారి కలయికనై యత్నించి భన్మీ భూతుడయ్యెను 
తుదకు పార్వతి తపోధిక్యతజే సంతసించిన శివుడు గౌరికి (ప్రత్యతుమై 
శళ్యాణమునకు నమ్ముతిం చెను, రతిపతియు నారి కల్యాణము నే పునరుజ్జీ 
వితుడగును. కుమారోడయనుప్పుడే: కల్గినది. ఇట్లు కుమూరసంభవ 
మునకు పంపిన అనాంతర విషయములను లేదా ఆనువంగిక వృత్తాంత 
ములను కాళిదాసు తొలుత సువవరముగ వర్జించి ఆరక నిర్శథనాద క్షు 
డగు కుమారుని యుద్ధ (పయశ్నములను తారక వధశ కావ్యాంతము 
వరకు సుధీర్ధముగ వివరించెను. అయ్యు తారకాసురుని విజృంభణమువే 
"జీ వేందాది దిక్నాలకులు, మునులు పడ రానిపాట్లు పడీ తుదకు (టవ్మా 
శడబేరి కరణో సాయము 'వేడుట, ఆతేడు ఈశ్వరాంఠ, . సంభూతుడ్తగు 
కుమారుడే తారక నిర్శథన మొనర్చునని కంమారోదయనుే Fe 














28, కాళిదాసు కుమార సంభవము. (72.90 ల్లో 7). 


107 

ఫలమైన తారక వధకు వలసిన బీజావాపనము ద్వితీయ సర్గలో నే జరిగి 
నట్లు కవి వర్ణించుట చూడ కావ్య్యప్రయోజనము నతడు నురువలేదని 
యొరుగ వలెను. 1 

సారీ కల్యాణము వరకు గల యితి వృ_త్తమును కల్యాణాను 
మంగిక వృ త్రాంతములను మూక మే మూడు (గంథముఅందు పరిశీలించి 
శేదసాదృశముల నెన్నదగును. కాళిదానుని కుమార సంభవమునందలి 
గారీ కల్యాణమును కన్నడమున వారివారుడ్కు తెనుగున నన్నె చోడుడు 
(శ్రీనాథుడు అనుసకించుటతో పోలికలు భేదము లేర్పడినను, వకవి 
యెంతనరకు మాకృశకానుసారము అనునదించికో లేక భాభ్యగవణ 
'మునర్చిరో (గహించవ లెను, 


అయ్యు (గ్రంథేతి వృ_త్తమును సమ్యగముగ ననుసరించుటవే నన్నె 
చోడుని కునారసంభవము (ప్రత్యేకముగ పరిశీలింపదగినది, 


2.7.0. సాద్భశ్యములు : వం 


(పథను సర్లమున హిమాలయ వర్ణనము తత్స్పాంత గువాలు, 
మేనాబేపీ హీమవంతంల కల్యాణము మైనాక జననము, మైనాకుడు 
నాగకన్యను వివావామాడి సము(దముళో దాగుకొనుట్క పార్వతీ జన 
నము నారదాగనునము, శివుని యుగ్రతపము, పార్వతీ జేవి సరిచర్య- 
అను అంశములను కాళిడాను వర్ణించెను, 

కన్నడమున వారిహరుడు పై (ప్రథమ సన్గాంశములను న్వీక 
రెంచీియు విస్తరించి నాల్గాశ్వాసములలో (స్రపంచించెను అయ్యా 
కాళిదాసుని హిమాలయ వర్ణనము నిట్లు అనువదింెను 
1) నగవర్గ న = 

(x) క్‌ క 3 
“అ స్త్యు త్తరస్యాం దిశి డేవశాశ్ళా” (కం ౫-1-1) 
అను శ్లోకమును వారిభారుడ (ప్రథమా శ్వాసములో 


108 


ఓ) అ విస్తార గభీర వారినిధి యిండం పశ్చిమాం లోధిగం 
తీవి ర్లొప్పు వుదా_త్త గహ్యర సవో సంతాస పర్యంత గో 
(తావా స్యోజ్ఞ(ల గండశైల శిఖర (పోద్య్భూత్‌ భాజాతీ ప 
(తా వేశోన్నత భీకు రూపథర జేవాగమ్య హీమాచళం, 
(గ. కం 1-48) 


i) భీరు తే పూర్వ పశ్చిమశె పర్విద పర్వతీ రాజ నొవ్వు నం, (గీ.క.1-50) 
వర్ష్మించుచు పూర్వ సళ్చిమాంబోథుల వరకు విన్తరించి దీవిశో గొప్ప 
నాతో వర్వతముల' కో, వృతములతో నీమరూపుడై న హీనువంతు 
డుండెనని హిమవంతుని స్థిరమైన భీమరూవనును చిత్రించి కాభిదాను 
ననుసరించెననుట స్పష్టము, 


కనుక వారినారుడు శాళిదానుని (వథను నర్గలోని విమయముఅను 
(వజంధ రచనా ధోరణిలో కావ్యలతశ్షణముల బాటించుచు రచించినను 
'కొభిదాను ననునరించెనని "తెలియును, 


(శ్రీనాథుడు హరవిలాసమున కాళిదాసుని హిమాఖయ పర్వత 
వర్ష నమును త త్చాాంఠపు గువాలను కించురువ దంవతుల వివోరానుగుణ 
మగు దరీ గృవాములను తృతీయ చతుర్ధాశ్వాసములందలి గారీ కల్యాణ 
చ్వితీయ విలానమున ననువదింప పంచనూాశ్వాసమున జేనదారు వన 
వివర వృత్తాంత సండర్భమున, దారువనము హీమాలయములకు ద క్రీ ఇ 
భాగమున నున్నదని సమయోదిత వర్ణనా (వజ్ఞచే ననువదిం చెను, 


ఉదా ఏ (ప్రథమసర్గ (ప్రథను శ్లోకమును 17 వ శ్లోకమును, 


“వృద్ధ కచ్చప రాజువీ పంఘి) వీఠంబు 
నురతరంగిణి బెల్లి శిరనుపాగం .... (వార-శ-కి0) 
అను పద్యమునందును ‘ర్క “14 శ్లోకనులందలి భానమునః 


409 
అందు వివారించుగాంచన 
కొందర నుందిరములందు గాతుక మొప్పున్‌ 


బృండారక మిభు నంబులు 
కందర్న వివరముల బగళ్లును శేలున్‌. (వార-క-21) 


అను అనువడించెను. అక్ష (పథమ సర్గలోని "పెక్కు శ్లోక భావముబ'నే 
శ్రీనాధుడు 29, 28 వద్యములలోను, 7 వ వచన భాగములోను 
పంచమాశ్వానమున అనువదింఛననుట సుస్పష్టము, 


మేనా హినువంతుఐఖ వినావాము మైనాక జనన వివాసోదుల 
వన క్రి యిందు లేదు అట ద్వితీయ సర్గలోని తారకానురుని దర్శము, 
విజృంభణము, హరవిలానములో తృతీయాశ్వాస (ప్రారంభమున కలదు. 
" అటతారకాసురునిజే వోడిపోయిన ేవతలింద్రునితో సత్యలోకమునకు 
పోయి (బ్రహ్మను పోరి ంచి స్తుతింపగా వారల దీన స్థితికి కారణ 
మరయగోరగా బృవాస్నతి తారకునిచే తాము పడిన సాట్లను వివరించు 
నప్పుడు తొరకుని దర్పము వివరింప బడినది. తారకుని వలన బృందార 
కులు పడిన యవస్థలు (వార, 8-10) చేవతలు (బ్రహ్మతో మొర 
పెట్టుకొను సందర్భమునందలి వద్యములం శ్రీనాథుడు స్వతం(త్రముగ 
రచించెను, 


(బ్రహ్మస్తుతి ఆట కేఫ్‌ శ్లోకములలో నుండగా హరవిలానమున 
భక్తి (ప్రపత్తుల తెల్పుట కనువుగ కంఠన్ధము చేయ వీలగునట్టి ఒక దండ 
శమును (శ్రీనాథుడు రచించెను. ఇందు క, 5 శ్లోకములకు మా(త్రను 
యథానువాద మునర్చెను, అనగా 15 శ్లోకముల భొనము నం్యగ్రహింప 
బడినది, 


చేవకీల పోట్లు అట పక్కొకళరి గూర్చి ఒకొకకక శ్లోకమున 
నుండగా నిట మూఘుని శిశుపాలవధలోని “విశా_న నారీ పరిఖాని 


110 


శ్లోళానువాద మునర్చియు తదితర పద్యములను స్వతం్యత పద్ధతిలో 
బృందారకుల అవస్థ లను వీవరింెను, 


మొ_క్త్రము మాద (పథమ ద్వితీయ సర్గల శ్లోకములను పంచనూ 
శ్వాస తృతీయా శ్యానములందు యఖానువాద మొనక్చియు, ఇతి 
వృ'త్తాను పూర్వీకత పాటించియు, స్వతంత్రతను ఆంధ్రీకరణము నందు. 
(వకటించిన వాడు (శ్రీనాథుడు. 


1) పార్వతీ తపోవిధాన ఘట్టము : 

పంచనుసర్లలోని 

యచదాఫలం పూర్వ తన్సమాధినా 

న తావతా లభ్య మమందన్హ కాంశ్రీ తమ్‌ 

తదాఒన వేశ్య స్వ శరీర మార్దవం 

తపో మవాత్‌ సా చరితుం (పచక్రమే. (క. సం-$-18) 
అని సాభారణకేసము మాని పార్వతి కతిన తపమును శరీర మార్చ వమున 
'లెక్కింవక్క 


శుదా చతుళ్లాం జ్యల తాం హావిర్భుజాం 

రుచిస్టి తా మధ్యగ తా సుమధ్యమా, 

విజిత్య నేత్రప్రతి ఘాతినీం ప్రభా 

మనన్య దృష్టి స్పవితారమై ఇత (క, సం-క-20) 


శుచిస్టికయె సుమధ్యమైన పార్వతి చేనని కాలమున నాలుగగ్ను 
లంజే గాక మైదవ మగ్నియగు సూర్య కేజాగ్నికి - అనగా వంచాగ్ని . 
ముధ్యముంగు తీవ తన మొనర్చి నట్టుండ, హారివారుడు- 


i) “పంభాన్ని నడువగి జెవిఛళ తపదొళ్‌ (గ క ఫర్‌, అనియు. . 


AL 

ఫ్రే “మిగె సుత్తిర్ణ దవాగ్ని శాయ్వ రవికాంతోచ్చానగ్ని యత్యున్షమం 

సెగ పుర్తి ద్పదరాగ్ని మేగె కవి త ర్చాదిత్య త్మీవాగ్ని బం 

దొగెజా తేసి యగ్ని యెం దినిసి తోరు త్తిర్న పంభాగ్ని మ 

భ్య గశాంఘి (ప్ర నిందళుగ్ర తవదొత్‌ శర్వాణి యవ్వ(గ్ర దిం. 

(A 5-9-10) 

అను పద్యములందు యథానువాద మొనర్చెను మూల న్లోకములోని 
నొల్లగులను ఐదవది యగు సూర్య కేజస్సును కలుపుకోని వంచాగ్న్ను లను 
గూర్చి (పపంచింఛెను, అనగా సార్యతి చుట్టు పంచాగ్నులు దావా 
గ్నులు సూర్య కాంత శిలల ఉన్గము అత్యున్ణ మైన జఠరాగ్ని, నడినె త్తి 
మిది సూర్యుని ఎంత త్మీవత అందునను వేసవి ఎంత ఆమెను బాధింప 
లేనని శర్వాణి యట్టి యుగ తప మొంనర్చెనని వర్షితము-హూరవిలానమున- 

“పాళువత దివ్య దీక్ష జేపన్లై గారి” యనియు, 

“పాశుపత దివ్య దీశ్లూ విభాసనూన 

దివ్య తేజో విశేవ సందీ ప్ప మూర్తి” (వార,4-10, 18) 
అను పద్యములలో (శ్రీనాథు డీళశ్వరార్చన కళాశీలత్వమును (ప్రకటించుచు 
గారికి పాశుపత దీతు నిప్పించినను ఆమె కలోర తపమును నర్హించునపుడు 
కాళిదాసు ననుసరించిన విభానము- 

“ఇవ్వ్యిధంబున నబ్బింబాథర శిఖరంబుల యందలి వారిణ కిశోరంబు 
అకు సరణ్య బీజాంజలి చానంబునుం దరులతా కుంజంబులకు నిర్భర 
సలిల ఛారా నేకంబును నొనర్చుచు గృష్లా జినో _త్తరా సంగవతియు, 
సర్వాంగ భసి తాభ్యంగన మంగళ స్నానయునై. కొంతశాలంబు గడపి 
కాంవీతంబు కడగానక 'తెంపునేసి మండు 'వేసవిం గనగన మండు నగ్ని 
గుండంబు నడుమన నిలిచియు, మధ్యాహ్న కాలంబున నర్క- మండలం 
జాతోకించియు. .....దువ్కరంభబైన తవం బొనర్చినని (హర-క-14) 
వర్ణితము. 


112 
11) పార్వతీ వటు నంవాద ఘట్టము : 


కిమిత్య పాస్యా భరణాని యావనే 

ధృతం త్వయావార్థకశోభి వల్క-లమ్‌ 

వద (ప్రదోసే స్ఫుట చన్షి తారశ్రా 

విభొవరీ యద్యరుణాయ కల్పతే. (కు, సం-క్‌-=కశశీ) 
అను శ్లోకమును పోలిన కన్నడ పరక కాలిదాసాను నరణమునకు 
రకార్కాణము, 

ఎలిచెల్లిం౫ళ సో జిక్లీం 

గభవడభ్కు.వ ళిరీవ సుకుమూ రాంగం 

జళవత్య్కర్క_. శతర దిం 

బభిసి క్షీ నారనీర గాంతుదు చత్రం, (గి ఈ 9-108) 
సై శ్లోకమందలి “వల్క-లి (శ ఫ్రైనువాదమును, “లేత వెన్నెలను గూడ 
ఓర్చుకోలేని ఫున్సు సుకుమారమైన నీ జేసోంగములు అతి [కినమైన 
నార చీరలు గట్టుటకు బట్టు సమ్మతించినదో చి(త్రముగా నున్న దను. 
టలో నిఠర్యత్ర శ్లోక భావములను (గహింజెను, 

వార విలాసమున సై శ్లోకానునరణమునో వచన భాగమున 
(శీనాథుడిట్లాన ర్చెను,- “నిండు జస్వునంబునకుం దగిన విభూవణంబులు: 
తొలగం బెట్టి వార్థ కోచితంబులగు వట్క-లంబు "లెట్టుల ఫరించితిని ? 


శాళిదానుని 
దినం యది (పార్థయనే వృథా (శ్రమః 
పితుః (ప్రబేశా స్తవ జేవ భూ వయః 
అథోప యన్వారమలం సమాధినా 
న రత్న మన్విమ్యతి మృగ్య కేహి తత్‌ _ (క, నం-5-కళ) 
అను శ్లోకము యథానువాద యమొసర్చిన విధము- . 


113 


“దేవలోక నివానంబున కాసపడెబేది నది వృథాశ్రమంబు;; నీ 
పుట్టినిల్లు చేవ భూమియకదా? తగిన వరునిం గామించి నమాధి వహిం 
చితివేని నదియు సీకుం దగదు. రత్నంబొరునిచే నన్వేషీంపబడు గాని 
యొరున న్వేషి.0చు నేం)? (వార, 4-24) 


19 తపోవన ఘట్టము : 
నందీశ్వరుని ఆజ్ఞచే _స్తంభించిన తపోవనమును కాళి దాను- 


నిమ్మమ్స వృక్షం నిభృత ద్విరేఫం 

మరాకాండజం కాన్న మృగార (ప్రచారమ్స్‌, 

తచ్చాననాత్‌ కానన మేన సర్వం 

చి(తార్పితారంభ మినా వత నే, (కుం సం, కీ-48) 


అని వర్ష్మింపగా వారిహారుడు అట్టి నిశ్శబ్ద తపోవనమును నున్నథ (వవేళ 
మును ఇట్లు వర్ణించి మూలను ననుసరిం భనం 


వహ నందీశ్వరం మోవాన బలద సుధారనమయ సునాదమం భోంకనె 
శేళం తుతె కంపిసి కరణం కలం! కించిత్‌ నంచలన మననాగి 
ఉఇలిద చి తమం మెల మెల నె సంతమిసికొండు ళివజ్రాసదిం 
౧ —__— మ్‌. వ్‌ a 
"జెళ్ళత్తు కళచారదు మనిర బలమం కండు 
— GD nian 


అలమల్లళి గొండవు క్రో 

కిల నికరం బ్యాకులాంగ మూాదువు చంద్రం 
కె గుంది కంది దం కో : 

మె యన్‌ వివ్యాళ విధాన మోన నరాధర్‌. 


శీ తరంగ మోడిదివు చూతగ జావళి గీభి డు త్తి కాం 


తారబొశెలు బిళ్లువు సమిర నంగి దనా వసంత ర్‌ం 
(15) 


114 


ఘోర వసంగళ్గొల్గ్‌ పుగు తెమెయరదం కలపాంస మూాలె శా 
సార దొళంజు పొక్కువు రథాంగ రథం నడగెట్టు వద్భుతం. 
( (గిం క రి=రి 10, 11) 


హరవిలాసమున నజే ఘట్టము - 


ఆ శిలాదనందను దివ్యశాసనంబున గాననం "జెల్ల నిమ్మ్యంఫ 
వృశంబున్కు నిభృత ద్విశేఫంబును మూ కాండజంబున్కు (శాంత 
మృగ (ప్రచారంబునై. “చికార్చి తావస్థానంబునుం బోలె” అను వచన 
మున (కీ-64) యభధానువాద మయొనర్పబడియు, 


వయ్యముగాగ ఫ్‌ బడవై జె నిలింపులు చూచి బెగ్గిలన్‌ + 
(3-66) 
అనియు, 

“మనోభవ్రుండు Mise యెనుటి జక్క-టిగాని యొక 
పక్కియగా, బురళ్ళు[క్రంబు నడచు వాడునుబోలె మనుబునం 
జంకుచు. =.” అమ్ముల శార్యసంపడల్‌, 

బాణముల పడ వేసినట్లు యథాతథముగ ననువదింఇెను, 


ళా మన్మథ విజృంభణము ఏ- 


మోవోనా నృ మే ము నుంక్రించిన నున్మధథుని వర్షణ కుమార నంభ 
వమున నిట్లుస్నది ౩. 


లు ల 
దదర్శ చక్రీకృత చారుచాపం (ప్రవార్తు మభ్యద్యత మాత్మ 
| యానిమ్‌.” _:(8-70) 


“స దక్షిణా పాజ్జ సవీషముషి౦ న తాంన మూ కుంచిత సవ్యపాదమ్స్‌ 


115 

పసిరిసి పర్చిన నీడడి 

కుసిదంగం సీళ్ల దండనె గడె భుజా్యగం 

కుసుమ శరాంకుచిత కర 

మెస దిర్జువు దృష్టి ముష్టి శరసంధానం, (గి. కం రి-కెశ) 
ఇంజు కుంచించిన శరీరముతో ఎక్కు-పెట్టిన వింటితో కూడిన భోజ 
ముతో నున్న మారుని శివుడు చూచినట్లు ' మాలవిభేయానోసారియ 
వర్థితీము. 
_. వారవిలాసమున - 

“కళ్టుదుర దక్షిణాపాంగ నివిష్టు ముష్టియు నాతఠతళాంగుడును 

నాకంచిత ; సవ్యపాదు౦ కున జ క్రీకృత కారు నందును (బ్రహతోద్యు కుం 
డునునై ని” అని కనా మాతృకానుసారముగ ఆంధధ్రీక రించెనుం 


+ రతివిలాన ఘట్టము ; ఫ్‌ 


కువూరనంభనములోని. చతుర్ధ సర్షలోని 14, 15 శ్లోకముల 
ఛానమును హరిహరుడు 
“ఎల్రితూ శశియ జిల్లాడె 
ఎల్లిత్రో పూకనూత్న చూత గజంతా 
చెల్లితో పంచ బాణము, 
చెల్లితో కసువు బాప విభ్రమ మగల. (గి.కరి-6కి) 
అని మాళతృశానుసారముగ ననునదిం చెను, 
హరవిలానమున - 
కోయిల కోపా రె త్త మామికి మాక 
నద. పల్లనంబు చాణత్వముడిగె a 
శుక శారికలు గూడ తోక. నస్వరయబుల ... 
బలదింప చొొడగె చావంబు గదిరి,.. న్నా (8-89) ఫ్‌ 


116 
అనియు 


“మధు రాలావ నినర్ల పండితంబులకు గండుం గోయిలం 'నేలాకొ 
భువనంబులకు రాయ బాౌరంబు పంపవు ? *”,.. (8-91) 


అను వచనమందు మూలానునరణములు కన్పట్టుచున్న వి. 
ఇ) ఇతర ఘట్టములు : 


హరవిలాసమున ఇం[ద మదన నంవాదమునందు "మూడు నాట్లు 
శ్లోకముల నుత్తరార్థముల పరిత్యజించియు మూడు నాల్లు శ్లోకముల నొక 
నీసమున సం(గ్రహించియు కథను వేగముగ (శ్రీనాథుడు నడిపిను. ఉదాః 


“శేనాభ్యు సూయా పదకాంఠ్షి ణాతే నితొ_న్ల దీర్లెర్టని తా 


తపోభి;” (కు, నం, తాట 
అను శ్లోకపాదమును స్వీకరించి, 


“ఎవ్వండు దీ పదం బెలమి నుద్దేశించి 
యతి ఘోరవుగు తపం బాఛరింజి? (వార, 3-44) 


అని అనువదీంచెను మదనుని వీరాలాపములు యధథాతీథముగ ననున 
దింపబడీనది, 


మన్మథ భన్మీకరణ, రతీవిలాప భుట్టములు మూలానుసారులు. 
ఇ) వేదోక్త వివావా సంప్రదాయ వర్ణనము ; 

కాళిదాస కుమార సంభవమున గౌరీ శంకర కల్యాణమున 
'వేదోక్ర వినావా సంప్రదాయములభి వర్శ్మితములు, నుధు వర్క, పాణి 
(గ్రవాణ అగ్ని (ప్రదక్షిణ లాజవోమి (ధ్రువ దర్శన ఆర్హా)వ తారోప 


శాములను ముఖ్యవైదిక. సం్యపదాయనులను నూ(తమే. కాళిదాను 
కల్యాణ వర్ణనా ఘట్టమున ననునరించెను, (కు. సం, 72-90) న _ప్తర్దులు 


/ 


117 


"పెండ్లి పెద్దలై కన్యనడుగబోవుట్క శివుని సప్త మాతృకల అలంకరించుట 
నిండు గలదు, హారివారుడు భవానీ శంకరుల వివాహా నుహోత్సవను 
నకు సప్తర్టులు పెండ్లి పెద్దలుగ వ్యవవారించుటాదిగ వేదోక్త వివాహ 
సంవదాయ వర్ణనములందును కాభిదాసు ననుసరించెను. 


హరవిలాసమున వివావా వర్ణ నా ఘట్టము కాళిదొన కుమూర 
"సంభవానుసారియె యుండి సాదృశ్యముగ గల్లియుస్న ది, 


వై విధముగ గౌరీ కల్యాణేతివృ త్త (గ్రంథములను పరిశీలింప 
'సొమ్యము లగపడూచున్నవి, 


2.7.1. భేదములు శా 


కునూర సంభవమునకు మారోదయ శకావ్య(ప్రయోాజనముగా 
గలది, పదునేడు సర్గల వి_న్లృత కావ్యమై తారక విజృంభణ, మన్భ్శథ 
నిర్శథన, గారీ కళ్యాణ వృత్తాంతము లిందు అఆనువుంగిక వృత్తాంతము 
ఛై_నను విపుల ధోరణిలో వర్థితములు కుమార జననానంతరము భవానీ 
శంకరుల శృంగార లీలలు తారక వధో పాయను తారక నధ, ఆదిగా 
గల వృళ్తాంతము లిందు గలవు, రసోత్కర్ష చే (పతిభాసితమై ఉ_త్తను 
శవితా శైలితో నొప్పుచు కావ్య రాజమై సంస్కృత వాబ్బుయమున 
వంచ మవో కావ్యములలో నొకయె విరాజిల్లు చున్న ది, 


కన్నడ గిరిజా, కళ్యాణము దళనూ ఇ్యాస పరిమితి గల్లి (ప్రబంథో 
చిత అష్టాదశ వర్ష నలతో గిరిజా కళ్యాణమే (ప్రాధాన్య వివతగా గల్లి 
శమారోదయ సూచనముతో శివభక్తి (ప్రపూఠతమైన వహారిహారుని 
ఉక్తను కావ్యము, 


118 


వారవీలాసమున (శీనాథుడు శాళిదాన కుమార సంభ వేతి వృత్త 
మగు గారీ కల్యాణము వరకు న్వీకరించి మాతృశానుసారాను వాద 
మొనర్చి తన ఈశ్వ రార్చన కళాభిరతి నటనట వ్యక్త మునర్చెను. 
తృతీయ చతుర్థాశ్వ్యాసములందు గారీ కల్యాణము. శివ ద్వితీయ విలాస. 
ముగ కుమూరోదయమ(పాధాన్యముగ నభి వర్షితమైన కావ్యము, 


కుమార సంభవమున తారకాసురుని విజృంభణమును గూర్చి 
బృహాస్నతి (బ్రహ్మ దగ్గరకు వచ్చినట్లు చెప్పగా (బ్రహ్మ ఈశ్వరాంశ 
సంభూతుడే తారకుని వధింపగలడని ఉపాయము  చెక్పినట్లుండగ గిరిజా 
కళ్యాణమున నా వినయము వడలి 'వేయబడినది. 


విష్ణువు మదనుని శివతపోభంగ మునర్న మన్నట్లును మూల: 
మున లేని ఇంద్ర తారకాసుర యుద్ధ వర్ష నము వేసియ్యు.. ఇంద్ర 
బ్రహ్మా బృవాన్నతులు తారకుని కడకు రాయబారము పఃవీనట్లును. 
వారివారుడు (వబంధోచిత వర్లనల కతన్రుగ మూార్సులు గావించెను. 


రామాయణ మహాభారత ళివసౌర మస్స (బ్రహ్మ సౌందర 
పురాణాంతర్లతమగు గిరిజా కల్యాణ కథను స్వీకరించి కల్యాణము వరే 
యితి వృత్తమును పరిమితి యొనర్చి వినావాలీలకే (ప్రాముఖ్యమును 
కువూరోదయమున  (పౌధాన్యముగను ఎంచి వారివారుడు రచిం చెను. 
శాంకరీ శంభుల వివావోనంతర కామశేళీ వీలాన నర్ష సముల పరిత్య 
ఉంచుట, కుమారజనన్క, తొరకవథల సూచించుట క కాన్యమున ల 
(వక్వేకతలు, 


పార్వతి హంపిలో తవమొనర్చుట్క శివుడు కన్న డనాడులోని 
"హీమకూటమున తవమొనర్చుట, పార్వతిని సఖులతో హీమవంతుడు 
వినానమున విలిచికొని పోవుట - వారివారుని (పబంధోచిత స్వస్థలాఖి 


119 
మూస కల్న్చనములు, వాత్సల్యమూా _రి యగు హీమనంతుని జే పార్వతి 
యౌనన వర్ణన మొనర్చుట అతడు నారదునితో పొటుగ చందదికా 
-ఏవోర Senn ఈ కావ్యమున అనాచిత్యము అభవ న్నాను 


నున్గథుడు నిరస్త ఛై ధైర్యుడై. అగజశు శరణు వేడుట్య వీమ్లు వే 
మదనుని శివ తపోభంగ '! 'మునర్ప వంవుట, కలవానియుడై. న నారదుడు 
శివ తపోభంగ ఖుట్టమున నుండుట్క పార్వతీ దేవి రతీబేవి నోదార్చుట - 
హరివారుని కల్ప నములు, 


వివావొవర్ణన యందు కుమారసంభవములో సామ్యుమగ పడు 
చున్నను సంప్రదాయ కలాపముల వర్ణించు ఘట్టమున దాశ్నీ ణాత్య 
వద్ధతితో (పాంతీయాభిమానము (ప్రకటించుచు మెట్టకి-, కర నాంది, 
న కన్యాదానము పూర్ణాహుతి న_ప్పవది బువ్వపు బంతీ, 
తాంబూల చరణము చతుర్ధ దినపు వేడుకలను హారివారుడు వరిం 
ఇను, వేదోక్తమున ఎదురో[లు, అప్పగింతలు వసంతోత్సవములను 
కార్యకలాపములను సై తమితేడు వర్ణించెను, 


ఈతని వివావా వర్ణనము విపులమై స్య్వతం(త్రమై నాటి సాంఘిక 
ఆచార వ్యవవోరములకం దర్పణమై నుకూలభిన్నమగు వివాహా కార్య 
శలాపములతో నొప్పి యున్న దనవచ్చును. 


(శ్రీనాథుడు ఇతి వృత్తమును కల్యాణము వరకు పరిమిత మొనర్చి 
గారీ కల్యాణ నామకరణముచేసి దాక్షిణాత్య వివావా విధాన సవ 
చాయముల ననుసరించి ఫలశ్రుతి కుమూరోదయ సూచనా నర్గ సము 
లొనర్చి భవానీ శంకరుల కామకేళీ విలాన వర్ణన పరివార మొనర్చు 
టలో హరివాగుని అనుసరించెననన లెను, 


120 


(శ్రీనాథుడు మాతృశానుసారముగ ఉమాశంకరల వివావా వర్గ 
నము లొనర్చియు, చాశ్షి ణాత్య వివాహ నంప్రదాయాను సారిమయై హాఠి 
వారునివత ఎదుర్కోలు తేర్క కన్యాదాస వధూవరుల ఆలంకరణము 
లను ముత్తైదువ (ప్రార్థన, కులటేవ (ప్రార్థన, ఊర్షా కాతుక వాస్త 
సూ[తబంధనాదిశములను వర్ణించను. ఇట్లు కుమార సంభవ, గిరిజా 
కల్యాణ, వారవిలాసముల తులనాత ఖ్‌ ముగ పరిశీలించుటతో ఇతి 
వృ త్రానుసరణమున్నను ఇతిష్ఫ_త్త వరిమితిలోను అనుపూర్వికతలోన్యు. 
సందర్భోచిత కాన్యవర్ల లలోను తదితర స్వల్ప విషయాదికములలోను 
సామ్య వైవన్యూము లగవడుచుస్నవని 'కేలినది. 


అదర ఇల కానా 


8. దేవదారు వనవిహోర వృత్తాంతము 
శీ.0. శథామూలము :- 


శె వకవులు దారుశానన వివోరమును, శృంగార రసభావ భరిత 
ముగ వర మేశ్వ రాలంబనముగ చిత్రించుట పరిపాటి, ఈశ్వర భక్తుడైన 
శ్రీనాథుడు వారవిలాసములో శివలీలగ వంచమాశ్వానమున పురాణ 
(వథిక విషయమును కావ్యరీతిలో రచించి, జొచిత్యమునకు, రసావిస్క్య 
తికి లోపము రానీయక వర్ణించిన వృత్తాంత వింది. స్కాంద (బ్రహ్మాండ 
నావుస శివలింగ కూర్మ పురాణములందు మవనోశివుని చారుకావన 
వివర వృత్తాంతము కలదు. హారవిలాసము నందలి యీ కథకు cH 
పురాణములన్నీ యు మూూలములే.- కథావీజమిా పురొణములన్ని ౦టి 
యందును కలదు, (శీనాథునకు సమశాలీనుడని "'పేర్కొనబడుచున్న 
నిశ్శంక కొమ్మనామాత్యుడు శివలీలావిలాసములో పదునాబ్లవ శినలీబగ 
“దారుకావన విహారముిను నర్గించెను. దొొడ్డా రెడ్డికి అంక్రితమియ్య బడిన 
శివలీలావిలానమున, శృంగార న్‌ క రంత నుచ్భృృంఖల్నమి 
క్రొససాగినదని శీ చిలుకూరు పాపయ్య ఇ్యాస్త్రీగారు "కల్పించ అవ్నరల. 
భీశ్లావికరణ మొనర్చు సందర్భమున (శ్రీనాథుడు నంస్కృశమున గల. 
wl భుసో భిశ్రాటన కావ్యము ననుసకిం చను, 

శా ‘1962. 

(బవ్మోండ పురాణము = వురాణ గాథాలహార్కి ప్రు_కర్‌శి, - 


Vamana Purana ~ A Study, Prthvi Prakasam, Varanasi = 1974. 
శివ పురాణము = 12 ఆధ్యాయము, క్స్‌ రో, కలళత్తా - 2020, 


లింగ పురాణమ్ము 29-88 అధ్యాయనూలు, య్‌ లో! కలకత్తా . 1960. 
2. షాపయ్యశా శ్రీ, చిలుకూరి; భారత్సి ఆగమ్లు, 1958, 
శి. ఉల్చేేచూనల్లభుడు - భిమైటన కావ్యము... 

(16) 


122 


శీ.1. భీకాటన కారణము ఏ | | 

(బ్రన్మా యొక్క పంచమ ముఖము ఒకానొక సమయమున శివుని 
నిందించెనట! అటుపిమ్మట శివుడు కాలభైరవుని పుట్టించి ఆ. వంచమ 
శిరమును ఖండించినట! (బ్రన్మా భయపడి , తన పంచమ, శిరమును శివుని 
దగ్గర పడునట్లును ఆ కపాలముతో శివుని భిశ్రాటన “మొనర్చుమని కోరి 
నట్లును స్కాంద శివపురాణములు తేల్పుచున్నవి.* శివుడు (బహ్మా 
వాత్యాదోవము తొలగించుకొనుటకై. కపాల భిక్షకు దొరకొనెనని 
తెలియుచున్నది. మరియు స్కాందపురాణముననే పార్వతి శివుని దారు 
వనమునగల స్ర్రీల వాత్మిపత్యమును ధ్వంస మొనర్చుమని కోరగ్యా అట్లు 
కూడదని శివుడు వాదించియు పిమ్మట పార్వతి కోరిక ననుసరించి శివుడు 
దారువనమునకు కపాలధారిమై వెళ్ళినట్లు పర్ణి తనము 

స్కాంద పురాణ మహేశ్వర ఖండమున బుపి. పత్నులం కైలాస 
వాసియగు శంకరుడు వకాకియె భీతనై తిరగుచుండగా బుపి.పత్నులు 
సీఇెవరని (ప్రశ్నింపగా తాను దాశ్రాయణీ విరహముశే విర_క్టితో మన 
శాంతి లేక సంకల్పరపీతముగా డిగంబరునిగా తిరుగుచుస్న శివుడనని 
బదులు చేక్చిసట్టు కలదు," 

లింగ పురాణమున మవ శివుడు మునులను పరీశ్చించుటకు “దేవ 
దారువనముసకు వెళ్లినట్టు కలదు. అచట వారి (వపృశ్తి త్తి మార్గ నిష్టను 
పరీక్షించి నివృ త్రీ మార్గములో ఆశీర్యదించుటకు వెళ్లినట్లు పర్ష్మి తము, 7 
(నివృత్తి లక్షణ జ్ఞాన పతిష్టార్ధమ్‌). a 





క. (ీనివాన కర్మ, శేమూర్మి పూర్వ గా'ఖాఅవారి; ఫు, 45కి, 1976 

ర్‌ స్కా౦ద నువో పుళాణనూ; ఉ త్రరార్షము ర్‌వ ఫెగం, 1962 = “తాసాం త్వం 
వదనో భూత్వా చాక్నిత్రం మోయ (పఖోల 

4, విశ్వనాథ శర్మ, సరిపెల్ల; స్కాంద పురాణము = 1975, 

41, లింగ పురాణము; 29 అ - 08 ఆ, యన 


123 


శివపురాణమున లింగోత్స త్తి కారణ నందర్భమున శివుడు 
దారుశాపనముస మునులను పరీక్షించుటకు చెల్లి నట్లు కలదు. భిశ్రాటన 
శావ్యమందు శివుడు తస (ప్రభుత్వ నిర్మాణలోపముచే (గ్రామములలో 
భీక్షూటన -వెంునరృపలసి వచ్చానని శ్రీలు ఆతని భికాటనచే పీతి వచన 
ములశే భ_క్రిపరపళులై నన్కు శివుడట్లు “చేహి” యని వచ్చుట తన్ను 
"తాను హింసించుకొన్నట్టుగ భావించునట్లున్నది* వారవిలాసమున 


“ఆఖల లో శేశ్వరుడు మామ యాక్శలోని 
వినువుం. జారజనంబుల వేసటయును 
(బమథ గణములు నేయు ధథా_ర్ష్యంబు నెటీగి 
చారుకానని కరుగంగ దలజి నపుడు, (వార, 5-18) 


మామగారినై కోపముతో. దారుకావసమునకు వెల్లి నట్లు వర్ధితము, 
ఉమథ గణముల ధౌర్యము శివుడ త్తగారింటిలో  మనుగుడువు 
లం దున్న ప్పుడు జరుగునట్లును, హిమవంతుడు - 
ఎ గీ, తమి్మిపూ ఇరాలి పునుక కంచము సాది 
దిట్టతనమున బిచ్చము టేహియనుచు 
వాడ వాడల భీశ్నీంచు కూడుగొని 
యిట్టి దివ్యాన్నములు మెచ్చునే శివ్టుండు. (వార. 5-16) 


అని విసుగుకొనుటలో (శ్రీనాథుడు పురాణ (పథిక ధోరణిని-గాక, కావ్య 
ధోరణిలో వర్జించి నూతనత్వమును, 'ఆనోనమగు కల్సనోశ కిని (పద. 
ర్శించెను... స్కాంద పురాణములో వలె *సంయమి వధూ పాతి ప్రత్య 
భంగంబు తనకుం బరను (పయోజనంబుగా?? - (వార. 5-59) నున్నట్లు 
శినభీశ్ర్షాటనకు (ప్రయోజనము తేల్సబడినది.. 


nero WIA 








తి, శివ వ్రురాణము$ చతుర్థ భాళ్లము! 'ఉ్ట అ; పుట. 668 ౨668: . 
9,. ఉత్సే్యకూ వల్లభుడు + భికాటనము, దశమీ పద్ధతి, 


124 

ఇట్లు ఫపురాణములందును కాన్యములందును శివభిశ్రాటనకు గల 
కారణములు భిన్న ములు. (శ్రీనాథుడు డైహాంభిన కారణము నహాజ 
ముగా నున్నది. 
తీత, అనుసరణములు వ్‌ 
8.2.0 కాళిదాస కువూర సంభవము - హూరవిలానముం 

(శీనాథుడు చారుకాననమును వర్ణించుటకు మునుపు అది హిమవ 
శృర్వళపు దవ్నీణ నీమలో సంనిద్ధమై మునిజన నంసేవ్యమానమాని 
నర్మించుచు హిమాలయమును తక్సవిాపమునగల గువాలన్కు అరణ్యము 
తను వరి ర్లించుసపుడు కాభిదాన కుమార సంభ వను ననుసరిం జను, 


పంచమాశ్యాసమున 20వ సీస సద్యపు రెండవ పాదమున 
కస్ట పృథివ్యా ఇవ మాన దణ్ణః = _. (కుం నం, 1-1) 
పొడవును బట్టి భూమికి కొల కజ్ఞయో యన్నట్లుండె నన్న ఉతక్పేతును 
స్వీకరించి 
“మహీ నుండలమునకు మానదండము మేను జాల 
(వార, 5-80) 


అనియు తీదిళర పూర్వార్థ పాదమగు - 
“పూర్వా పరా వారి నిధీ విగావ్యాస్థితః” = (కం సం, 1-1) 
“పూర్వా పరాబ్ధులు పొరుగుటిండ్లు” = (హర, 5-80) 


అని యఖథానువాద మునర్చెను, స స_ప్పర్థులు హిమవంతుని తాన్నత్య 
యును ఉదారగుణమును పొగడు సందర్శమునందలి - 


“యావ శ్లాఘ్యుశే గంగా పాబేన సర మేన్టి.నఖ 
(పభ వేణ త్న్‌ లాం. తం వ. త్వయా”? = ల 
(ఈ నం, 6=70 జ) 


125 


శ్లోక భాగమును, 
“మూర్ధ్ని గంగా (ప్రపా తేన) ఇ... (కు సం, 6-57 న్లో) 
అను న్లోకభాగమును (గ్రహించి (శ్రీనాథుడు =. 
సుర తరంగిణి "వెల్లి శిరను పాగ == (వార, $-20) 


'అని అనువదించిను. అంతేగాక, 
“యజ్ఞాంగ యో నిశ్వమి వేత్య యస్య సారం ధరిత్రీ ధరణత్షమం చ 
(వజావతిః కల్చిత యజ్ఞ భాగం శెలాధి పత్యం స్యయనున్య 
తిస్టత్‌. 0 (కు, సం, 1-17 శ్లో) 
అనో వ్లోకభాగమును 
“యుజ్ల జ్ఞభాగ భుజాం వన్న సద మాతస్థుపా తయా =~ 
(కు, సం, 6-72 శ్లో,) 
అను శ్లోకభాగమును (గ్రహించి (శ్రీనాథుడు - 
“పాలనీయ మశేవశైల సానూజ్యంబు 
యాగ హవిర్భాగ మోొగిరంబు.” (హార, 5-20) 
అని అనువదించి హిమవంతుని యఖండ శెల క్ట యాగ 
వోవిర్ళోక్ర క్ర ఎ్రశగమును నరము చ 
సి మెగా స్థాశేశ్వాం స్థానరాశ్మానం' అను (కు. స సం. 6-67 న్లో ) 
కాళిదాసు వాక్యముల ము గొని హాటు పరల రకు స్థావర 
జంగమ రూపముల కల్పించుచుు న 
“మాల్యవన్మేరు వ్లైలాన మలయ సన్యా 
గంధమాదన మందర శ్రౌంచ వింధ్య 
భూ ధరంబులు చుట్టాలు పొగడదరమె . : 
సకల గుణధాముం 'బర్యత సార్వభౌము,” (హర 6-20) 
అని (శ్రీనాథుడు పర్యతీరాజున కొక రూపకల్పనము నద్భుతనుగ చేసెను, 


126 


అశు 
“య(తాంశుకాశ్లేప విలజ్ఞతానామ్‌” = (కు, సం, 1-14 లో) 
అను న శ్రీనాథుడు = 
అందు విహరించు గాంచన 
కందర మందిరము లందు గ ముస్నన్‌ 
బృందారక మిభునంబులు 
_ కందర్చ వివోరముల బగళ్లును శేలున్‌, (వార, క-81) 


ఎంచి నుతింప శక్యమె మహీశ్వరు నంకటి వానిక్రైన 
రత్నాంచిత రోచి రుద్గను నిరస్త రవీందు మరీచిజాలమున్‌ 
-గాంచన కందరాయ వనికాయిత : వారి ధరాంతరాళ ని 
. ర్వంచిత జేవతా మిథున వాంఛిక నూూలము శీత శె లమున్‌, 
(వార, 5-89) 


అను పద్యములలో అనువదించుచు శృంగార రసభావభరితముగ వర్గించెను.. 
శాభిచానుని - 
యం సర్వశైలాః పరికల్స్య వశ్సం మేకా స్థిశేదోగ్ధరి దోవాదశ్ల్నే, 
 ఛాన్వంతి రత్నాని మవావధీశ్చ సృథూపదిష్టాం దుదుహార్థ 
| _రీత్రిమ్‌ - = (వారం 5-38) 


అను శ్లోకమును శ్రీనాథుడీ (క్రింది విధముగ యథానువాద మొన ర్చినుం 
దీనిచేత హీనువంతుని శై లరాజత్వము రత్న నంభ్రద స్థీరపడినది, 


హేమశె లంబు దోగ్డగా భూమి సురభి ' 

నఖల రతా మధులను గల్పాద్‌' యందు' 
బృఖు మహారాజు పంప్పున. బలికె “చెలవి5 

మంచ్రుకొండను 'జెయ్యగావించి' గిరులు, : . - (హారం కంక) 


127 
“వదం తుషార (నుతి ధాత రక్తం యస్మిన్న దృష్ట్వాఒ-వి వాత. . 
ద్విపానామ్‌, 09 (వ, నం sd 


అను న్లోకభాగమునే (శ్రీనాథుడు 


ఆమోదంబునీ వేటలాడుదురు నీవో రాత్రి. కాంతార కే 

ఖా మధ్యంబున చా పటలంకృతులతో గంధ డ్విప్యశేణులన్‌ 

క్షూమశ్రూను మనోజ్ఞ మధ్యమలు /సంజా భూషణాలంకృృతల్‌, 

న్యామ (గ్రావ్యూ పయోధరల్‌ శబర చేనాధీశ సీషుంతిమల్‌* 
(వార క-2క) 


అను పద్యముగ రచించి కిరాతులు వన్లులను వేటాదుటను మాత్రమే 
గాక వారి యందమైన (స్ర్రీల గుంజాభూమణములను అందమైన సన్నని 
నడుములను పర్థిం'టిను. అంతటితో తృ_ప్లిపడక 26 (5 అ) పద్యములో 
అటవిక స్రీలు సైతము ధనువు చేపట్టి వింటిని (మోగింతురని ఆ 
(మోకీలు తుహిన పర్వతములందు మారు(మోాగుననియు వర్ణించెను, 


వెవిధముగ శ్రీనాధుడు కాళిదాస కుమార నంభవములోని 
(పథమ వష్థ్‌ సర్లములలోని పెక్కు శ్లోకములను (గ్రహించి వారవిలాస 
పంచమాళ్యానమున 80 ఇందలు. 26 పద్యముల వరకు హిమవత్స్‌ర్వ 
తౌన్న త్యనును అందలి కందరములను ఆటవిక జనులను గూర్చి వర్ణిం 
చుచు యథానునాదము చేసి భావస్వీకారమును కూడ గావించెను, 


మరియు &7వ నంఖ్యగల 'వచనమునందును హియసత్ప్సర్వత 
గుహలు గంగానదీ నిర్భరములజే (పతిధ్వనించునని వనమహివమ్ముల 
వలన జారిన కొండ రాళ్ల తోను శబర్మ ప్రీ యలంకరణల కుపయోగ 
"పడు రంగురంగుల గైరికా శిలాచూర్లములతోను కిన్నర మిథుసము 
లుండు పొదరిండ్ల తోను గంధర్వ (స్త్రీలు వాయించు వీణవాద్య సంగీత 


| 128 
శునక మురిసిన కురంగములతోను, దట్టమగు తమాల వృతములతొ' 


నొప్పియుండునని] హిమవత్సర్వత శోభను చక్కని శై లితో వర్ణించుట. 
యందును (శ్రీనాథుడు కాళిదాసు ననుసరించిను, 


8.2.1. ఉ కే) శావల్ల భుని భీకాటన కావ్యము = వారవిలాసము 


భిక్షాటన కావ్యకర్త వేరు గోకులుడని ఆతడే శృంగార రస 
(పధానమగు సుందరీ శతక కర్తయని ఉల్పశ్రావల్ల భుడనునది బికుడ 
నానుమని .తెలియుచున్న చి.!! 

“(క్రీ గోకులస్య నుకేః ఉక్పేతా నబ్లశ శ్యభిధా” 
ఈ గోకుల కవి యొక్క. కాల జేశములు కెలియుటలేదు. కాని (శ్రీనాథుని. 
హరవిలాసములోని చేనచారు వనవివోర వృత్తాంతమును పరిక్రించిన-చో' 
“పక్క తావులందు ఉక్సేతా పల్ల భుని పోకడలు కాన్సించుచున్నందు. 
వలన నంస్కృత కావ్యము శ్రీనాథునకు (పాచీనమనియే పలువురు. 
శ్రావించిరి, 


కవి గావించిన భగనక్సర నమును బట్టియే యా కావ్యాన్న 
త్యము. కెలియనగును, 


“కల్యాణ మాహావతు వః శినయో _సన్దటేకం 
గాత్రం యదీయ మసితచృవి కంఠనరాలం 
వామే తచళేఒవీ కురుతే సిత భాసి భాగ 
(ప్రారబ్ధ చెల తనయా పరిణామ కంకామ్‌ం 


శార్భ్యం తషణోతు భవతాం సర మేశ్వరస్య 
భిశ్రాటనం తదను సంహిత 'బేహి శబ్దం 


10. కాళిదాసు కుమార సంభవన్యూ 1976, పు, 1-49. 
| నూర్యు నారాయణి శాస్త్రీ మల్లాది. 'పంస్కృత వాజ్మయ చరిక; 1961, 


129 
యన్నాని సానువీ విధే్వ్వ్వేపరీతీ భాషే 
యాంచవో క్రి దైన్య సవామేవ మనశ్చకారలి (భిశ్రా-1) 
ఈ శ్లోకమునందలి కవిత్వ పటుత్వము అమోఘము. నుకనవి స్తుతిని 
కుకవివిందను కూడ ఈతడొసర్చెను. 


శివుడు భిశ్రాటనశై వచ్చిన సందర్భమున వివిధాంగనలు వివిధ 
భంగిమలలో భితూ (ప్రదర్శనము చేయుట, శివునకు దూరమైనపుడు 
విరహ వేదనతో తీలపోయుట, మున్నగు అంశములను పురస్కరించుకొని 
ఈ కావ్యకర్త ఆ వేష్టలను నలువది పద్దతులుగా ఈ కాన్యమున 
0 4 య 
చితీకరించెను. 


అవి కావ్యముఖను, మండన, మండన (వతిపే.ధ, నిర్ణమన దర్శన 
అంగవర్భన విలాస ఉత్తర (వ్రత్యు త్తర భిశ్లాప్రదాన, దీనో_క్ట, పారవళ్య 
పారవశో్య క్రీ విశ్తేసారంభ (వళ్ళో క్రి అనుగమన, భిక్షాటన, రథ్యా 
చరిత, చరితోపలాలన, బంధువచను అనురాగ, గురువచన విరహిణ్యవన్థ 
అతిదీనో_క్రి ప్రయు_క్టి ఉద్యాస చరిత ఉద్యానో క్రి శిశిరోపచార సఖ్యుపా 
లంభసు (వదోవ్క్య చంద్రోదయ. ద్య్యూత్మీవేవణ దూతీనచన రజనీ 
యాపనో_క్టి స్వవ్న స్వప్నో _క్రి గారీ ప్రశంసా పద్ధతులు, 


కవి వర్షి ంచిన శివభిశ్రాటనము, అందలి శృంగారము. స్వర్గలోక 
మునకు నంబంధించినది. 


“ల్సి క్రాట'నేన వురువూత పురాంగనానా 
మాకస్ని కోత్సవ విధాయిని భూతనా భే, 
'తాసామనంగ శరజర్థర వమూానసానాం. 
నానావిధాని చరితాని వయం వదామి? 
ద్వితీయ విధానమున ప్పిన దానిని బట్టి ఆ కావ్యము చేవ వేశ్యలకు 
నిలయమై పుష్కల కృంగారమునకు తొపలమైనదని తెలియును, కవియే 
(17) - 


130 


“వృత్తం వన_న్స తిలకం విషయ; శివస్య 
భిశ్రాటనం కవి రసా శివభ క్ష చాసః 
శృంగార వవహి రస స్తదివా (పబంభే 
(శద్ధానకన్య యది సూక్తి వినోదళీలః)(భిశ్రా-అవ తారిక) 


అను శ్లోకమును శివభీక్షాటనము వసంత తిలక వృ త్తములో శృంగార 
రసమే (పధానముగా గల (పబంధమని చేర్కొ నెను. 


హీమవంతుడు తన పై సను ధూర్త వర్తనము లొనర్చిన (ప్రమథ 
గణముల మైనను విసుగు కోపము (ప్రదర్శింప మహాశివుడు దారుకా 
వసమందలి ేశవాటమునకు భిక్షకై పోవ రంభ తిలోత్తమ (పమోశ, 
హరిణి మంజుఘోషాది అప్సరలం వినిధములగు దివ్యాన్నములను 
పాయస మధూకర భిక్షాన్న ములను? అపాంగ రంగస్థల లాస్య లంప 
టంబులగు కటాక్ష వీత్షణములతోడి సమర్చించిరి, "జేవా సౌందర్యము 
_స్ఫుట మగునట్లు ఒయ్యారముగ శృంగార రన తరంగిత దృష్టులతో 
అప్నరలు, నునివత్నులు శివునకు భీత నొసంగునప్పటి సందర్భమున 
(శ్రీనాథుడు ఉ ల్పేళ్లూ వల్లభుని భిశాటనకావ్యము సనుసరిం ఇను, 


హరవిలాస భిశ్రూటన కావ్యములలో భిశూటన కార్యము సను 
మైనను కవులిద్దరును భిన్న (పయోజనోద్దిష్టులం అనురావతి అట రంగము 
శాగ్కా శృంగార పూరితమైన “40? పద్ధతులందు అమరావతీ (క్రీలు 
మాయా శివుని సందర్శించుట, విమోహిఠతలగుట అలంకార పద్ధతులు, 
(పేను సల్గాపములు మున్నగు (ప తేక భాగములు గల్లినది భిక్షాటన 
కావ్యము ఇట వారవిలాసమున ేవదారు వనమున మునిపత్నుల కా 
వాసముగా గలిగి భవ్య శివ శృంగారమునకు నిలయ మైనది. (శీనాథుని- 
చారుకా ననవిపోరమందు తొకిక శంగారణ్భాయలు తొంగి చూచు 
నున్నది. 


131 
శబ ఛావానుసరణము : 


“కా చిత్క.ల క్యణితకంకణ మంజునాదై ౩ 
ఈ కం స్యవీక్షణ పరం విదభే విదగ్ధా, 
పుంసాం మనోభిలవీ. తేషు విలాసినీ నాం 
(పాయేణ భూవణ రవః (పథమాభిలావ; 
(భీమా. 19. విలాన పద్ధతి) 


అను శ్లోకములోని “కంకణ మంజునాదము'- మంజు ఘోన, మదన వై రికి 
భీత సనుర్సి౦చునపుడు నూపుర భావణ (పాధాన్యముగ “ద త్ర శేఖ 
నూపుర మేఖలా కల కలంబును” రత్న కంకణ రవముగను,, విలసిల్లిన 
వనుటకు ఈ [క్రింది పదములు దావహారణములు. 


1. కనక నూపుర రుణ త్కార నిక్యాణంబు 
రవధథి మట్టియలతో రాయిడీంప్క (వార, క్‌-శీక్‌) 


4 కనక నూపుర మేఖలా కలకలంబు 
రత్న కంకణ రపముతో రాయిడింవ, (వార, క-5్‌1) 


ఛాబానునరణము ఏ అష్టమ దశను పద్ధతులకు సంబంధించిన ఈ (క్రింది. 
శ్లోకముల సనుసరించి (శ్రీనాథుడు సూడు పద్యములను రచింఛెనుం 


ళస్రస్తో _త్తరీయ మధునా కుచమండలంశే 
పాణిద్వ యేన పిదధాసి యదంబుజాశ్రీ ! 
తత్యాధు నం(పతి పునర్విల యోజ్జి తో౭న్య 
తస్యామి సఖకేన... తిరస్కి-) యా స్తు, (భితూం 8-18) 


సర్వాంగ వీక్షణ మనోభన భాగ్య పీంనా 
మానం త్వమన్య గిరిశన్య కిమద్య కుర్మః 


132 


పక్షః స్థలే (పథమనన్యదృశం మగ్న 


ముద్ధర్తు మేవ నిపుణాసి యత్నతోఒపిి (భిక్షాం 18-10) 


1) శొంబట్టుం బసిండి సిబ్బెముల బయ్యెద కొంగొక కొంత జాణి చ 


నటు లలాట లోచనుని కన్నులు మూటికి విందు నేయగన్‌, 
(వారం ఫ్రీఎఉ8) 


కీ) సార దోర్భూల. కూలంకపుంబు లై న 


వీగు'బాలిండ్లు పయ్యెద ఏడు కొలుసు (వార, క-49) 


కి) చత్రూ రాగ మెలర్పగా హారిణి పశ్వాసంబుతో ముంగిటిన్‌, 
(హార, 5-46) 


ఛాొవదీ ప్తి నొకించునేని తరుగ సీక (శ్రీనాథుడీ పద్యముల రచించెను, 


భిక్షాటన కావ్యమునందలి భీశ్లా (వధాస ఘట్టనమున 


“(వత్యాలయం కృపణవజ్ఞగ తామధీత 

చేవీంతి దీనపద వాదిని ఫిశమాటే 

వామభు నాం మనసి జావాన (శ) మానసానాం 

భీతా (ప్రదాన చరితాన్యువలాలయామః” (భిశ్రా, 10-1) 


అను శ్లోకములోని *మనసిజావా సమాన సానాంి” అను శ్లోకభాగము 


వారవిలాసమునంశలి 
+, శనఖాంకుర ద్యుతులతో గీలోంచు హోాణిక్యము 


చాలంకార నుయూఖ కందళ దళ వ్యాపార మేపారగన్‌, 
(వారం 5-43) 


ముసకు నాల నుగ SORTS "రెండవ శ్లోకమగు- 1 


133 


“కాచిత్సురః పురంసోరతి సంభ మేణ 
భీశామసాత్ర పతితా, మవబుద్ధ్య సద్యః 
అంతర్భ యేన విదభే వృాదయే క రాగం 
ఛిశ్రావామస్ని భవతో భగవాన్ని తీవి (భిశ్లా. 10-9) 


ఇందు సంభిముముతో భిక్షను సాాతలో వేయభోయి (క్రింద వేసి భయ 
నివ్యాలయై ఆమె “అ ఖిష్షపోయిన పోనిమ్ము. చేను భిక్షగా ఉందును, 
అన్నది. ఇట్లు ఆ క్రీ శృంగార భావముతో శివునకు తన్ను తాను 
భీక్రగా అర్చించుకొను సుకుమార భౌవమును (హించి రంభ “నఖ 
శేఖలు బయలువడగి (వార, క-4శ) రంభా ఫలముల నిచ్చినదని 
(శ్రీనాథుడు రచించెను. 


భీశూటన కావ్యమున భీశూటన సందర్భమున వర్ణించిన వివిధ 
శృంగార వేష్టల నాధారముగా గొని భిత్లూ (ప్రడాన ఘట్టమున (శీవాథుడు 
నఖెకేఖలు బయలుప డెననీ, నఖాంకుర ద్యుతులం శంగేలతో గీలొనె 
నని, కనక నూవుర రుణ త్కా-ర నికగణంబు రవళి మట్టియలతో రాయి 
డించెనని వాలారు గోళ్లపై రత్నాల దీష్తులు జాలువారెనని ఉరమున 
ము త్యాలహోరములు మురుపు సేసెనని కమ్ముల నిగనిగలు నీడలు 
మూూపేనన్సి చమ్ర్రూరాగ మొల సెనని, కొంగొకింత జూరెనన్సి గాజులు 
సగలగలలా డెనన్సి అపాంగ రంగస్థల లాస్యలంపటంబులగు కటాతు వీత 
ఇంబులతో పాటు అప్పరలు వివిధములగు అమృత దివ్యాన్న ములను 
మాధు కర భితాన్న ముల నొనగినట్లు వర్ణించెను, 


భిశాటన శావ్యమందు వివిధ పద్ధతులు తొక శృంగారమునకు. 
మచ్చు తుసకలు కాగా (శ్రీనాథుని చారుశానన విహార వర్లనమందు 
లౌకికిబ్భాయలు తొంగి చూచుచున్నను. మె త్రముమీద దివ్య స్‌ శృంగార 
విలసితముగానే భాసించుచున్నదని, యిట. శ్రీమద్భాగవతము. నందలి 


134 


క్ల గోపికావాల్ల భ్యము వంటి దానిని, పశు'పశువతి అభేద సాధనలో" 
తత్త్వ విధిజ్ఞులు తిలకింతురని పండితాభి పాయము. 


రెల్లి లింగ పురాణము = వొర విలాసము, 


మహోళివుడు మునుల పరీశ్రూర్ధము "దేవదారు ననమున మునుల. 
(ప్రవృత్తి మార్గమును నివృత్తి మార్గము వైపు మరలించుట కుద్యు కుడ 
నప్పుడు అతని రూపమును గాంచి మునివత్నుల విచలితల నొనర్చినప్పటి' 
వర్ణనము, 


“వికృతిం రూప మాన్థాయ దిగ్యాన నివ మేక్రణః 
ముగ్ధ డ్వివా_న్తః కృష్ణాం గో దివ్యం దారుననం యయా, 
మందస్మీతం చ భగవాన్‌ (స్ర్రీణాం మనసిజోద్భువం 
భూ) విలానం చ గానం చ చకరాఒతీవ సుందరఖి 
సం_పేత్య నారీ వృందం దై మువాుర్ముహుర నంగ వో | 
అనంగ వృద్ది మకరోదతీవ మధు రాక్ళతిః (లిం 89-10&11) 


ఇట గల వికృత రూవమును (శ్రీనాథుడు స్వీకరింపక నెటి పిండ జంగమ 
స్వరూపమును వర్లించినన్కు స్త్రీల నాతడు మందస్మిశములతోన్కు భూ). 
విలానములతోను, సుందర రూపముతోను, శ్రీలక్‌ అనంగ వృద్ధియగు 
నట్టానశ్చెనని వర్శించుటలో లింగ పురాణమునే అనోసరించెను. అట. 
మద ఘూర్జిత నేత్ర లై భూ విలాస (ప్రదర్శన 'మొనర్చుచు, ఆడి పాడి. 
సరవశ్య లై న శ్రీల గూర్చి (శ్రీనాథుడు యథా తథనుగ ననుసరించినను 
భినవనరముగ దానిని మూర్చి రచించెను 


దరహోసంబుల భూ9లతానటన జ విభ్రమ పౌఢిమున్‌ - 
. బరివోసో కుల 'భోవ గర్భ రససంప త్తి స్ఫుటాలోక న 


135 


స్ఫురణాభంగుల వమానికాంతీల మనంబుల్‌ మూర లాడెన్‌ మహీ 
శ్వరుడుద్దామ వీలాన చారువనికా వాట (పజేశంబులన్‌ 
(వారు కాకతి) 


శీ. స్కాంద పురాణము - హరవీలానముం 


దారువనమునందలి పతివ్రతల చారికేమును ధ్వంస మొనర్ను 
మని కోరిన పార్వతి యొక్క విచిత్రమైన కోర్కె (ప్రకారము మహో 
శీనుడు దారువనమునకు వెళ్ళి నప్పటి రూపము 


“కృత్యా కాపాలికం రూవం యయా దారువనం (ప్రతి 
మవోహీత్‌ జటాజూటం నియమ్య శశి భూవణమ్‌! 
కంఠ(_తాణం వరం కృత్వా ఛధారయన్కర్డ్మ కుబ్జ లే! 
వ్యాఘ చర్మ పరీధానో మేఖలా వోర భూవీ,త;! 
నూపుర ధ్వని నిర్భోపెః కంపయనై ( వసుంధరామ్‌ 
మహో నూర్ధ్వ జటా మాలీ కృత్తి భస్మానులేపనః 
కృత్యా వాస్తే కపాలం తు (బహ్మాణశ్చ మహోత్శనః 
ముహోడమరు ఘోహే.ణ కంప యనై ( వసుంధరామ్‌ 
(ప్రభాత సమయే ప్రప్తా మహాదారుననం (ప్రతి” 

(సా. ఈ శీరి-27) 


ఈ వర్ణనను యథాఠథముగ (శ్రీనాథుడు స్వీకరించి- 
“మువ్వ న్న్నె పులితోలు మొల ది౦డుగా గట్ట- (వార, 5-56) 


అను పద్యమున శివభిశ్షూటనా స్వరూపమును వర్షిం చిన 


అం తేగాక మునిపత్నులు శివుని మహోశ్చర్య రూపమును చూచి 
శాను కలునీతఈలై వివిధ వికారములతో పరిధానములం జారుట్క 


136 


సములు వీడుట్క ఛై త్యుమిోాదలచియు ఈలేని వీకారస్థి తిలో నుండినట్టు. 
వర్లితము. 


“కాచిత్‌ దష్ట్వా మవో బేతఠం రూపయొవనగర్వి తా 
ఉత్సంగే సంస్థికం బాలం విస్మృ తా పాయితుం స్తనమ్‌ి 
(సాకం. అ 38-88) 
కామబాణ వాతాణా౭న్యా బాను భ్యాం (వ్రీడ్యను స్తనౌ, 
విశ్వస స్తీ తదా చోన్ద్యం నకీం చిక్సఏతి జల్పతిం (స్కా-ం, అంశికి-శ్ర9), 
హరవీలాసమున శివుడు దిగంబర స్వరూపుడుగాక స్కాందళ్యరాణములో 
వలె కాపాలిక రూపముళో నున్నను నెజమిండ జంగముై 


1) మాని కాంతల మనంబుల్చూజలా జెన్‌, (వార, క్‌-కకి) 


2) సతుల ముత్తైదువుల నిర్విశంక వృత్తి 
రజనీ కర ఖండ వాళి విరాళి గొలిపె, (వారం $-5థ) 


శ్ర) శపథ శతక్షతోన్లం బాను. , .అనుభవింపచేసి (వార,క్‌-కక్‌) 


4) == ముని కొళ్ళత్రంబుల పాతి వశ్యం బులు పొలిపుచ్చుచు 
విచ్చల విడి జరియింప...... (హర 5-7) 


అని శృంగారో త్కర్ష తో వర్ణితము, ఇట సమూల భౌవములను సెం 


తీంల,4ఉ శివవురాణము = జారవిలాసము, 


శివభ క్రులై న బునులభ క్తిని పరీశీంచుట కై. మహళివుడు వికృత. 
వేవముతో దుష్టభేష్టలొనర్చియు వారలకు మంచిజేయుటకు వెళ్లి నట్లు 
నర్లీ తము. ఆకని వికృత రూపమును దర్శించిస (స్త్రీలు భయవివ్వాల లై 
విస్థితలైరి. మిక్కిలి కలతపాటుతో పారవళ్యమునందినట్లు వర్ణితము. 


137 


వారి వికారములు దర్శించిన బుషులుం కారణను న్వేవీ.0చి శివునే 
కారణమడిగి బదులు పొందని వారై థర్మ'బావ్యా కార్య మొనర్చిన 
శివుని లింగము వతనమగునట్లు శపించిన. 


ఇట నంగవాముగా నున్న పురాణ కథా బీజమును (శ్రీనాథుడు 
స్వీకరించియు స్వకపోల కల్పనా శక్తిచే నవ్యమును లోకజ్ఞతను 
సూచించు విధముగ భీకూటన కథారంభ కన్ని కావ్యధోరణిని 
ఘటిం ఇను, 


శిత, భిశ్రార్థి స్వరూపము - వారవిలాన - జాొచితీ వరిపోవణము 


భిశ్రార్థులలో కుటీచక బబూదక హంస పరమవాంసలను నాట్లు 
రకములలో నుపో శివుడు వరమహంసరోవకు జెందిన ఆదిభిషక్షువై నను 
హారవిలాసమున నూ[శ్రము నెజమిండ జంగముదు 


పసిడి కెప్పెర లాతంబు బచ్చకోల 
జోగపట్టియ కకపాల జోలె సంచి 
క్రలికి శాటుక గీర్బొట్టు వలుగు వేరు 
జాతిగా దాల్చి చెజమిండ జంగమగుచు. (హార, 5-41) 


ఇందు భిక్షాసాత్ర పచ్చకోల, లాతాము, జోగ పట్టియ, కక సాల యను 
సవి భిక్షుక న్వరూస సవాజములై నవే. కాని శివుడు నెజమిండ జంగ 
మగుట పీరశెవమత (ప్రభావము ననుసరించియే యననలెను. దిగంబరు 
డని చెప్పుటకు మారుగ (శ్రీనాథు డిట్లు నెజమిండ జంగము డనుటకు 
(ప త్యేక కారణ మున్నదనవలెను, 


జంగను స్వరూపమును గూర్చి చం(దజ్ఞాన ఆగమనములో చెవు 

బడినది. ఈ విషయ మే (శ్రీనాథుని (గంథమందలి జంగమునకు కూడ 

వర్తించును . 
(18) 


138 


యద మా నూనుపూకారః (పత్యవ, వర మేశరః” లా 
(చం, ఆ, కీ) 


మాూనవాకారమున చరించు (పళ్యవ. పర మేశ్యరుడని 


“జ కారాజ్జన నం దూరం గకారాద్లతి నాశనమ్‌, 
మకారాన్మురణం నష్టం జంగమ (స్తుత రాళ కం = 

(చం. అశ) 
అని భావింపబడి, ఆ జంగమ, (వ్రీతికై , ధనమాన (ప్రాణదార వు(తుల 
మైతమార్చించి సంపూర్ణమగు భక్షి విశ్వానములు (పకటించినట్లు శివ 
భక్తుల కథలు తెల్పుచున్నవి. (ప్రత్యేకించి జంగమ (ప్రీతిశ్రై భార్యనర్సిం 
చుట్క భార్య చీరయులిచి యిచ్చుటకు కూడ వెనుదీయని శివభ క్రి 
తత్పరత ఏీరశైన సాహిత్యమున నున్నట్టి బే, అన్తే యిట మహో శివుడు 
నెఅమిండ జంగముడై మునిపత్నుల పాతి్యవత్యమును ఫొలివ్రచ్చునట్టు 
వర్ణింపబడుట అవచారముగా కాక పరమార్థ పరముగ (గ్రహీంపవ లెను, 


హీనువంతుడు కుమా _ర్లెయగు పార్వతితో (ప్రమథ గణముల 
భూ వర్తనమును దండింపని శివుని గూర్చి విసుగుతో (ప్రస్తావించు 
సవుడు శివుని అమంగశ్లా కారమును వర్ణించు సందర్భమున శివుని 
భిక్షాటన న్వతాపమున తొలుత (శ్రీనాథుడు వర్ణించెను, పిమ్ముట "వేళ 
వాటమునకు ఆ వీదవ ముని జనా(శమమునను (లివిధములుగా భిక్షుక 
న్వరూపములను (శీనాథు డొనశ్చెను,. 


నాశం వర్ణనలు, 
8.4.0. భిక్షుక వర్ణనము : 


పార్వతీ పరమేశ్వర వివాహానంతరము మవోశివుడు భార్యపై 
వలపు పట్టరానిడగుటచే అత్తవారింట ఇల్లటముండెను, శివుని (ప్రమథ 





12. సేక్కిలూర్‌ = పెరియ ప్రురాణిమ్మ 


139 


గణముల ధా_ర్య్యము హిమవంతునికి కోపమును చెప్పించుటచే హిమ 
వంతుడు, (సమథ గణముల దండింపలేదని శివునిపై కోపముతో విసుగు 
కొను సందర్భమున (శ్రీనాథుడు చమత్కారముగా ఇట్లు వర్షనమును 
గావించెను == 
తలమోది చదలేటి దరిమోల దినజేరు 
కొంగలు జెలగి కొంగొంగరసగ్య 
మెడ దన్ను పునుకుల నిడు పేరు లొండొంటి 
బొరి బొరి చాక బొణ్చాణుగు రనగ్క 
గట్టిన పులితోలు కడళొంగు సోక్కి యా 
బోతు త_శ్తడి చిజ్హు బుజ్జుమనగ, 
గడీయంపు బాములు కక పొలలో నున్న 
భూతిమై జిలికిన బున్ఫురనగ, 
దమ్మి పూ చూలి పునుక కంచమ్ము సాచి 
దిట్టకీనముస బిచ్చము చేహియనుచు 
వాడవాడల భిశ్నీంచు కూడుగాని 
యిట్టి దివ్యూన్నములు మెచ్చు'నే శివుండు. (వార, 5-19) 
శివుని భిశూటన కార్యము ఈ వర్షనముననే బీజ్యపాయమై. కన్పించు 
చున్నది. శివుని కవటాకారము గూడ ముందుగ'నే కనుల ముందు 
కన్సట్టుచున్నది. అందుకే శివుకు నంది వావానారూఢుడై కలివయ 
(వవుథ పరివార సరివృతుండునై మామగారి వీడో-లుకొనక్క, గారికి 
చెప్పక నభో మార్గంబున హిమవత్సర్వతమున వక బేళస్థితంబగు చారు 
వనమును (వ వేళించినుం 


8.4ole (పకృతి వర్ణ నములు వ్‌ 


శాప్యవన్తు సమున్మీలసమునకు వలసిన ేనదారు వన సౌండర్య. 
చి(త్రీకరణమునకు (శ్రీనాథుడు పూనుకొనెను, ఆ వనమును తపోథనుల 


140 


కును చేనతొ మిథునములకును వివోర యోగ్య మునర్చెను, డజేనదారు 
వనము హీనువత్సర్యతమునకు దశీణనీమలో గారీ తపోవనో పాంత చేశ 


సంస్థిత మై మునిజన సం నేవ్యమై యమొప్పీనదిం 


శిరమున ఆకాశగంగ వెల్లి పాగా కాగా వృద్ధకచ్భవ రాజు ఫ్‌స్ట్ర 
అంఘివీఠ మై, మహీమండలము కొలుచునంతటి మేనుతో, పూర్వా 
వరాబ్ధులు పొరుగుటిండ్లు కాగా, పార్వతీ బేవి కన్యగా, ముక్కంటి. 
జామాతగా గల్లీ, "లెక్కకు మిక్కు.టములై న పర్వతములు తన్ను కొలున 
యాగ వావిర్భాగ మే అవోరముగా గల్లి మాల్యవన్నేరు కైలాసాది 
పర్వతములు చుట్టాలు కాగా సకల గుణధాముడై న హినునత్సర్యత 
సార్యభాను డొన్నియుండెను. హిమవంతుని కొక చక్కని రాపకల్న 
నను (శ్లీనాథు డొనర్చను, ఆ హీిమవళత్సర్వత బంగారు గువాలలో బృందా 
రక మిథునములు కుతూవాలముతో రాత్రింబవళ్లు కందర్చ వివోరను 
లొనర్పెదరు, ఆ శీఠ శై లమునందు సూర్యకిరణములచే రత్నములు 
(పతివింబించుచుండ, కాంచన కందరములకు మేఘములే యవనికలు 
కాగా దేవతా మిథునములు యధేచ్చగా వివారింతురు, కిరాతులు 
జెంజెశీలతో ఆ యడవులలో డప్పులు (మోయ వన్లుల వేటాడుదుకుు 
౪ పర్యశీమునకు ఆ పర్వత మే సాటిగాని అన్యముగాదు. ఆటవిక జనుల 


భుజములందలి ధనుగ్భ్యాటంక ధ్వనిచ్చే ఆ తుహిన పర్వత తటములు 


మెగా గంగానది యొక్క. సెలయేటి నీటితో మారు(మోగు 
గువహొలు రంగు రంగుల శతేసన (ద్రవ్యములు, గై గైరికా శిలా చూర్ల ర్భ్యములు, 
గంధక్వుల వీణా గుణ నిక్యాణము లాలకించు కురంగములు, pp 
వృతుములతో పర్వత మొస్పియుండెను, ఈ పర్వత వర్ణనము అల్లసాని 
ేద్దన హీమాలయ వర్ణనకు తదితర కవుల వర్ణ నకు ఒజ్జబంతీయై న ది. 


141 


ఈ విధముగ పర్వత సార్వభౌముని సార్వభామత్వమును కొని 
యాడి (శ్రీనాథుడు జేవదారు నన వర్ణనకు పూనుకొ నెను, 'కాన్యథోర 
ణిలో పురాణ భిన్నమైన వన (పాశ న్యము నుగ్గడించుట శ్రీనాథుని 
యద్భుత కల్పనా శ_క్తిన్సి అపూర్వ (వతిభా సంపత్తిని తెల్పును. ఆ 
భుట్టము వేర్కొనదగినది ; 


కర్ణికా మాణిక్య కనక పద్దినులతో 
గల్పవల్లీ కుడుంగములతోడ, 
విమల చిం తారత్న వేదికాస్థలులతో 
సిద్ధ రసాపగా (_్రేణితోడ, 
డివ్యలోకాప్సరః స్రీ కదంబముతోడ 
గామదుగోను నంభుముఅతోోడ, 
దివ్యానధీలతా దీప మాలికలతో 
సకల ర్పు సన్ని జేళశంబుతోడ . 
మదసవైరికి గారాపు మూమయైన 
మంచు గుబ్బల వేని వీమాంచలమున 
చేవతా ముని సేద్యమై తేజరిల్లు 
ధర్శసంజీవనము జేవదారు వనము (వార సం, ఆ, 28) 


జేవతా ముని సేవ్యమైన చేనదారు పనముస కల్పవృకశ్షుములు, కామ 
ఛేనువులు, రత్న వేదికలు, దివ్యాహధీలతీలు, సకలుర్భు సన్ని వేశము 
'లుండుటీగాక దివ్యలోకాస్సరః (స్రీ కదంబనులను, సిద్ధరసాపగా గ్రోణి 
యును కలవని వర్ణించుటకు కారణమా. ననము మాని తపశ్చర్య 
యోగ్య మే కాక రసిక జన విహార యోగ్యమని 'ెల్చుటశేం 


ఈ వద్యమునం దభివర్మిత వైన వివయము కాళిదాస విరచిత అభీ 
జ్ఞాన శాకుంతలము నందలి కశ్యపాశ్రమ వర్షనమును దలపించుచున్న ది, 


142 


శ్లో! (ప్రాణాయామ నివేన వృత్తి రుచితా సత్కల్పవృవ్షే వనే 
_స్తపప స్త _స్యమో**=*46 (అ వాసం అం.) 


(ప్రాణాయామ యోగ యాగ్యములగు కల్బ్పవృత ములు కాంచన పద్మ 
పరాగ కవిశమై యభిపేక యోగ్యమగు తోయము, ఛ్యాన యోగ్య 
మైన రత్న శిలాస్థలములు సంయమిసై స్థైసవమునక విబుధ ప్రీ సాన్ని ధ్య 


మునకు రసమూ ఈ ఈ(కేముము తపశ్చర్య చే గాని లభ్యుముగాదన్నట్లుగ 
sess శ్రీనాథుడు అట్టి సామ(గినంతయా జేవడారు వనమున నమః: 
కూర్చియు, కామదుగ్లోను “సంఘమును దిన్యావధీ లతా దీపమూలికలను. 
సకల రు సన్ని వేళమును జతే గూర్చి "జీనదారు వనమును ేనతా ముని 
నేవ్యమును, భర సంజీనమును గావించెను, 13 


ధర్మ సంజీవన మునర్చు అచటి మునులు ముని 
పత్నులు రతీ మన్నథులవ లె సౌందర్య విరాజతులు, సర మేళ్వరుడు. 
జంగమ వేవధారిమై తన్మునిపత్నుల పాలి వ్రక్యమును భంగింపజేయ 
భోవ్రను కనుక అతని తోడి భోగ యోగ్యత వారియందున్న దనుటకు, 
వారి వీలాసములన్స్కు వారి సౌందర్యమును . సవాజముగ (శ్రీనాథుడు. 
సనుకూర్చెను, 


రీఉలిం ఆశ్రమ వర్‌ నము వలా 
Ee 


పాతీకవాడగించు యాగ వావిర్ధూమములు, సామము శేడింటిని 
సాడు గండుకోయిలలు (వణవాత్షరము లాలపించు తు మ్మొదలం, ఆగమ. 
ఛాపితీము లొనర్చు శుక శారికలు, శ్యాన్ర్రములు చర్చించు నెమళ్లు -. 
దివ్యాశ్రమ స్థాయిని సూచించు మైలురాళ్లు. ఆమువ్యు పరాయణులై 
అరివడ్యర్లమును దరిజేరనీక నీవార ముస్టింపచులై న మునులు, (ప్రశాంత 


18, సౌపయ్యశా స్రీ చిలుకూర్కు భారతి; ఆగష్టు 1958, 


143 


జీవన యొనర్చుచుండిరి ఈ ఆశ్రమ వర్ణనము భారతమున గల 
కణ్యాగశ్రమ వర్ష నమును తలపించును, 


జేపదారు వనమునందలి గోష్ట (పజేశమునందలి లేగదూడలు 
వోగోమానుస్టైన యోగ్య వయస్సంపాదన ముగీసిన పిదవ దను మాత 
లగు కామ ధేనువ్రల పయస్సుథాలవారుల (క్రోలి యానందంబున తోకలు 
కదలించుచు గంతులు వేయునట! చూడ ముచ్చమైన వర్గనమిది, అచటి 
ఛేశువ్రులు కామభేవవులై పౌలు అమృతమై 'లేగలకు జంధూ లాఖువ 
మొడగాూార్చిన నన్న అతికయో_క్టి కాదు, 


8.4.8. మునిపత్నుల మునికన్యకల వర్ణనము వూ 


మునిపత్నుల వివోరములలో కొన్ని వివోరములను (శ్రీనాథుడు 
వర్ణించను, ఈ (క్రింది వద్యనున సరళ ధోరణిని (శ్రీనాథుడు మాని 
భార్యలు కాయ కేశముల నుజ్జగించిన తీరు నభినర్జించిన విధమిట్టిదిః 

“ఆయా వేళలమానిభార్యలు గృహావ్యాపార లీలాభవ 

తాయ శ్లేవములుజ్ఞగింత్రు విసత్కరూర్చ రంభా తరు 

చ్భాయా శీతల చం(ద్ర కాంతమణీ పాపాణ (ప్రజేశంబులన్‌ 

వాయు_వేరణ బచ్చ కన్వరము సై వర్షింప నక్కా.నలోన్‌), 

వారం 5-కి5క) 

మాని భార్యలాయా వేళల గృవా వ్యాపారములందు (శవ గల్లినపుడు, 
కర్నూరపుటనటీ _ఇెట్లనీడలో చంద్ర శాంత శిలా వేదికలపై గార్చిండి 
చల్లగాలి పచ్చకర్నూరము రాల్ప్చుచుండ నా యాసము నజ్జగింతురు, 


గృవా వ్యాపారంబులవలన అలసిన మేనుల నేద తీర్చుటవైై ముని 
పత్నులు సెలయేరులలో జలక్రీడలాడుదురు, ఈ వర్ణనము అతిసవాజమై 
“అఆ నాటి మునిపత్నుల _ నిత్యకృత్యములలో  తెలియచేయునదియె 
_.యొప్పారుచున్నదిం 


144 


నిలయ వ్యాపారంబుల 

యలపుల మేనులు "మర్చి యపరాస్ఞూమునన్‌ 
సెలయేటులలో జల్లులు 

జలుకురు నాడుదురు మునుల చివురుంబోణుల్‌ , (వార, $-కి7) 


ఇక అ కుటుంబ నభ్యులైన మునికన్యకల సొగనును (గ్రీనాథుడిట్లు 
వర్ణ 6 చెను జ 
జిలుగై న కనకంపు జీనాంబరము కొంగు 
పాలిండ్ల బింకంబుబయలు పరప, 
(భమరకంబుల జుట్టు (పన్వేద కణములు 
నొనలి కస్సురి బొట్టు నూలుకొలుప, 
దేర విళ్లథంబైన ధమిల్ల భారంబు 
చిమ్మ జీఠబులకు జిట్టమిడుప, 
దరళ వోటక రత్న తాటంక దీష్తులు 
క్క టద్దముల పై బీరువా, 


బనడి కుండల నిర్లరాంభన్సు 'జెచ్చి 

పోయు కొంకణ నిక్యాణములు సెలంగ 

గన్యలతలకు ముని కన్యకా కదంబ 

మభి మఠంమైన యప్పావనా(శ్రమమున, (వార 5-80) 


ఇందు మునికన్నె లు సుందరాంగులే గాక, యావన దశావిర్భావముబే 
నర్వావయన సౌభాగ్య లానణ్యవతులై నల్లని యెత్తెన శిరోజసంప. 
దతో, రత్న తాటంకముల దీష్ణలు చెక్కు-దద్దములందు (ప్రతిఫలింస. 
నొసట కస్తూరీ తిలకపు నురభిళముచే భగినురకములు చుట్టుముట్టు, 
జిలుగు వస్తాంబరములలో గాజులు గలగలలాడ వపిడికుండల "సెలయేటి: 
సీటిది చేతబట్టి లతలకు నీరుపోయు దృశ్యము సాశా తార రవుణీయము.. 


145 


ముని బౌలకల దైనందిన కార్య(కమ వర్ష నము నవాజ సుందరమై 
యిీశ్వర భఛ_క్థి సూచకమై యామ మునికన్యకలకు చిత మె, సంద 
ర్మానుసారియై యున్న ది... 


నిర్భరాంభః "శీలి సీలకంఠాంగనా 
తాండ వాడంబర దర్శనంబ్యు 
పుష్పాపచ్చాయంబు పూర్ణిమా తిధి నిశా 
చం[దోదయారంభ నం(భమంబు, 
(వసవకందుక లీల బాల (వవాశేచ్చ 
గిరినదీ సె కత (క్రీడనంబు, 


పాంబూలి కాకర కాంచన కుంభొంబు 

లతిథి పూజార, సజ్జీవ కృ తార్ధ్య పాద్య 

సలిల మధు పర్కలాజ కుశ. (పవాళ 

గంధ పుష్పాక్ష తాది (పకల్పనములం 

(వత్యహాః కృత్యములు మాని బాలికలకు. (వార, 5-89). 
జల(క్రీడలు, చేవాలయ గమనము, . పుప్పాపచయము, పున్నమనాటి 
వేడుకలు బంతులాట చెట్లకు నీరుపోయుటాదిగా గల కృత్యములు శ్రీ 
శైశవ దశా విశేవములీ. కాని మునికన్యలు అతిథి పూజనై సలిల 
మధు పర్క_-లాజ కుశ్యవవాళములు నేకరించునట్లు "వర్ణించుట |క్రీనాథుని 
వర్భనోవజ్ఞకు -చక్క-ని యుచావారణమై సముచితమై యలరారుచున్న డి. 


_ ఇక పర్లశాలలో ముని కన్యకలు చెంచెతలై తం(డ్రు'లెచటిశై నను 
వెళ్ళినపుడు తల్లుల యెదుట చెంచు చిగురాకుబోణుల వేవములు దాల్చి 
వారి. భేస్టల నభినయించుట మరియొక మనోవార దృశ్యము, 

" కెలయేటి.తెలినీట జిజుబంతి పసుపాడ్తి 
= నేసక్రుమ్ముళ్ల బిచ్చియలు తుజిమ్కి . 
(19) క 


146 


గురువింద నేరులు గుబ్బ చన్నుల చాల్చి, : ? 
నెమిలీ ఓించెంపు బుట్టములు గట్టి 
పయ్యెద మాఅతుగా బాజుటాకులమర్చి, 
ఇచాదున డిలకొంబు సంతరించ్చి 
కంశేలి చిగురాకు గర్ల పూరము వేసి, 
కునును పూవుల ధూళి. నరుల దాల్చి, 
జాంచు చిగురాకు బోణుల వేత లెల్ల 
నభినయింతురు సర్గ శాలాంతరముల 
దండు లెంబేని జనునళ్లు తల్లు లెదుర 
గారవము నేయ ముని కన్య కా జనంబు, (వార, 5-88) 


(ప్రకృతి (ప్రసాదించిన వువ్చ పల్లపములను, సులభ లభ్యములగు గుర 
విందలు, పండుటాకులు, నెవులి ఫించములు అడవిలో నున్న డ్రీలక 
సౌందర్య వోమక సాధనములై. (శ్రీనాథుని వినూత్న ఊఊ సౌందర్య 
వర్గ నమునకుపబలకము లై నవి, సుందరముగ పొంకముగ తెనుగుదనముటే 
పడ శ్రీల యబంకరణముసనో సవి_స్తరముగ వర్థించిన కపులరుదు. 
(శ్రీనాథుని వర్ణనము రమ్యను, 


శీంఉఉం వేశ వాట వర్ణ నము క 


పారమార్థిక చింతనముతో నున్న ముని పుంగన్రుల, మనము 
ఇదరక్క కామము పొడసూపనీక నిష్టతో నున్నను, వారి (వత భంగ 
మొనర్చుటకా యన్నట్లు ఆ 'బేవదారు వనమున పదునాల్గు జాతుల 
యప్పరలు జాతి కొక్కొక్క వాడ యేర్పడ నానా సంకేత సన్ని వేశం ట్రై. 
న్ధీరావానునై ఆత(ోత్స త్తి స్థానంబులై న వతాకముల 'నెగురవై చు 
కొనుచు (పతిభవన భిత్తిభాగంబులందును చిత్తరువులు సంతరించుకొని 
యురిడిరి. ఆ చిక్రములున్కు అచ్చరలను (శ్రీనాథుడు సవి స్తరముగ “కోర 


3 


147 


క్రిత నేత (తిభాగుండై.....:” అను వచన భాగమున (వార. క-శ0) 
వర్ణ రచన 

"పురాణ ee మన్మథ వం విషయ 
ములు పై వచన భాగమున వర్థితము, అశు అప్సరలు (త్రిభువన వశీకరణ 
యోగ్య విభ్రమ వ్యాపారాలాపొది భూషీతలుగా చిత్రించుట్క 
(శ్రీనాథుని శృంగార వర్ణనా వై దగ్గ్యమును 'భిక్షూ (ప్రదాన నన్ని వేశౌచి 
త్యమును తెల్పును. . (త్రిభువన సుండరాంగుల (మోల నిలబడి భిక్ష 
కోరిన పరమేశ్వరుని సౌందర్యము మరింత మోసహావసామై. వారలనే 
గాక మునివత్నుల. మనయులను కలచిన వు. ఈశ్వరుని రూప 
సౌందర్యమ సదృశమని గర్భితము. 


వేశనాట వర్ణనము వీతరాగుల చి_త్తవృత్తిని కలచుటకే యని 
భిశూటన కావ్యము ననుసరించుటకు.. వలసిన సందర్భమును సిద్ధ మొనర్చు 
టెకేయని తెలియగలము. శృంగార శాంతీ రన సంఘర్ష ణమీా వృత్తం: 
తము. విబుధ' మ_త్తకాళినుల కలికి చూపులు, మొలక నవ్వులు భిక్రా 
టన కావ్య (ప్రభావములే! 


శకం లింగోత్స త్తి వృత్తాంతము వలా 


హరవిలాసమున ఈశ్యరుడు కావించిన చేవదారు వనవివరము 
నకు నిదానము. శివపురాణాం౦తర్గత కథావస్తువు దీనికి మూలమని: 
భావించిరి కాని స్మా-0ద లింగ వామన (బవ్మాండాది పురాణములలో 
సహితము ఈ కథావస్తువు కలదు. 


వేటూరి వారిచే పరిమ్కృత మైన వారవిలానమున (1988) సంచ 
మాశ్వాసాంత భాగము అను శీర్షికలో కొన్ని గద్య పద్యములు కలవు. 
అందు శివుడు లింగాకారమున విజృంభించి జేవదారు నమునీం(ద్రుల ధర్షిం 
చుట్క (బ్రహ్మజేవుడు శివలింగమును దండకమున స్తుతించుట అభిసే. 


148 


కించుట తుదిని'ఫల([శ్రులి కలవు, వావిళ్లవారు ఈ వృత్తాంతమును 
వీకికానుబంధముగన్కు ఎమెసో-వారు దీనిని పంచమాశ్వాసాంతమునను 
ముదించీరి. ఈ లింగావిశ్మావన కథనము (పశ్నీ పము కావచ్చునన్న 
అభి పాయమబు కలదు. జేవడారు వనవివోరము దివ్య శృంగార విలసిత 
ముగ భావింపవలెననుచు, ఈ తింగావిర్భావము మాత్రము అతిశయ 
శృంగారమని భావించిరి. అక్టీలమని వదలి చేయబడినది. 


మహాశివుడు జంగముణై దేవదారు ననమున భీజార్థియి తొలుత 
"వేశవాటమునను పిదప మున్యా(శ్రమమునను (బ్రవ్మాకపాలమును వేత 
పూని నూపుర ధ్వని వ్యాపింప భసితాంగుడై శార్దూల శర్థశారిలు 
కరో్కోటకాహీలో శిరోజములకట్టి చంద్రు దాల్చి, మువ్వంక చేతబట్టి 
ఖట్య్వాంగ పాణియై చెశ్లెను, తిలోత్తమ ఘృతాచీ రంభాద్యస్సరలు 
వివిధాన్న ములను మహో శివునకు భీక్షగానిచ్చిరి,. మూలమున _పఫలతాం 
'బూలాదులు అనియుండ్క శ్రీనాథుడు ,- పాక కళానర్ణనా నై పుణ్యము 
(పదర్శించుచు, వీవిధాన్నములను భిక్షగా నిచ్చినట్లు వర్షించెను అ 
కపాలము మాత్రమే నిండగా్సా శివుడు కృషి చెందనివాడై మున్య్యా(్ర 
మమున నంయమి పాతివ్రత్య భంగ మే పరమ (ప్రయూజనముగ “వారి 
వాహాగర్థాస్యరంబునీ” “భవతి భిక్షాందేహి” యని యాచిం ఇను, 
నుబల మార్కండేయాది మునుల యిండ్లలోని నతుల నొ మజాళివుడు 
నిర్విశంక వృత్తితో విరాళి గొలివి మదనోన్శాదంబున (ప్రవ _ర్హిందిను 
నిలింప (వాత మాతని కనుంగొని, ఆతని యధర్శ (వవర్తనమునకు 
చింతించి శపించిరి, తత్కారణముగ లింగోద్భువము. కాగా (బిహ్మోది 
"జీవతలుు మునులు లింగమును పూజీంచిరి, మునులీ ర్యా ధో వములుజ్ఞ 
గించి భ_క్తి ప్రపత్తులతో లింగన్వరూపుని గొల్చిరి;ి (బ్రహ్మాదండకమున 
నసుతించెను. తుదిలో కథా(శ్రవణ ఫల(క్రుతి కలదు, 


4, వార్చి మథన వృత్తాంతము 


శ 0 'వార్థి మధన వృక్తాంతము & ఫ్‌ 


మష్టాశ్వాసమున (శ్రీనాథుడు “186? గద్యపద్యములలో కక 
.మథన వృత్తాంతమును శివలీలగ నర్మిం'చెను కైలాసమున పార్వతీ. పర 
మేళ్యరులు తదితర బేవతా(గ్రామణులు నభ తీరినపుడు పార్వతీ బేవి 
వుని యింగితం బెరిగి కంఠమూలమందలి కప్పును గూర్చి రను. 
అపుడు ఈ కథను శంభుడు వాంభవికి చెప్పినట్లు కలదు, 


జంభొనురుని వ(జాయుధముచే నంవారించి జేచేం[దుడు తిరిగి 

వచ్చునపుడు. చేవగంభధర్యాది. నిచయమాకని విక్రమమును నుతించు 
చుండగా అమరావతిని సమిోాపింపబోమెను. దారిలో దుర్వాసుడు 
దమోచ యను జేవక్యాన్ర్రీ పారిజాత పువ్పమాల్యమును తనకీగా 
ఇంద్రుని చూచి ఆశీర్వదించి ఆ పువ్పమాల్యము నిచ్చెను, ధాని 
నిందుడు విజయ గర్యాటోపముబే కన్నుగాసక ఐరావణ కుంభస్థ లివై 
'అలవోకగ వేసెను, అమ్ముదగంధ సింధురము వసుంధ రొభరణ శెండం 
"బగు తుండంబెతత్తి నున్నని యప్పూవుదండను (గమ్మున (గుమ రించి విసిరి 
“శీసరంబులు వీసరవోవ, మకరందంబు. చిందు రేకులు విజుగ్య పుప్పొడి 
సడలగా కపోలభాగముల రాచికొనెను. ఇట్లు ఆ పుష్పనూల్యము ధ్వంస 
మగుటను కండ్తార చూచిస దుర్వాసన మహర్షి (ప్రళయ శాల రుదుని 
వలె కనుబొమలు ముడీవడ, అంగాంగముల౦దు న్వేదోదయను కాగా 
దుర్చిరీకుడై యిం(దుని చూచి, 

ఓరి నుదాంధ! యవాల్యా 

జార! (తిలో కాధి రాజ్య జాతీముగు నహాం 

శకారంబా! యిది మమ్ముం 

జీరికి గైకొనక యిట్లు చేయుట యొల్లన్‌, _ [హరం 6-18] 


150 


“అనుచు? తోను దీవించి చేయెత్తి, ..యిచ్చినట్టి వువ్నమాలిక నాదల. 
బూన్నక వాసి జేతికిచ్చి నందులకు" కోపించి? ఇంత నుండియు నీ 
త్ర సా నిక్మీ9కంబగుగాక యని శపించెను, యతి పతిళాసొా' 
తరములు వమ్ముగా వయ్య, విగత లతీగ వీలానుడైన చేవేందుడు. 
(ట్రన్మా విష్ణు శివ సందర్భ మొనర్చి తన దుఃస్థికి నెరింగించి వారి హితవు. 
తోను, నవాయముతోను, వార్టోనీ, Sb, తత్సంభవమైన 
సురుచిర వస్తూత్స 4 త్తి నాయా వ్యక్తు కులకు. పంచిపెట్టుటయ్యు.. సక. 
శాలకూట జాగలలనుండి .రక్రి ంపబడుటయు, మోహినీ అవతారుడై స 
వారి సమయస్ఫూర్తిగ (వ్రనర్తించుటయు నిందలి విషయములు. 


4.1. సముద్ర మథనాపశళ్యకము. $ బృందారకులు ఇందిరావ్య పాయం. 
బున నసార దార్మిజ్యాంధకార. మగ్ను లై నగ్నాటులుంబోలి భయంపడి. 
"లేటు మొగంబు వడి వోటక గర్భువాలిక్తిం బురందరుండు ముంద అఆంగా- 
జని మునిశాపయు_క్ర్రి మరాడులోక౦బుల రాచసిరి యబ్ధిలో మునింగిన. 
భంగి "లేట కెల్లంబుగ 'జలియం బజచుటం"' బట్టి దుర్వాస శాపము: 
నాకము నిక్లీ)కమై పునః పూర్యనై భవో కే పీక మగుటకు . మహాోశి న్రుడు. 
అనిని మధింపవతెననోటయే కారణము, 


' విరూపాక్ష దివ్యాంశ భవుడగు దుర్వానుడు అల్పాపరాధథము. 
నైనను సహింపనట్టి వాడు; మరియు (పథమాశ్యానమున కవి వాట. 
లలో “శోధ సంవర్థ మాన తపోధనుడు”. సెగ్యా 

“(క్రోధం బితరులకుం దపో 

బాధక మగు గాని నా తపరిబున కదియు 

దోోదకమ సలిల మగ్నిక్షి.' 

చాధకమై వై వైద్యుశాగ్నిం (టభవించు గతిన్‌. (వార, 6-86) 
అను దుర్వాసుని మాటలలో కోపమున శోవంక అవకాశమున్న ను. 
కోకిరచియు .తపోధనమున్వు "వృద్ధిచేసినట్టివాడు దుర్వాసుడు; తన్ను 


151 


ధిక్కార 'జుసర్చ్కి భయభ కులు తేక్క 'వేయికన్నులుండి కాన రాకుండు 
మదగరగ వికారున్సి పూజ్య. పూజూన్యతి(క్రమముబే నర్వ కార్య వారణ 
మొనిర్భినట్టి జంభాసురభేదిని శపించెను ఆ శాపఫలితముగ సురుచిర 
వస్తుతతితో నిందిర యిందుని విజ్బంభమణగ దుగ్ధాంబుధిలోన గూలి 
'శఫోయనుం . 
దుర్వాస శాపకారణముచే విగత లశ్షీవిలానుడైన బే వేంద్రుడు, 

శబహ్మ విష్ణు బృందారక సమేతుడై మహోశివుని కడశేగ్‌ తరణో 
సాయము వేడ వార్థి .మథన కార్యావసరము _వర్పడినదిం . శ్రీరసాగర 
మధన కార్య ఊమునర్చ్ప బడినది, కారణ కార్య(క్రమబద్ధము సనుసరించి 
శ్రీనాథుడు జంభారి 'వీజ్భింభణము, దుర్వాసశావ వృత్తాంతము పాల 
'సము(దము చిలుకబడుట యను (క్రమమును పొటించను, 
4.1.3. కథా (ప్రారంభము - నవ్యత వా 

| కావ్య (పారంభమున నవ్యత్యము అనగా కారణ కార్యముల (క్రమ 
మును పాటించుట, తృతీయాశజ్వాసమున తారక విజృంభణము, అసుర 
వధోపాయమగు గారీ కల్యాణ కుమూరోదయముల వర్ణించుటలోశణే 
జరిగినది, శివలీలల 'జెల్పు ఈ (గంథమున పార్వతీ ేవి అఖలలోక విలో 
చనాస్త్లోదకలన కందమై యందమైన శృంగార శేఖవలె నున్న శివుని కంఠ 
మూలమున గల కప్పును గూర్చి పృచ్చించుటయే నము[ద్ర మథన కార్య 
స్ఫురణకు, శివుని యింగిత మెజుగుటకు కౌ విచ్చాను. శంభుడు శాంభవి 
కిచ్చు సమాధాన మే పూస (గుచ్చినట్లుగ నుండీ జంభానుర భేది విజృం 
భణము దు ర్య్వాసముని పారిజాత పున్న(వదానము, దే వేయ తిరస్కా 
రమ్ము మునిఇవావము, అను[క్రమముననునరించినది. పాఠక సుబోధమగు 
వద్ధతిచే కథను (వారంభించుట (శ్రీనాథుని పద్ధతి. 


4.2 విశేపాంశములు వ- ఫి 
అందలి యితివృ_త్తము పురాణ (పథికము. (బవ్మాక్రైన న _ర్హకూర్శ 


152 


విష్ణు పురాణములలో నీ కథ వర్ణ్మి తము. శివలీలల చెలుపు పురాణము. 
లలో నెచ్చకైనను ఈ కథను చూడగలను. ' ప్రరానవం - వృరాణమని. 
నిర్వచనము. సర్గన(ప్రతిసర్ల, వంశ మన్వంతర వంశాను చరితనును పంచ 
లతణో వేతమైనది కథా (ాథాన్యమై భగవర్లీలల చెలుపునవి స 5 
ములు, సంన్హ్య్బృూ తాం(ధ్ర భాగవపతములలో నీ కథ వారిలీలగ చి(తితమై. 
యుండ నిట శివలీలగ చిగ్రికమైనది, వారిహరులు శ్నీరసాగర మధన 
కార్య నంరంభమున ' సమానపాశత్ర _ వహించినను కది మతాభి- 
రుచిని బట్టి శివలీలగనో విష్ణులీలగనో పర్యవసించుట సవాజము. 


ఇట పాలకడలి (క్రచ్చుటకు మూలకారణము . నాకము నిళ్శీ క 
మగు నన్న దుర్వాస శాపమే, దుర్వాస ముని యింధదునికి పువ్వు. 
మాల నిచ్చుట ఆతడు నిర్హక్ష్యముగ పూమాలను వనుగుకై నుంచుట్క. 
ఆ పూమాలను వనుగు నాశ మొనర్చుట్క దుర్యాసముని శాపము విష్ణు. 
పురాణమున కలదు.* సురుచిర వన్తూదయమునకు మునుపు భీతొవవా 
ముగ బోలావాలోత్స త్తి 'జీవదానవుల పట్టుదల నించుక సడలశేసినదిం 
పట్టుదల తాత్కాలికముగ సడలి అమూల్య వస్తు లాభమునకు శే 
పించు స్థిర సంకల్పత్యమును వారిలో కల్ల చేసినది. ఇటి వట్టుదల యను 
గుణము (ప్రయత్న పధకములు లొంగనిదని స్పష్టమెసది. అందుశే. 
నీతి శతక 'కారుడు- | 


ఉద్య మేనై న సిధ్యన్తి కార్యాణి న మనోరమై 


న హిసు _స్తన్య సింవాస్య (వవిళశ_న్తి ముఖేమృగాః, (భో _ర్భవారి). 


అని (యత్న సాధనముననే కార్యము లొనగూడునని నక్కాణింెను. 











1. జేంక టేళ్వథ్దు-ఓ లేటి; ఆహైదళ పురాణములు, 


2, (శీనివాసళర్మ, తనన) అకా ణా. కము అనాక్క-లి; సాహితీ, 
మంజూష: si . వ క 


153 


(గరథాదిని దుర్వాసన కోపశాపములకు నుపరిచితులమైన మనను 
ఇట మరియొక పరి ఇం(దుని శసించు దుర్వాసుని కానగలము, అచటి. 
అల్సళారణముచే కువితుడై న దుర్వాను డీట ఇంద్రుని మదాంభతకు 
'కుద్దుడె, ఇంద తిరస్కారము సీనడించి “నాకము నిక్మీ)కమగుగాక 1 
యను శాపము నొసంగుటకు దారితీసినది. విశేవమేనునగా (క్రోథము 
తపోబాధకము కావలసినది కాని అది దుర్వాసుని విషయమున తపః 
సంవర్థశ 'మొనర్చిసది. అందుకే కవి “పూజ్యపూజా వ్యత్మిక్రమము 
నర కార్యహారమగు గాడే! అను సూక్తి దుర్వాసుని కోపము నకు 
కారణమని తెల్పెను, వారుని విలాసము గనుక నిందు చేవేంచాదులు 
బ్రహ్మను వెన్నుని తోడ్కొని శివునికడశే వచ్చుట, ఆతడు కర్తవ్యము, 
తరణోపాయము సూచించుటయు జరిగినది. వారందరు పంచ కంద 
వద్యములలో శివపారన్యుము నుగ్గడించుట గమనార్హ్హము, 


కార్య మన్ననో శ్రీరసాగర మథసము వలసిన సాథననమ(గి 
ఆ నువాళివుడే సూ దించెను. కార్య(ప్రరరూగ రక్షకులు (లినూర్తులే 
ఇక ఆ మహో కార్యమునకు, విభ్ను వాపాదింపని విధముగ వినాయక 
(సార్ధనయు జరుగుట కార్యాధిక్యతను తెల్సటయేగాక, దివ్యులలో గల 
'కార్యదీత ఉక్కంంఠ్య (పయత్నము తెల్పుచున్ననవి. తక్కిన కథా 
కథనము వేరుం విష్ణుమూర్తి మంధర పర్వతమును జీవాము మీది 
ఆ భరణాంబరాదులు జిక్కు_చెదరని రీతిని సునాయసముగ లేవనెత్తుట 
జేరు. ఇది (శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును లేవనెత్తిన విధమును 
తలవించుచున్నది. సై గా వరాహమూ_ర్థి భూ జీవిని ఒంటి గోరమిద 
మోసెన గదా |! ' 


ఇక కవి వినాయక (ప్రార్ధనావసరమున పోడళశోపచార పద్ధతిని 

'తెల్చుటలో నాతని నియమ నిష్టాదులెరుక పరజిను,. అంతేగాదు; 

స్వామి నై వేద్య వర్ణనలో నాతనికి గల వివిధ భత్యుభోజ్య చోస్యూదు 
(20) 


154 


అతో గూడిన పరిచయము, భోజన కప్రియత్యము వెల్లడియగును. అంబోధి 
మధనముచే (బ్రవ్మాండ కర్నరమే గగ్గోలు వడినది, దిక్కులు సిక్కొ-టిల్లు 
ఛ్యానముతో డిండీర విండములు వ్యాపింప భూనభోమండలము శేక మె 
సమస్త (ప్రాణులకు భీతొవవామై పాపాణ ఘట్టనంబున నెగయు మిణు 
గురుంబోఅ అంతర్మణి కశలకాశకలంబులు మోాదికిగయ హోలానాల మే 
ఉద్భవించినది. ఆలసించిన సమస్త లో కాళికిని విపత్సంభవమని ఎరిగిన 
ఆ శివశంకరుడు మవ+శివుడు లోక కల్యాణార్థ మై గరళమును (మిళిగి 
గళమున నుంచికొని నీలగళుడయ్యెను. ఇంతటితో పార్వతి ఆశ్యాసాదిని 
(వళ్నించిన (ప్రశ్నకు సమాధానము. లభించినది. కవి వినాయక స్తుతికై 
ఒక దండక మే రచించి (గంఛాదిని విఘ్న రాజ గ్రార్థన లేదన్న లోటును 
తీర్చిమై చెను. 


మవ+శివుడు కాలకూట విషమును రసఘటిక వోలె (మింగిన 
సందర్భము? కవివాడిన “కటుక మగు వివము వివథర” యను కంద 
వద్యమ (వార. 6-70) “శ్రీనాథుని భీమఖండములో గూడ నుండుటకు 
కారణము (శ్రీనాథుడు “గస తేస్మ” అను సంస్కృత భీమఖండ శ్లోకమే 
యని ఆ శ్లోకానువాడము తొలుత వారవిలానమున వేసి తదువరి భీమ 
ఖండమున గూడ వేసెసని అందువలన వార విలాన రచనా కాలము 
శీనుఖండ రచనకు తరువాతిది కాబోదది (శ్రీ బండారు తమ్మయగారనిరి,* 


వారవిలాసము పూర్వకాలీకమని భీనుఖండము, తదనంతర కాల 
మున రచిశమని తెల్పుచ్కు రెండు (గ్రంథములలో “కటుకమగుి” పద్య 
ముం౦డుట యథార్థమని అయి కే వారవిలాస కథకు సంస్కృత భీమ 
ఖండము వమూూలమనుట కుదురదని (క్రీ కొర్లపాటి (శ్రీరామమూూ ర్రిగా 
శనుచు హరవిలాన కథ ఒకటి రెండు అంశములందు కూర్భపురాణము 





దాతా దా దానా. 


_ తె సాంబశివరావు పులిచెర్ల, భారతి; అక్టోబరు 1971, 
జః తన్ముయ, బండారు, శెడ్డి సంచిక, 


155 


సందలి కథతో పోలినదన్కి వోలావాల భక్షణ కథ శ్రీనాథుని న్వతం(త్ర 
మగు కల్పన అని తెల్ప్సిరి.్‌ 


వినాయక (పౌర్థనము భీనుఖండమునందలి శీర సానర మథన 

"సందర్భములో నే కలదు. భాగవతముస నిట్టిది లేదు. నంన్కృ భీమ 
ఖండమున వెందట వోలావాలము సము(ద్ద గర్భ మునుండి ఉద్భవించి 
నపుడు ఎల్లరు భీకిల్లి శివుని శరణుజేడగా ఆ చేవచేవుకు దానిని తన 
గళమున నిలిపికొని లోక సంరత్షణ మొనర్చిన పిమ్మట ముందట్టియరిప్ట. 
వస్తువులుద్భవింప కుండుటశై రూళని యుద్య్భోదనవై గణాధిపతిని 
పూజంచినట్లున్న ది. హరవిలాసమునందలి వినాయక పూజ భాగవతాది 
పురాణములలోనిదిగాదు. పైగా వోలావాల భక్షణము, సము(ద నుథ 
నము వానవిలాసమునందు వడిగలకథా గతిలో నున్నది. 


4కి. కావ్య (ప్రణాళికలలో సీ కథకు గల స్థానము :- 


హరుని లీలలను (క్రమముగ చిత్రించు నీ కావ్యమున శ్రీరసాగర 
మధనము మహాశివుని పౌరమ్యము నుద్దోోవి.ంచును, పూర్వ(పకరణమున 
కవీ దారుకా వన విహార సందర్భమున లింగోత్ప త్తి (క్రమమును వర్ణించి 
ఆ మవోలింగమును సుర గరుడ ఖచర విద్యాధర కిన్నర సిద్ధ సాధ్య 
ముఖ్యులే గాక (బ్రవ్మాజేవుడును స్తుతించుట మన మెరుగుదుము, అనాటి 
నుండి అనువమ దివ్యలింగార్చనము మహోమునలకే గాదు అందరికి అర్హ 
మైనది, అట్లు శివుని పర మోక్క్చృష్టత నుగ్గడించు కథాదికములలో 
వోలావాల భతణ వృత్తాంత మొకటి, సర్వలోక భయంకరనుగు వోలా 
వాలోత్స త్తి యందరిని భయ(భాంతులు చేసి కింక_ర్తవ్యతా వినమరాథుల 
నొనర్చినపుడు, మవోళివుడు లోకోప్మదవ కారణనుగు బోలావాలమును 


ర, (శీరామననార్హి, కొర్ల పాటి, ఆనాథుడుు, 1911. 
6, గ్రీ నాథుడు = ఫీనుఖండము, ళ్ళ 


156 


అవలీలగ రసఘటిగ చేసి మ్రింగను. కనుక శివమాహిక్స్ళ్యు (వతిభోధక 
మగు నీ వృత్తాంతమును (శ్రీనాథ మహాకవి స్వీకరించెను. ఈ కావ్యమున 
తోలుత మవోశివుడు చిజుతొండనంబికి మోశ్రమిచ్చి భక్తుని పట్ల 
శరుణను (పకటించుటయాు చివర అర్జునుడను భక్తునకు పాళశువ తొస్త్రు 
మను దివ్యా(స్త్రుమును నిచ్చి కాచుటయు జరిగినది. శంకరుడు భ_కృన 
శంకరుడని కావ్యాద్యం శేతిపృ _త్సృములు నుస్పష్ట మొసర్బినవిం 


బొకే తనదైన అనన్యభక్యాతిశయ ము చేతన, అఖండ(వత చర్య 
చేతను పార్వతీబేవి మనో శివుని మెప్పించి ఆతని అనురాగమునకు పాత్ర 
'మైనట్టి వృత్తాంత మే గారీకల్యాణ వృత్తాంతము. ఇకచారు'కా వననివోర 
'నందర్భమున ఈ ర్యాదోవముచే కన్నుగానని రీతిని (ప్రవర్తించిన మహో 
మునులకు మవోళివుడు గుణపాఠము నేర్పి. చివరకు వారలను తన భ_క్ష 
కోటిలో చేర్చుకొనుటకు వక్కాణింపబడిన, మొత్తము మోద ఈ 
శావ్యమున వారునిలీలలు తొలుత భ_క్తపళంవదుడని వాటి పిదప 
శివ(కేష్టత్వము, ఇారుణ్యమునుగ్గడించు వృ త్త్రాంతములు (క్రమమున స్వీక 
రింపబడినది.  మవ+ళివుని నీలగళనామాచిత్వము నుగ్గడించు వృత్తాం 
తము వోలావాల కథనము. విడివిడిగ నున్న పూలు ఒక సుసుమాలగ 
యాపొందినట్లు శినలీలల 'చెల్పు నీ కథ లొక కావ్యముగ నేర్చడి వార 
విలాసమైన దనవలెను, క్షీరసాగర పథనమున నిటు మహ+ళివుడే కార్య 
భారకర్త మొనట్లు నర్లింపబడుటకు (శ్రీనాథుని ఈశ్వరార్చన కళా శీల 
శే కారణము, అనుబంధముగ కూర 3 విషు పురాణాంతర్గత దుర్యాన 
శాప వృత్తాంతము స్వీకరించుట వలస కథ పెరిగి (ప్ర క్యేక వృత్తాంతము 
గదై కథా కథనమునకు చేయూతనిచ్చినది. కేమూ సంపన్నుడైన 
(శ్రీనాథ మహాకవి స్వతంత్రత, (ప్రజ్ఞా విశేవము కథాకథనమునను 
రసవత్తర వర్ణ నాధోరణిభోను' చూఢనలను పడుటతో నీ కథ వార 
కులాసమున సముచిత సత్కార మొుందినది, 


157 
44, ఇకర (గంథములలో శీ రాబ్ధీ మథన వృత్తాంతము ఫా 


సంస్కృతాంధ్ర భీమఖండము లందీ వృత్తాంతము గలదు. 
శంస్కృతాంధ భాగవతములందీ కథ గలదు ఉపనున్యువు బాల్యమున 
పాలకొరకు తపస్సు చేయగ వాని నిమి త్రముగ ఈశ్వరుడు శ్రీ రసాగర 
మును సృజించెనని శివపురాణము తెల్పుచున్నది.” 


4.4.0. సంస్కృతాంధ్ర భీమఖండముల కథ కా 


మంకణ మాని నారదునితో దక్షవాటి శాథీశ్యరుండు కాల 
కూటంబు నెబ్బంగి నుపవారించెనన్సి ఆ కథా[క్రమంబు నజింగింపుముని 
చేడెనట! జేనదానవుల (ప్రతిఘటన చూచి యిం[దుడు వారికడకు పోయి 
మంతన మూడి సిద్ధ సంకల్పుడ య్యెను. తదుపరి వారి సుర త్యూలకు 
శలవాము మానుడని నురాపాసము చేసి సుఖంపుడని శ్రీరసాగర మధన 
మొనర్చిస అమృతము లభించునని సూచించెను. ఆదికచ్చపము మరాలా 
భార కుం౦డంబుగా వాసుకి తర్మితాడుగా 'శ్రీరసాగర మధనము ఆరంభించి 
కాలకూటోత్స గ్లితో అాత్కాలికముగ అగెను, వారి విరించి వురంద 
రాది బృంచారకులు (పార్థ సచే మవహ+శివుడు. వోలాహలము. (మింగాను, 
పార్వతీ జేవి గరభమును గభమున నిల్చుమని, లేనిచో, లోకములు నాళ 
మగునని తెల్పగా ళివుడక్తు యొనర్చెను. (శ్రీనాథుని భీనఖలడములో 
సకల చేవతానిచయము నువాళివుని “15 వద్యగ ద్యములలో సుదీర్ధ 
ముగ స్తుతించిసట్లు కలదు, 

భీద సాదృశ్యములు ;- వినాయక పూజ శాలకూటోత్స త్రిక 
వినుట శివుడు గరళమును కంఠమున నిల్పిన పిమ్మట నుందట్టి అరిష్ట 
వ న్రువులుద్భవింపకుండుటశై శివుని యుద్భోదచే గావింపబడినట్లు 
సంస్కృత భీము ఖండమున కలదు, వారవిలాస అంథ భీమ ఖండము 


ళ్ళ శ్రనివాసళర్మ్య జీనార్సి పూర్వ -గాథాజ నారి, 


158 


లందు సము[ద మథనావనరమున నీరిిఘ్ను కార్యపరినమొ ప్తి కై గాధి. 
వతి పూజ కావించినట్లు కలదు. సంస్కృ తాం(ధథ భాగవతములందు 
ఈ వినాయక పూజ లేదు. కాగా అందు కొంతకాలము మధథింవగ 
మందర పర్వతము కూలి సాగరములో దిగబడగ జేనతలు es 
(్రార్థించినట్లున్కు విష్ణువకా ర్తి కూర్భమై ఆ పర్యతీము(క్రింద వేరి పై 
శేవనె _త్తీనట్టు కలదు: వారవిలాసమున “పా'తాళగోళంబు ae 
మట్టుగానాది కమరఠంబుబజెట్టి” నట్లు కలదు, 


సము(ద్ర 'మథన భుట్టము కూర్మ పురాణ సంన్క్ఫత భాగవతము: 
లందుండి వారవిలాన కథకు నరాలములగు చున్నవి. 


సురచిర వన్తూక్స త్తి :- కల్పతరువు, అప్పరనలు, కౌన్తుభమ్ము. 
ఉచ్చఃగశథవము, ఐరావతము, లక్షీ ఇ, ధన్వంతరి ఒకదాని తరువాత 
నొకటి యార్భవించినట్లు భీమఖండమున కలదు. హారవిలాసమున ఆది 
లకీ ర, చం[దుడు, కొల్పపవృమాదులు, ధన్వంతరి, ఉవ్పైళ్ళ్రువాదులు. 
రంభాద్యస్సరలు చింతామణి నాగవల్లీ, తులసి వనము వారిత 
దూర్యాంకువములు ఉద్భవించినట్లు వర్ణి తము. 


4.41 సంస్కృత భాగవతము = వారవిలాసము = 


వ్యాన ప్రణీత సంస్కృత భాగవతమును బమ్మెర పోతనామాత్యుడు. 
ఆం(ధ్రీకరించుచుు భక్తి పారవశ్యము వే వర్ణనము లొనర్చుచు సూల. 
శ్లోకముల కంకు అధిక పద్యరచన మొనర్చెనుం 


ఈ శ్షీరసాగర వృత్తాంతమును పరీశ్షీ న్న కేంద్రునకు శుకమవార్షి 
'తెల్పినట్లున్న ది. ఆంధ భాగవతముననీ కథ అసమ స్క-ంధమున 
185 గద్య పద్యములలో కలదు, రెండు (గంథముల౦దును ఈ శ్రీ రాబ్ది 


శీ, శ్రీనివాసళర్శ, జేమార్కి పుఠాణఖాథాలవారి, 


159 


వృత్తాంతము వారిలీలగ వర్ణితమయ్యు ఆంధ భోగవతనున (ప్రక్నో_త్త 
రావళి రూపముతో నారంభమగును, సంస్కృత భాగవశమున దుర్వాస 
శాన వృత్తాంతము లేదు. అంధమున దుర్వాస శొపవివయము 
వేరుకు మాత్రము పేర్కొనబడినది. కాగా (బ్రహ్మోబేవతలతో 
బాటు చేకేందుడు విన్ణువును వురువ సూక్రముతో స్తుతించి 
'ఆతని (పత్యశ్షీ కరించి కొనినట్టున్నది. ఇది పోతనగారి బనాుముఖ 
సాండిత్య మును హారిభ క్రిని (పదర్శించును. హరియే ఓవధిలతలు 
సము(ద్రమున వడవైచి మందర శెలముతో (శచ్చవలెనని తరణో 
పాయము సూచించుట, రెండింటను కలదు. గోత్రకలవాము మూనుట'క్తై 
సాలసముదమును మథింపుడని వారియుద్భోదించిి సవోయ మొసర్చిద 
నని, తెల్సి “మనమే అనుభవింపవలెనని కోరకుడు అట్లు కోరిన శ్లేశనముల 
'పౌలగుదు”రని వ్యాసుడు, వసనం. చేవతలకు తెల్పిసట్లు రచించెను. 
ఆ న్లోకమిడి, 


కన ఛేతవ్యం కాలకూటాత్‌ విపాల్‌ జలధి నంభవాత్‌ | 
లోభః కాయోరి నదో జూతుదోవః కామస్తు వస్తువు 


పాలసాగరమును ేవదానవులు హరివారుల సహాయముబే సన్నావా: 
ముతో తాత్కాలిక ఐకమత్యముతో (శచ్చిరి. లక్షయాజన విస్తార 
మైన తాబేటి రూపమున వారి మునుగుచున్న పర్వతమును సై ₹ తనుం 
"కాలకూట ముద్భవింవగా లోక సంక్రోభము కాసీక పార్వతీ బేని, శివ్రని 
కాలకూటము నుండి కాపాడమని 'వేకినది. ఇట్లు ఆ 'బేవి కోరుట “రెండు 
(గంథములందున్ననో ఆంధ మవోభాగవతమున నీ (క్రింది పద్యములు 
లో శాతిశాయిమయైన సౌందర్యమును పోవీంచుకొన్నవి** పరీశ్షి ' 
న్న కేం(దుడు జూ 





9, వ్యాసుడు - నంస్యాతే భాగవంము-డిర్‌ శ్లో, 
1. లకీ రంజనం ఖండవల్లి వారవిలాస ఫీ; 1928, 


160 


అమరన్‌ లోకహి తార్థమంచు నభవుండౌగాక యంబా జెబో 
యమరుల్‌ భీతిని (వంగ వేయ నిరివో యంభోజ గర్భాదులుం 
దముగావన్‌ హర! లెమ్ము లెను శ్రనీరివో తాజూచి కన్లంట న 
య్యును (ప్రాణేక్యరు నెట్లు (మ్రింగుమనె నయ్యు(ానల జ్యాలలన్‌.. 
(అం, ఛా. 8-240) 
అనిన శుకుం డిట్లనియె, 
కొం (మింగెడు పొడు విభుండని 
(మింగెడిదియు గరభమనియు మేలని (వజకున్‌ 
(మింగుమ నె సర్వమంగళ 
మంగళ సగ్మాత్రంబు చెంత మది నవిర్దవదో! (ఆం. భు.8-241): 
భాగనతమున పోలాహల భత్తణఘట్టము మిక్కిలి ఉడా త్త కరుణముగ 
నున్నదని, (శ్రీనాథుని వారవిలాన క్షీ రాబ్ధీ కథనము యాదృచ్చికముగ 
నుండి అంత రనవంఠముగా లేదని (శ్రీ లక్షీ రంజనం గారనిరిే 


ఆంధ మహోభాగవతమున (బ్రహ్మాది 'జేవతలు శివుని అష్టమి 
త్వమును “7వ పద్యములో స్తుతించినట్టుండుట విశేవము. కామ. 
భేనువు జాలావాలము ఠరువాత పుట్టినట్లు కలదు. లక్షీ శబేని చివరవ 
జన్మించినట్లుండగా లతీ గ మంగళస్నానమును 18 పద్యములలో పోతన. 
వర్ణించను... సంస్కృతమున లక్షీ ్థ'బేవి మంగళస్నాసమునశై_ దిక్సాల. 
క విశ్వకర్మ మొదలగు నారు ' దివ్యాభరణములు 'తెద్చియిచ్చినట్లు. 
కలదు. లక్షీ నారాయణుల వివాహమును దర్శించి అందరును ఆనం. 
దించీరి. అమృతమును పంచిపెట్టుటకై విక్ణువ్రు మోహినీ అవతార 
ముతో నచ్చి సత్యామృాతమును 'జేవతలకు. అన్ఫ తామృతమును దానవు. 
లకు పంచిపెట్టుట అక రల శిరః ఖండనము శెండింటను 
సమాన మే. ' య 


1. అత్షీ రంజనం, ఖండవల్లి వారవిలాన పీక; 1968, : 


161 
శివుడు వోలావాలమును (గ్రహి౦ చునపుడు కొంత నేల చిందుటచే 
పాములు కేళ్లు (గ్రహించిన వని పేర్కొనబడినది. వోలావాల భక్షణ 
గాథ చదివిన వారలకు పాము, తేలు అగ్ని బాధలు జనుల కుండదను 
ఫలశ్రుతి ఆంధ (గంథమున నుండుట భక్షి తత్త (మును బోధించుటశే 
అనవలెను. 


వారవిలాసమున అదిలన్నీ ఇ పుట్టిన రెండు ఫఘడియలకు చందు 
డుదయించినట్లు కలదు. కాని చంద్రుడు లకీ క్ళగజుడనుట సుప్రసిద్ధ 
మగుటబే భాగవతమున అష్టమ స్కంధమున (865-266) అన్షు ఇప్ప 
బడినది, విజయవిలాస మనుచరిిత్రలు భాగపతమునే యనుసరించు 
చున్నవి. వారివారులకు సమాన (ప్రాధాన్యము నిచ్చుచు వారవిలాస 
మున (శ్రీనాథుడు వారి సతి ఆదిలశ్షీ స్థకి ప్రాముఖ్యము నిచ్చి, ఆడిలశ్షీ ఇ 
జన్మించిన విదప చం(దుడుదయించినట్లు వర్ణి ంచీయుండును, 


"జీవదానవులు “ఇప్పదార్థ బు నూ కుంబంచి పెట్టుము” అని 
మోహినిని కోరగా నామె నా చేర్చిన విధంబున సుథారసంబు వడ్డిం 
ఇది” అనుట చమత్కారముగ నున్నది. *నానేర్చుకొలది మీకును 
మానగ విభజించి యిత్తు? (కిస్కం, తి11) నని భాగవతమునందును 9ఇశ్షు 
కలదు, మోహిని వడ్డనలో “పంక్తి మధ్యంబున నిల్చి కంకణ రుణ 
రుణ త్కారంబు తోరంబుగా” ఇత్యాది వచనము భీమఖండమునందలి 
అన్నపూర్ణ న్యాసాదులకు వడ్డించినప్పటి వచనమును పోలియున్న ది.* 
సురుచిర వన్తు నముదాయమును (బ్రహ్మాది బేవతలం ఆయా వ్యక్తుల 
కిచ్చినట్లును అంధక కాల కేయాదులు దొమ్మిచేసి అమృతమునవహారించి 
నట్లును వారవిలానమున వర్షి తము. కరకకొయ్య తులసి, నాగవల్లి, 





12. శాండీవి సౌహీత్య పరినత్సతి)క; వికొరి, నం-డకి, 
(21) 


162 


అమృత మథన సందర్భమున 'వెలువడినట్లు పర్ణింవబడుట వారవిలాస 
మున వికేపూంశము. 


సము(ద్రమును మధథించునపుడు కల్లిస సంమ్షభమును వర్ణించుచు 
కవి గంగకు భంగంబును గోదావరికి భేదంబున్కు బెన్నకు విన్న 'బాటును 
గాళిందికి మాలిన్యంబును వేత్రవలికి వి(కాసంబును నాపొదించుననుటలో 
ఆతనికి స్వచదేశాభిమానము మెండసి స్వ చేశస్థ నదీనదములను గూడ 
(పస్తావన వశమున వేర్కొనెనని తెలియును. 


దుర్వాస శాపము వినాయక ఫోడశోపభార పూజ్య దండకము, 
శివుని పంచకందములలో స్తుతించుట, వారవిలాసమున (ప్రశ్యేకముగ 
"పేర్కొనదగిన విశేషములు, కార్య్యప్రయోగ రక్షకుడై నవాడు శివుడని 
తెల్పి ఆ మహో (పారంభమునకు సాధన సంవ త్తిని సమకూర్చినవాడగు 
టజే శివపారమ్యత ఉగ్గడింపబడి శివలీలగ పర్యవసించినది. మహాకార్య 
+పారంభమున విఘ్నునాయక పూజ నవి_స్టరముగ వర్ణింపబడుట విఘ్న 
ఇాంతిశే యని తెలియుచున్నది. 


ర్‌, కిరాతార్డునియము 


5.0. వ్యాస ప్రణీత (శీమజ్భార కేతిపోసమున ననపర్వములో నీకథ కలదు, 
అర్జునుని పరా[క్రమమును వర్యా స్తీకరించు నివాతకవచ పౌలోమ కాల 
కేయ సంసోరములం పార్టుని మనోనిగ్రహామును అెల్పెడి ఊర్వశీ ప్రణయ 
భంగ వృత్తాంతము వనపర్వమున 162, 166 అధ్యా యా పలబ్దములు, 


సంస్కృత మహాభారత వనపర్యమున చ్మత్రింపబడిన అర్జునుని 
జీవిత సంఘటనల నాధారముగ భారవి “కరా తార్టునీయి మహాకావ్య 
మును కళాత్శకముగ “18 నర్గలలో వి_స్టరీకరించి సంతరించిను, కాని, 
ఉపకథలగు పొలోమ కొలకేయాది సంబోర వృత్తాంతము లిందులో 
"లేవు, 

ఈ కథనే నన్నయ అంధ మహో భార తారణ్యపర్వమున సంశ్రీ దీ 
కరించి రచించెను. మూలోపకథలను కూడ నన్నయ స్వీకరించెను. 
కాని కిరా తార్థుసీయ వృత్తాంతమునకు ఉపకథలకు గల సంబంధము 
మృగ్యము, 

పెన వేక్కొనిన సంస్కృత మహాభారతము భారవి కిరా తార్జు 
నీయము అంధ నువాభారతము వారవిలాసమందలి $రాతార్జునీయ 
కథకు మూూల(గంథములని వక్కా-ణింవనగును, 

సంస్కృ తాంథ్ర మహాభారతములందు అర్జునుని "జేవలోకపు 
(వయాణము, అట ఊర్వశీ (వణయ భంగము, నివాత కవచ పౌలోమ 
శాలశేయులను ఇం(్ర్రాజేశమున పార్టుడు సంవారించుట యాదిగాగల 
వృత్తాంతములు కలవు 

(శ్రీనాథుడు హారవిలాన స_ప్తమాశ్యాసమున తన శివభక్తి తత్సర 
తను వెలార్చుట కనువుగ అర్జునుని తపముతో (ప్రారంభించి, కిరా తారు 


164 


నీయ వృత్తాంతము ద్వారమున పాశుపత శ్రైవమున్యు (బ్రహార్మేపాసనా 
శక్సరతను తెల్పుచు (వ ల్యేక శివలీలా విలాసముగ చి(తించెను. అర్జునుని 
పత పోవణమునకు సంబంధించిన అవాంతర కథా వివయాదికములగు 
ఊర్వశీ పృత్తాంతమును, నివాత కవచ పౌలోమ కాలకేయాది సంబ 
రాజి కథల సనుసంధించి (పల్యేక (ప్రబంధమనదగు రీతిని వెలయించెను, 


ఇంద్రతేనయుడు ఇం(దకీల పర్వతముపై ధర్శజ నిర్షిష్టుడె తొలుత 
ఇంగదుని గూర్చి తపమాచరించి పిదప ఇంటదుని నిస్రేళముననుసరించి 
వళుపతి నారాధించుట్క అన్ర్రసంపాదనమునశకై మహాళివునితో యుద్ధ 
"ఇంనర్చి తుదకు లోకరశత్తకము, రదమగు పాళువతమను దివ్యా్త్ర 
మును బడయుట (ప్రధాన వివయము. బే వేందావ్వోనముతో కిరీటి 
స్వర్గమున వివిధ సత్కతులను పొంది ఊర్వశీ (వణయ భంగ మొనర్చి 
తం(డియా దేశమున నివాత కవచులను పొలోమ కాలకేయులను పాళు 
వతొస్ర్రముబే సంవాఠించుట ఇందలి అవాంతర కథాకుసుమములు, 


ఈ యాఖ్యానముస నూట తొంబదియేడు గద్య పద్యములు 
శలవు, శివార్టునులు కిటికై_ మల్ల యుద్ధము, ద్యంద్వయుద్ధము, ఎక్కు-లీ 
కయ్యము లొనర్చుట ఈ యాఖ్యానపు (ప్రత్యేకత (శ్రీ వేటూరి (ప్రభాకర 
ఇా స్రీ గారు భార తారణ్య సర్వమున గల కథ కిది విస్భృతి యని 
(శ్రీనాథుని కవితా శయ్యయిందు నిగనిగలు జేరియున్న దని యిది యొక 
స్యతం(త్ర కృతి యనదగినడని' వేర్కొనిరి, 


అన్ని యాశ్వాసములకంకె నీ యాశ్యాసమున (శ్రీనాథ మహో 
శవి శభ్రార్థోభయ (ప్రధానమైన, నిరర్గళ థారాశుద్ధిగల శైలి (వ్రన్ఫుట 


న. 


1. ట్రభాశరళా క్రీ శేటూరి; పీఠిక - హరవిలానము 1038, 


165 

శివార్టునుల సంభావణ సందర్భమున వోస్యము యుద్ష సందర్భ 
మున పీఠము, అర్జునుడు ఘోర తప మొనర్చునపుడు శాంత వరములు 
'పోషితము లై (శ్రీనాథుని రసపోవణా కై దగ్గ్యమును వెలార్చినదిం 

హారవిలానమున గల కథకును తదితర (గంథముల గల కథకును 
గల ఛేదసాదృశములను పరిశీలించినచో ఈ కథకు గల (పాశ_స్య్యమును, 
కథా (ప్రణాళికలో నీ కథ సాధించిన (పయోజనమును స్పష్టముకాగలదుం 
ఫ్‌ 1, ఫల్లునుని బహళ పాసనా తత్సరత : 

“పశువతీం గుజించి తవంబు నేయుము తత్స) పాదంబున సీకుం 
జయ ౦బయ్యెడు” అన్న ఇందుని వల్కుల నాదరించి ధనంజయుడు 
అభవు గూర్చి యిందకీలాచలమువై నేకనిష్టతో ధీరుడై ఘోర వీర 
తప మొనర్చెను. ఆతని పాళువత్‌ దీశ్రారంభ మిట్టిది వ- 

“భసితోద్దూళిత నిర్శలావయన్ర కున్‌ బంవాత్సరీ సంత తా 

భ్యనన వ్యా ప్రి పరాయణుండును శివధ్యానాను సంథాశయున్‌, 

మస్ఫణ స్నిగ్ధ తీరక్షు చర్శమయ కంథా భద వీళుండునై_ 

యసమస్థేను గిరీటి సాశళుపత్ర దీశ్రారంభముం గైకొనెన్‌*” 

(వార, 7-19) 

ఆశ్యాసారంభమున ద్వ్యూత పరాభవమున నగు వేతోదుఃఖ 
మును (భాతల యనుమతితో శృత్రువాత జయార్ధమై మది దివస్పతి 
గురిగా ధనురస్త్రుముల కేల దాల్చి శరధి ద్యంద్యంబు నేర్చార వీపున 
బంధించి కవచిమైనను, ధ ర్భాంకురములు, క _తళముతోడ పుండరీకము 
తోలు దాల్చి (కీడి విరుద్ధ తపమొన'ర్చెను, ఈ తపో జేవభారణమునకు 
సై చివ్పిన పద్యమందలి సాళువత దీశ్లూ వేవధారణకు 'భేదముంశేని 
శలదుం ' 

ఇట విభూతి నలదికొని తోలుబొంత భరించి పంచాశ్షురి 
జపించుచ్చు అనన్య స్టెర్యము ఈ“ శివధ్యాన జునర్స పాశుపత దీశను 

ప . 


166 


కిరీటి చేపట్టినవాడు. అంతేగాక శివుని మట్కాలములయందును పూజిం: 
చెను, ఆరణోదయ తసనోదయ సంగవ, మధ్యాహ్న సంధ్యా అర్థ 
నిశాసమయ ములలో ధూర్షటిని పూజించుటను కవి వర్ణించి త్‌న ఈక 
రార్చనాభిరతిని వ్య క్రమొన న్చెను. తవశ్చర్య పట్లగల అర్జును నియమ. 
నిష్థాదులు. కార్యదీక్ష, ఆతృవిశ్యానము సువిదిత ములు. 


గ్రీనాథుడు వీర శ్రే వవర్ష నలనుచేసినను (బ్రహోోపాసన నొనశ్చెనని 
తెలియుచున్నది. (శ్రీనాథుడు (ప్రతిచోట శివార్చనా నిరతిని వ్య క్షపర 
చుచు పంచబవ్మా మంతిముల నుదావారింఛెను. ఏీరకెన సిద్ధాంతము. 
(ప్రకారము ముమ్మూర్తులలో నొకడైన బృహ్మకు శివునకు సఖ్య మే. 
తేదు -కాని ల్లీ) నాథుడు పాల్కురికి సోమన నూచింపని పంచబివ్మా. 
మును సూచించి తన శావ్యములోని భక్రునిశే నీ (క్రింది విధముగ 
పంచ(బహ్మా మంతనును పరఠింపచేసెను, 


“పంచబివ్మా వడంగ బీజముఖర పాీసాద పంచాశ్షరీ 

చంచన్నంతి) పరంపరా వరమ నిష్టా తత్పరత్య్వంబునన్‌, 

మంచుం గొండ యనుంగు బెండ్లి కొడుకున్‌ మధ్యాహ్న 

కాలంబు సే 
వించున్‌ నిర్భర రాజసూనుడు మనోవీథీ నదా భ్యాసికన్‌ ! 
(వార, 7-388) 

(శ్రీనాథుడు వారవిలానమునశే గాక శాశీఖండ నై. వధ భీవుఖండ' 
ములందు పంచ బ్రవ్మాముల నారాధింజాను,? వతన్నూలమున (శ్రీనాథుడు. 
సీరశ్రే నమత వర్షనములుగా 'వేసియు (బహోపాసనా తత్సరుడయ్యెనని: 
క కమగును, | 


| 'పంచాతరిన్‌, 
క) శాశీఖండం-1 ఆ-చంచల్లీలల... పౌసాద పంచాత్చరిన్‌ 


ii) కృంగారపై షధం-కి ౪-1 eer res స -పంచబహ్మా పంచాతురంబుల, 


167 


కాగా సంస్కృత వీరశైవ వాజ్మియమున పంచ _స్హవిలో నొక 
మైన మల్జణమున ఈ (బవళ్మోపాససకు బీజములున్న వని, వైదిక 
వాజ్బ్మియమున వంచముఖులై స (వాచీన చేనతలలో నొకరై న విశ్వకర్మ 
పరమేశ్వరునికే పంచబ్రవ్మామూ ర్తి యనియు విశ్వబ్రహ్ముమూ_ర్హి 
యనియు ఆర్ష వాక్యముస్నట్లు తెలియుచున్నది." 

లింగ వురాణమును లింగ ఛారణ వీధిళో పంచటబవోశ్శీపాసన 
(పాముఖ్యమును తెల్పు చున్నది. ఆంధ లింగ పురాణము శివునకు పంచ 
ముఖములున్న ట్లు తెల్పినది. శివునకు చతుర్ముఖ (బ్రవ్మాకు సావ్యుము 
కుదరదు. కనుక పంచముఖుడై న విశ్యకర్శకును పంచముఖుడైస శివున 
కును అభేదము (ప్రతిపాదింపబడి (ప్రాచీనమైన విశ్వకర్మ సం(పదాయము 
సకును సంబంధము నుస్ప్నష్టముగా నున్నదని (శ్రీ నాగేశ్వరరావు అభి 
(పాయపడిరి," 
ఛ్‌,2. పాశుపత శన (ప్రాముఖ్యము 2- ఇం 

వారవిలాస చతుర్ధాశ్వాసమున పార్వతి తపోదీక్రితు రాలగుటను 
పాశుపత దివ్య దీక్ష వేపశ్సై గారి (హరం ఉ-10) అనియు” పాశువత 
చివ్యదీతా విభాసనూన 

“దివ్య కేజో విశేవ సందీప్త మూర్తి” - (వార, 4-18) 

అనియు వర్ణించి పొళుపత శైవ (ప్రాముఖ్యము నుగ్గడించను. అకు కిరీటి 
పాశుపత దీత్సను స్వీకరించిన విధమునుకూడ వ్య ర్తీకరించెను.(వార,7-29) 


ఈ పాశువత్‌ దీశూ సంప్రదాయము ఆం(ధ్రదేశమున వెలసిన 
ఆరాధ్య శ వమునకు నంబంధించినదని ఆరాధ్య సంప్రదాయ (పవ _ర్షకు 
లగు మల్లి కార్జున పండితారాధ్యుల చరిత్రమును శ్రీనాథుడు పద్య కావ్య 

క. నాగేళ్యరరావ్వు పెదహౌటి = శీర శాధుని పంచపా9ణములు్య పుటలు 40-41. 

4, యజుర్వేద అస్ట్రళం =క్ష=పన్నం 8- ఆను 2 4, లింగఫపురొాణమ్యు పుట-246, 

ర్‌, నాగేళ్యర రావు, "పెదపాటి - శ్రీ) నాథుని పంచపౌా9ణములు = ఫుట్‌ శర్‌, 
([(విశ్వకర్శా పరబ్రహ్మా జగన్నాథ నూకషకః తన్ముఖాని తుళై పంచబ్రహ్మ్మా 


168 


ముగ ననువదించి యుండుటచే నాతడు పీనినన్నింటిని చక్కగా 
(గహింజెనని కీ, కే. నిడుదవోలు వేంకటరావుగారు కెల్పికిక 


ఈ పాళుపత దీక్షను రావణ సంవోరార్థమై రాముడు న్వీకరించి. 
నట్లు పద్శపురాణమున నిగదితమైనదని దీనినే “వీరజాదీక్ష? యని గూడ. 
నందురని దీని విధానము సమస్తమును భగవంతుడైన యగ స్త్యుడు. 
(శ్రీరామచం(దునకు “శివగీఠిలో నువచేశించనని (శ్రీ టి.బ,యం. అయ్య. 
వారు తెల్పిరి,? 

సద్యోజాత వామజేనాఘోశేశాన తత్పురుషు లను పంచ. 
ముఖములుస్న లింగస్వరూపుని గూర్చి శెవాగనుములు వేర్కొనిసవి.. 
ఈ శివుని పంచముఖములును పంచటబ్రవ్మాలను నామమున వ్యవహారింప. 
బడును. పరమాత్మ, (ప్రపంచము, బుద్ధి, యహాంకారము మరియు భ_క్రి 
విజ్ఞాన తత్యములను ఐదు లక్షణములను అలింగస్వరూపునికి నాపొదించిరిం 
ఈ పరమేశ్వరుని గూర్చి నారాయణోపనివ త్తునందలి తై త్తిరీయ. 
అరణ్యకమున (గధ = 483-7) సద్యోజూతాది మంత్రములలో వివరణము. 
కలదు, వేద భావ్యకారుడైన సాయణాచార్యులు శివుని పంచభూత శక్తి 
స్వరూపునిగ పేర్కొని నాల్లుముఖములు నలుదిక్కుల, సై లింగరాపము 
ఈశానునిగా ఆకాశమును చూచుచున్న టుల వివరించియుం డెను, 

(క్రీశ, కవ శతాద్దినాటి విష్ణుధర్శ్నో త్రర పురాణమున శంభో" 
ర్వదన పంచకమ్‌'-అను నుబోధన, కొరణాగమమున పంచముఖ లింగ 
మును *“శరాననమి (ఐదు ముఖములుగల బాణము) అని. నర్ణి తమగుట. 
వేశన్తు అపరాజిత పరిషృచ్భమను వాస్తు (గంథమున చ్వాదళ కుదా: 


రాధనలో పంచముఖ మూర్తుల (ప్రస క్రి యుండుటవేతను ఈ నదాశ్లిన. 
ఈ_త్త్యము (పాచీనమని తెలియుచున్న ది! 





6. నెంకట రావు నిడుదవోలు - భారతి 19రక,. 
7. ఆయ్యవార్కు టి, బి, యం. - భారతి 1964 (ఏపిల్‌) 
ఏ కా _ర్రిశేయళర్మ, ఇంగువ; భారతి నవంబరు 1980. 


169 


ఈశాన్య శివుని స్వరూవము 'యోగీశ్వరులకు గూడ అంతు 
వట్టదని రూవమండనమున చెప్పబడినది. పాళువత శైవులు సద్యో 
జాతాది మంతశులను బీజమం[త్రములుగ నుపాసించిరి, (వతి మవో 
మంత్రమునకును బుపి.చృందో "దేవతా బీజశ_క్లి కీలకములను ఆరు 
అంగము లుండును, *“పాసాద వంచాతురి యనగా “హీంి నమ 
శివాయ మంత్రము, అర్జునుడీ మంత్రము నేయేల జసింనవలయు 
నను నండదేహాము సాభారణముగ మనకు పొడమును, అందరును 
శివార్చనము చేయునపుడు జపించునది “ఓం నమళ్శ్ళివాయి యను 
మంత్రము మాత'మే (వసాద వంఛాతురిలోని “హీంి యను బీజ 
మున హాకార రకారములను రెండు వర్ల ములు కలవు, ఇందు 
హాకారము శివాత్ళుకము, శేఫ మగ్ని చేవ కాత్శకము, శతు 
నసంవోరాభిలావీ. గావున నగ్ని దేవ తాత్మక మైన యా వర్ణ ముతోడి 
బీజము ననునంధించి యర్హునుడు వంచాతరిని జపించెను, మంత 
శాస్ర వరిచయము గలవారికి అడ్జునుని (వసాద పంచాతురిని జవిం 
చుటలో గల జొచిత్యము గమ్యమానమగునని మంత మహోదధిసి 
జళుకించిన మనీపి. శేఖరుడగు (శ్రీనాథు డట్టి రహాస్యములను నం|ప్ర 
చాయములను హార విలానముననే గాక కాళీ ఖండమునందును 
నిశేపించెనని (శ్రీ టి, బి, యం, అయ్యవారు శెల్సిరి,* 


వాసిత గీత నృత్య వాద్య పుడు కా... నమస్కారములతో 
వంచముఖు నర్చింవవ లెనని, నమశ్శివాయ యనునది వంచాణకురి 
యని ఓంకారముతో గూడిన పంచాకురిని (వణవ వంచాతురి లేక 
వడతురి యందురని కీ, శే, నిడుదవోలు వేంకటరావు కేెల్సిరి,"* 





9. అయ్యవారు, టి. బి యం, భారతి, ఏపిల్‌ 1964, 
10. వెంకటావు, నిడుదవోలు, భారతి 1854. 
(22) 


170 


వె గా బిల్ల ణకవి రచిత మైన బిల్ల్హణీయ శివస్తుతి యందు ఈ కింది 
శ్లోకమునుండి (శ్రీనాథుడీ “వంచ్మబహ్న్మ వడంగ, వీజముఖర 
(సాద వంభాతురి న్మిగహిం చెనని వారే తెల్సిరి, 


“వంచ బహ వడంగ వీజముఖర 

(పైసాద వంచాతరీ 

వ్యోమ వ్యాపి పుర న్సెలేషు మనుషం 

(పౌఢిః కుతోవరా దృశాం? __ (వి, కి-క్లో,) 


అర్జునుని “పాశువత |ప్రతనిష్టా గరిష్టతకు నంతసిల్లిన ఖండ 
వరశుడు “(త్రిపుర చై శేయ సుందరీ వదనారవింద వానరా వసాన 
నంధ్యాసమయ నమారంభంబును, గరటి దనుజ కుంభ కూట కూట 
పాకల జ్వర శిర సోమంబును, జలధర వ్యూహ రుం[యమూ నమిోరం 
బును, నంధ కాసుర (ప్రద్యోతిన (పభామండలంబును, "కొర్భ్జూల 
దానవారణ్య హవ్యవాహంబును నగు పాశువ తా స్ర్రంబు నంవ 
యోగంబు సోవ నంహోరంబు, నకీలకంబు సర హాస్యం బుగా” 
(హార 7-108) నువ చేశించను, 


చేవేందుడు అర్జునునితో “హిరణ్య పుర బాసులు నిచాత 
కనచ కాలజేయాదులగు "దె కేయులు రాఖం పుల నాకంబున 
కేక వ కారంబుల నువదవం బాపాడించుచున్న వారు, చారిం బరి ' 
మార్చ నమరావతీ పురంబున గొన్ని దినములు [వతోవవాస 
(వయాస ఖేదం బవనయించి మధ్యమ లోకంబునకుం [గమ్మాజ 
నే తెంచునది (హార 7-107) అనుటవలన అర్జునుడు పాశువతా స్త్ర 
లాభ మొందిన మీదట అమరావతికి వెడలు అవకాశము అట 
ఇంద (ప్రార్థనే రాతన నిహన మొనర్చుట పాశుప తా (వయో 
గమునకు తగిన సందర్భము వర్చడినది. ఇట భారతమునగల ప్రథమ 


171 


చతుర్థాశ్యానముల కథకు పొందిక నేర్చరిచి. కథ ననుస్యూతే ముగ 
ఓక్రునాథుడు నడిచెను, అర్జున వీరము, శీలనై గనిగ్యము (ప్రస్ఫుట 
చుగు క థాంశ ములను కవి జోడిం చెను. 

ఆ పాశువ తాన్ర్రైము “విశ భువనోవకృతి (వతిపాదనె క 
నసాభాగ్య దురంధరము కిరీటి” తవః| క్రియా యోగ్యత చే” 
జాంచను, ఇం దా చార్యక ముగ తవ మొనర్చినను, “భాజకోబలా 
ఈరోవ వరిపొటిి” ఈశాను మెప్పించి వడసినట్టి దివ్యాస్త్రము పాశ్‌ 
వవతము, అది సువర్వ్య హి తార్థంబె” భుజ గర్యోన్న తి (పొపున జేవేం 
(దుని వంపున జలనిధినున్న ఘోర దానవులు, మూడుకోట్ల వార 
లగు నివాత కవచులనుగాక అనవూన బలులు సురలోక కంటక 
లును నుజుమాడుటశై (వయోగింవ బడినది, 


కనుక దశవిధ _శెవములలో నిష్ట లింగధారణము నంగీక 
తెంచిన శెవమే పీరశెనమని పాశువత శేవము వీరశెవమత 
శాఖయేయని తెలియు చున్నది, శ్రీనాథుడు ఆరాధ్య శై వ (మాహ్మసుణు 
డగుటచే" ఏర శ్రైవమత మవలంబిం చెనని స్పష్టమగును, 
5,8, నన్ని వేళ చ్మితణము - నజీన ప్మాతపోవణము: 

సన్ని వేశములను కన్నులకు కట్టినట్లు రసవ_త్తిరముగ చితీం 
చుటలో (శ్రీనాథుడు అంబెవేసిన చేయి, ఇం దార్జున నంవాద ఘట్ల 
ముందులకు "తౌ ర్మా_ ణము. 

(వత్యసీక విజయ శ్లాఘాభిలాహచే వంచానల మధ్యమున 


“గాండివముతోడ నొక ఆమూగదండ యష్టి, 
య స్ర్రములతోడ గొన్ని ధర్భాంకుర ములు, 


"11. తన్మయ, బండారు, ఆంధధ్రష్మతిక ఉగాది సంచిక; రుదిరోదాది 118; 
192824 లా 


172 


క త్తళము తోడ బుండరీకంబు తోలు 
చాల్చి (క్రీడి విరద్ధపుందవము చేసె” , (వార 77) 


(త్రికరణశుద్ధి చే కుమారు డొనర్చు తవమునకు విఘ్నమాపాదింవ 
నొక |బావ్నాణ వేమధారియె ఇం|దుడు వచ్చిన తీరు అద్భుత ముగ 
వర్షితము: 
నీ, తెల్లని గడ్డంబు తెల్లని మీసముల్‌ 
నరసిన రోమ పొండుర శిరంబు 
మేధావి బొట్టును 'మెజుగు జన్నిదముల 
భూతి లలాట (తిపుండకంబు 
గావి దోవతియును గంథో త్తరీయంబు 
నిష్టికోలయుం జింక నిజ్జితోలు 
బంఛాంగ ముస్టియుం శకాణిబవ్మీతంబు 
నొక్క. వేలి! వెండి యుంగరంబు 


జాటు బొజ్జయు గుత్త దర్భ సం చెలయును 

నెడమకేలను నిడుకోల గొడుగు దాల్చి 

తనకు సజ్ఞాతిగా నొక్క తవసి వృద్ధు 

(బ్రాహ్మణుడు వచ్చె నొ య్యెయ్య. బార్జుకడకు, (హార 7.13) 


ఇట ఇందుని వృద్ధ తపసి వేవవర్ల నము నహజ సుందరము 
సాతూత్కారమునై యున్నది, జూరుబొజ్జ, నరసిన మానములు, 
గడ్డము, రోమపాండుర శిరము, వృన్దావ్యమును సూచింవ తవ 
స్పన్నద్ధమగుచు (గిపుం డధారియె కావివ, న్ర్రభారియె వంచాంగముస్థ్రి, 
వవ్నితములతో ఇష్టికోలతో కుశ దర్భ నంబెలతో ఇంద్రుడు వచ్చి 
నటుల వర్ణించుట. స్వభావో క్లియుతమై యున్నది. (శ్రీనాథుడు 
బ్రిందుని తెల్లని రూవమునకు సరిపోవునట్లు ఆతని (వేలికొక వెండి 


173 


యుంగరము నుంచుటను మరచిపోలేదు, తపోవనమున తవస్యుల 
కను రూవమగు రూవమును దడాల్చెనని, కవినన్ని వేశాను గుణ 
ముగ వైవర్లనము నొనర్చెను. పైగా ఇందుని మాటతీరు చమ 
ఈర పూరితమే నీ పంచన నేను తవముచేయ వచ్చితినని [కూర 
మృగ బాధ లేకుండ రథీ,ంపుమని మోరకుని చందమున సీర తార 
చూపులతో నివ్నచ్చరం'బై న భామణములతో నా స్తికునివలె మాటా 
డుచు ఇందుని గూర్చి తవ మేల యొునక్చెదవని ఆతని గూర్చి 
తేవము వాలింపుమని వృద్ధ వ్మివ వేషధారిమయైన యిందుడు అర్జును 
నితో నిట్లనినాడు, 


ఈశ్వరునిభార్చి చెద వేని లెస్స 

మాధవుని గూర్చి చేసిన మాకు హితవు 

(బ్రవ్మాంగూర్చి చేసిన నది (పార్థ్యతరము 

తగునెయిల వజ ధరుం గూర్చి తేవముసేయ? (హార 7-20) 
మరియు ఆ తవమొనర్చ నున్నవానికి బం దుడు గౌతమునింట జేసిన 
"కానుగోప్టి ఎరుగడని యిందుడు తన్ను గురించి తానే "తేలికగా 
వల్కుుట ముకు రనవ_త్తేరమె యున్నది, 


ఆ నజ్మా సాతుని యాత్మ సంశుద్ధికి 
బరమ నంయమి యింటి వంచసాతీ 
యానిర్జ రేంద్రు చావో వికమమునకు 
భుజగాంతకుని యరాక పోక సా. 
యా సునాసీరు నహాంకార గరిమకు 
నిషధాచలము మోది సెలవు సాశీ 
యా శచీవల్ల భు నాచిత్యక లనకు 
డావసు చేతి పూదండ సాత్నీ 


174 


యిట్టి చేవేందు వలన నీవేమి ఫలము 

వడసెదను చాలు నీ వాంఛ పాడుగాను , 

వాడు నీకంయె నేమిట వాసి గలడు . 

తగదు చాలింపుమో విరుద్ధంపు దవము, (పార 7-22) 


ఇందు ఇందుని యాత్మ విమర్శన ద్వారా (శ్రీనాథుని సుకుమార 
వరిహోన చతురత వ్య కృమగును, కామగోష్టి వడ సృష్టి చేతను, 
“వాడు నీకంయె నేమిటి వాసికలడను? ఎ త్తిపొడుపులోను. (శ్రీనాథ 
కొవి వశేణ్యుని నిండై న తెలుగు దనము తొణికినలాదు చున్నది, 


ఇ్రందుడు వృద్ధ (బ్రాహ్మణ చేషముతో వచ్చి యింధదుని: 
నిరసించుసట్టి కల్పనము, కవట వటువు పార్వతి కడకు వచ్చి శిన్రని: 
దూషించిన కుమారసంభవ కథ కనుసరణ మళ్సించును,"" 

కన్నడ భారత క_ర్హయగు కుమార వ్యాసుడు మూ 

అరన శ వ్నివవేషవ 

ధరసి ధెగిళిడను సు రేశ్యర 

తర హారిన దీమాత చెందను నిజకుమారంగ ‘ 

మరిచి మౌక్తిక లోహ హేమా 

భరణ చర ్రదుకూల మిళిహో 

దరియ హూవిన దండెగోక నివాన వేకెంద, (అర 4-44) 


అని వర్శించుటలో ఇందుని వివ వేషమున విశేషము లేదు, అశ్ల్లే. 
కిరాళార్టునయ (వణీతయగు భారవి మహాకవియు నివ్చట్టున నిర్వి కేన 
ముగ నింద్రియ జయమును గూర్చి శమదమముల గూర్చి సుదీర్లోవ 
న్యాసము నిచ్చిన ట్లీ క్రింది శ్లోకము అెల్పును, 





12, గాండివి, సాహిత్య ష్మతిక._సంపుట.___18 వికారి. 


175 
జీయంతాం దుర్భయా దేహి! రివవశ్చతు రాదయః 
జిలేషు సమలోకోయం' అేవ కృత్య్న_న్స రయాజితః, 
(కరా 11-82) 


ర 


పొఢిమ. నెరుగని వాక్కులతో కన్నట్టువాడే యిందుడు, మరి 
శ్రీనాథుని యిం్మదుడు వాక్చతురతను వాక్సటిమను గల్లిన వాడుగ 
కన్నించుచున్నాడు, గడునరియె, మాట కారియె, ఎదిరి హృదయము 
నొక నూపు సూవగలవాడై యొప్పినవాడ, సాధారణ పురోహిత 
రూవముగాక, భారవి వృద్ధ (బావ్మాణ కృ తిమాలం కార భఛారణ 
భారుడు గాక, సహాజముగ జీవముతో తొణికిసలాడుచున్నా డని 
కుమార వ్యాసుడు సముచిత రూవకల్పననే చేయడయ్యెనని 
శి, బి, యం, అయ్యవారు శెల్నిరి.** 

వై ఇం దార్జున నంవాద ఘట్టమేగాక, కిరాతార్జున వివాద 
నన్ని వేశ చిత్రణములో (శ్రీనాథుడు విశేష (ప్రజ్ఞను, స్వతంత్రతను 
(వకటిం చెను, పాఠకులను శివుడు మాయాభిల్ల రూవమున అర్జునుని 
వర్మాకమమును వరీవీంప వచ్చెనని అదినరశె తెలియుటచే వారి 
వివాదము నరనమై నంతనము గూర్చును, వారు వరన్నరము ఎచట 
యుద్ధవర మణ చవేయబోయెదరో యని సై వంచెములు జేయుచు 
“యుద్దమునకు తలవడి ఎక్క_టి కయ్యము ముప్టియుద్ద మొనర్చిరి, వా 

థి టల థి 

'రిరువురి వాదనము గనవంతము, సహృదయెక వేద్యము, 


వె రెండు (గంథములలో శుద్ధ (శోతియుడై. వరిపహాన 


“కిరాత వేపభారియగు పురారి ఓంకార వావంబు చేల 

'నిలువ బెట్ట తదీయ శిఖరమున నర చేయి సోపి యొరగి యొయారంపు 
నిలుకడ నిలిచి వలశేల వాలము దివ్వుచు గ్పైదురనున్న జగ జెట్రి 
తు చు 

యగు నిందుని పట్టం గనుంగొని (పొవృ పేణ్య వయావాహ గరా 
గంభీర ంఖై న స్వర బున నిం|దకీల గిరి హ్యూరంబులు : (వతిధ్వని 





18, అయ్యవారు, టి. చి, యం,- భారతి, ఏటప్రిల్‌, 1964... .. 


176 


యొనగ సాటోవంబుగొ నగర్వంబుగా సావష్టంభంబుగా సెట్టనియె”- 
(హార 7-49) ఈ గద్య వా రిరువురి నంభావణా వైఖరిని తెల్ను 
ఘట్టము లోనిది, కోపాచవేశములతోను, గర్వముతోను జాద్ధత్యము 
తోను పురారి వివాద మారంభించునపుడు ఎట్లు నిలిచెనో, కంఠ 
స్వరము ఎట్లు పెంచెనో ఆ స్వరము ఎట్లు (వతిధ్వనిం చెనో యను 
వివమయాదికములు సర్వము స్పష్టము, రనవత్తర నన్ని వేశమునకు 
ఫుష్టినిచ్చు వై యంశములను (శ్రీనాథుడు పూన |గుచ్చినటుల 
వర్ణించెను, 

““ఎవడవురా బాహు దరమా? నన్నెరుగవా? నా వంది నేల 
చేసితివి? నా చెంచెత వేడ్క. మెల్ల చెజచితివి కదరా? తపసివె 
ఉండి ధనువుబట్టితి వేలరా? కవట ఛార్మిక! అత్యంత కలుషాత్త | 
నావందినేయ నీ 'వెవ్వడవు! తవసివి కనుక తప్పించుకొంటివి 
లేకున్న నా బాణమెట్టిదో నీ వెళుగవులె” అని కిరాతుడును, 

“కూర జంతువును బాణముతో నేయ నాకు సిగ్గాందులకు? 
వ[కభాహణము లాడకుము; నీ దారిన నీవు పొమ్ము; వంది కావలెనో 
వంచెము గెలువ దలచితివో; వల ఇట్లు వల్కుచున్నావు?”” 

అని అర్జునుడును వల్కిన నల్కులు నహాజ సుందరముగ 
నాటకీయతను వెలార్చుచున్నవి, నంభావణము మరింత కొనసాగి, 
తుదకు ఘోర యుద్దముగ వరిణమి౧ చెనని మన మెరుగుదుము, నంభా 
వణలు పొందిక గనుండి నన్ని వేశానుగుణమె కృతకము కాక రసాను 
కూలముగ వర్ణించుట శ్రీనాథుని కవితా వై ఖరియని యది యనన్య 
నద్భృశ మని నిరూపింవబడినది, 

అందుచేత నే ధిషణా చారంధర్యము కంశు హృదయ సంద 
నమే విశిష్ట ధర్శములుగాగల రమణీయ సన్ని వేశము లెన్నో సార 
వీలానమున కలవని అందులో వ్ర త్యేకించి పేర్కొ నదగినది 
కిరాళార్జునయమని (శ్రీ టి, బి, యం. అయ్యవారు భావించిరి,“ 


ధక 


14. అయ్యవారు, టి, బీ, యం, భారతి, ఏపిల్‌ 1964, 


177 
5,4, కీరా 'తాక్టునీయ వృత్తాంత మూలములు __ తులనాత్ముక 
వరిశీలనము: 

5,4,0, సంస్కృత మజవోభారతము, 

వేద నిఖీ_ప్తములె న ధర్మనీతి త త్వార్థములను సర్వజన సుబో 
ధములు కావించుటకు లౌకిక సంస్కృతమున కథో పాఖ్యా నాత్శకము 
లైన కావ్యములు, ఇతిహానములు రచితములు, వంచమ వేదమని 
(వశ స్తిగాంచిన మహా భార లేతిహోనమున వనవర్వము - 40 వ 
అధ్యాయము "రెండవ భాగమునుండి కిరా తార్టుసీయ వృ తాంతము 
(ప్రారంభమగును, అనగా దె గతవనములో నున్న పాండవుల కడకు 
కృృష్ణ్టటె ససాయనుడు వచ్చి శతు జయార్థము తవ మొనర్శి నివ్యాత్తు 
నంపొదనము కావింవవతె ననుటతో అర్జునుడు ఇందకీలాదివై తవ 
మొనర్చున పుడు ఈశ్వరుడు కిరాత న వచ్చి కిరీటితో కిటికై. 
వాదులాడి యుద్ధ మునర్పుట, చివరకు అర్జునుడు వర మేశరుని 
గు రించి స్తుతించుటాది వృత్తాంతములు కి- 40-56 (నం, ఛౌ) లో 
కలవు, వెనువెంటనే స్తిందుడు చేవగణములలో నర్జునునకు 
(వత్యతమగుట అర్జును డమరావతికి పోవుట, ఊర్వశి యర్జునుసి 
నపుంనకునిగా శేపించుటాడిగాగల వృత్తాంతములు శీ-48-46 లలో 
వర్శితము, 

వెన చెప్పిన వీిషయాదికములు నంస్కృత మహాభార తాను 
నర ణనుగు ఆంధ మహోభారతమున అరణవనర్వ (పథమాశ్యాసాంత 


మునను కలవు, 
నంన్కృృతమున 8...162-5 నందు ఇందుడు పాండవులయొద్దకు 


వచ్చుట 8-166-1 నందు అర్జునుడు నివాత కవచులను రాతుసుల 

జయించిన కథలు కలవు, ఆంధ మహోభారతమున చతుర్థాశ్యాన 

మున, ఇం్యదాగమనము, అర్జునుని రాతమన జయము వర్ణింపబడినవి, 
(23) 


178 
హాక విలాసమునందు స వృమాశ్యాసమున కి రా తార్డుసయ 
వృత్తాంతము, అర్జునుడు ఇం్యజాహ్యానము చే అవురావతికి వెళ్ళుట 
ఊర్వశీ (పణయ'భంగము, నివాత కవచ పౌలోమ! కొలశేయులనథ 
ఆదిగాగల వృత్తాంతిముల (వ త్యేకమగు అఖ్యానముగ థివలీలగ 
శ్రీనాథుడు చి, తిం చెను, 
we 
ఫ్‌ 4.1. భేదములు: 


అర్జునుడే మాయాభీల్ల రూవమున నున్న శివునితో సూకర 
మును గూర్చి తగవాడినట్లు భారతమున నుండగా, తవస్సు చేయు 
చున్న ___ అర్జునుడు స్వల్బవిమయమునకు తగవు 'పెట్టుకొనుట యుచి 
లేము గాదను తలంపున కావలయు (శ్రీనాథుడు కిరాతుజే తగవు 
సారంఖించినట్లు మార్చెను, 


కాంచన[దుమ నన్నిభుడై ప భాజమాను డై మేరుసరర్ధత 
రూప మన్నట్లుగ ధనుష్కాండములతో ఉమానహితుడై. కిరాత 
చేవధారియన శివుడు భూతగణము లనునరించి రాగా, స్త్రీ సహా 
(సములు వెంబడింవ వనము (వ వేశించినతోడనే నిశ్శబ్దము ఆవరించి 
నట్లు సంస్కృతమున వర్ణితీము గ్‌ 

హార విలానమున - ఇంద తనయుడు పూజకై పుహృములు 
కోయుచుండ తొలుత కుర్కుర రవములు వినబడినవి వేదమూ రులు 
సారమేయ యూధములు కాగా (వమథులు వోనిని బంగారు నంశె 
ళ్ళతో పట్టుకొని రాగా శివుడు కిరాత 'వేవముతో అగజ చం చెతయె. 
తోడ నరుగు చేర ఓంకార జన్యచావముతో నివ్వచ్చుని తపోవన 
మున (పవేశిం చెను, ఇట ఆతని (వ వేశముచే వన్మవశాంతతను 


15. క్షణేన తద్‌ వనం సర్వం నిశ్శబ్ద మభవత్‌ తదా। 
నాదః ప్య్వసవణానాంచ పక్షిణాం బాప్యు పారనుత్‌;  (వన80 అధ్యా.87] 


179 


నూర్చిన పనేలేదు, పె గా కిరాత వేమ వర్ష నమున నజీవ సాయ్‌ 
తఈా_రము గలదు, 


వికట పాటల వుకుటిళా భారంబు 
కటుక న జుంజుజు నెజులు కాక 
జారుసుభా థాను శకకలా వతంనంబంబు 
పడకొవ్వూవై నుండు వీకె గాగ 
భున లలాటంబున గనుపట్టు కనుచిచ్చు 
ైరికదవ తిలకంబుగాగ 
భుజమధ్యమున గాలు భుజగహోరంబులు 
గురిజపూనల గుబ్బనరులు గాగ 


శంక రుండు కిరాత వేవమ్ము డాల్ని 

యగజ చెంచెతయి తోడ నరుగు చేర 

వాణి నోంళార దివ్యచావము ధరించి 

వచ్చె వివ్వచ్చు వర తపోవనము కడకు, (హార 7-41) 


మూశాసురుని గూర్చిన వర్ణన సంస్కృత భారతమున 
సొభారణముగ గలదు. జహారవిలానమున, 


“జలధరనీల జేహామును, జందక శాయుగలీ నమాన దం 
ష్ట్రలు, భిదురోవనూన ముఖ నంపుట పోతము, ఫుల్ల మేచకో 
తల. దళ వర్ల కర్ణములు. బాటల వర్తుల లోచనంబులున్‌ 
గలిగి కఠోర కంఠ ఘన ఘర్థర భఘట్టన ఘోేవజన్నమై 
(హార 7-48) 
18. *న న్నికర్ష మాగమ్య పార్ట స్యాక్లీష్ట కర్మణి: 
మూకం నామ దనోఃప్పుతం దదర్శాద్భుత దర్భనమ్‌'' [వన.89.7] 


180 

ఈ సూకర వర్ణ నము స్యభావో _క్రియుతమై వర్ణింవబడి, ఆ 
సూకర మెట్లు భయంకరముగ పుట్టలను (కొచ్చి.వె చినదియు విస్తర 
ముగ వర్ష్మింవబడినది, 

నరాహామే తన్ను చంపుమని అర్జునుని 'వేడినట్లు సంస్కృత 
మున కలదు, హారవిలానమున నట్లు "లేదు, 

శివుడు ఫల్లును నవహృత గాండీవుగా నోనర్చినట్లున్న భారత 
కథను విడిచి యతడీశ్వరుని మాళివై గాండీవముతో 'తాటించినట్లు 
(శ్రీనాథుడు కల్పించెను, ఇచట “*వడకుం గుబ్బలి కుమారి” (వయో. 

కిరాతార్జుసీయ కథా సందర్భమున కిరాతరావమున నున్నది 
చివ్రడని యెరింగిన పిమ్మట నర్జునుడు తన యవరాధమును తమింన. 
చేడుకొనినట్లు మూలమందు నాల్లు శ్లోకములలో నర్గింవబ డెను, 


_ హరవిలానమున అర్జునుడు శంకర సాతాత్కారముచే 
ఆనంద బావ్బలోచనుడై. సార్య విభ కిక _స్తవమున శివుని స్తుతించి 
తన వాచాలత్వమునకు యుదావేశమునకు వశ్చాతాన వడినట్లు 

థి prea!) య 
వరి తము, 
పం 


అర్జును డింద్రలోకమునుండి తిరిగి వచ్చిన పిదప తాను అస్త్ర 
ములను సంపాదించిన విధము సోదరుల శెరింగింవ ధర్భ'రాజంతట 
వాటిని చూడగోరగా అజ్జనుడును మరునాడు చూవెదనని కొంత 
(భాతృఛక్రి లోపించినట్లుగ వల్కి-నట్లు నంన్కృతమున కలదు, 

వారవిలానమున అర్జునునితో యుద్ధమాడి (ప్రీతుడైన శంక 
రుడు పార్వతీ సహితుడై (ప్రత్యక్షమై భక్తుడు తన్ను సార్వవిభ క్రి 
_న్తన మొనర్చి తన యనరాధమునకు వశ్చాతావ మొందిన మోిదట: 
భక్తాభీష్టము (వకారముగ పాశువ శాస్త్రము నిచ్చెను, పార్వతి తది. 


181 
ఈర దిక్సాలకులు కిరీటికి దివ్యా స్ర్రముల నిచ్చిరి, ఇందుడు అర్జునుని 
ఆదిమునీశ్వరునిగ కొనియాడి అమరావతి కాహ్యానించుచు రోమక 
మహర్షి ద్యారా అర్జునుని కుశలవా రతో వాటుగ పాశువ తాన్ర్ర 
లాభమును స్వర్గ గ మనమును దై పతవనములోని పాండవులకు తెలియ 
చేసినట్లు వరి తము. ఇటి వర న అరునుని అమరావతీ (వయాణమున 
య ac) ఓ ౯a జ 
కును ఊర్వశీ వృత్తాంతమునకు దోహూదకారిమయై నాందియై యున్నది, 
(శ్రీనాథుడు అర్జునుని పంచాక్షరీ నంత తాభ్యనన వరాయణు 
డుగ శివధ్యానాను నఎధాతగ, పాశువత దికా కల్పునిగ), వట్యా.ల 
శివార్చనా వరాయణుడుగ వర్ణించి అర్జునుని భ _కీచవత్తుల ద్యారా 
తన ఈశరార్చన కొళాభిరతిని వ్య కృమొన ర్చెను. సంస్కృత మున 
అజ్జునుని దీక్షను గూర్చిన యిట్టి వర్ష నము "లేదు, సంన్క్మృతమున 
అర్జునుని తపోవేవమును గూర్చి __ 
hg er వి 
తవస్య్యులే వర్తమాన ఉగ తేజా మహాత్మనః 
దర్భ చీరః నివస్యాయ దండా జిన విభూషితః,” 

(నం, భా-కీరి అ-22) 
అని సాభారణ తవస్యుల వర్ష నవ లె చేయబడినది, స్థిరచి_త్తమున 
నాతడు తీవమగు తవ మొనర్చిన విధము వర్ణితము, మహాక్టులు 
అర్జునుని ఉగతవమును గార్చి శివ్రన శెకింగింవగా ఆతడు వారికి 
ధనమునుగాని, స్వర్ణమునుగాని, అర్జునుడు కోరుట లేదని భ కుని కోరి 
శను తా నెరుగుదునని బదులు చెప్పినట్లు కలదు, 


ఇట్టి విషయము హారవిలాసమున లేదు. తొలుత అర్జునుని 
నవ తపోవిధానము ౫ూార్చి హూరవిలాసమున నిట్లున్న ది: 
“వీర రన గర్భితం బయ్యు విస్తరిల్లె 
శాంత రనమెంతయును నవ్యసాచియందు,” (హార 7-10) 


182 


మూలభిన్న మైన ఇంద్ర పొాత్రవర్ష న నజీవ సామాత్కారముగ 
కలదు, సంస్కృతమున ఇందుని గూర్చి శుద్ద (కోతియ రూవ 
వర్ణనము కలదు, 

“ఆ నహ్న్మసాతుని యాళ్ళ న సంశుద్ధికి (హార 7-22) అను వద్య 
మున (శ్రీనాథుడు ఇందుడు తన్ను న విమర్శించుకొన్నట్లు 
నరనమైన మార్పుచేసి “మాధని శబ్దమునకు “మా యెలికి అను 
అర్థాంతరమును న్య మనగ పము (శ్రీనాథుని "తెనుగు 
కు “వాడు నీకంజు నేమి వాసికలడు అనుటలో 
కామగోసఫ్థి. పదనృష్టిలోను తెలియుచున్నది, 
నన్ని వేళ చితణమున కొన్ని భేదములు; 

శివార్టునుల వాణహతిచే కిటినేలవై బడినవ్పటి వర్శనము: 

యథా అశ చేః వినిర్ధోమః వ(జస్యేనచ వర్వ్యతే 

తథా తయోః నన్నిపాతః శరళూః అభవత్‌ తదా, 

(నం, భా, 89-15 శ్లో) 
హారవిలానమున ___ 

అభవార్దున శర పాత 

ప్రభవ వ్యథ దిరిగ నన్యరాసాము కడు నం 

శుభిత మయి విలయ వేళా 

నభ స్వ దుద్భాంత ఘన ఘనా ఘనము (క్రియన్‌ , 

(జార 7-47) 
దీర్చ తర హార వరాశుగ 

నిత నిపాత జాతనివిడ వ్యథనం 

తహ మాన మగుచును 

ఘుర్దుర ఘోషంబు తోడ (గోడము గూలెన్‌, (వార 7-48) 


183 


అను వద్యములందు మూలములోని ఒక ఉవమానమును స్వీకరించి 
మెదుగసలు దిదుచు (వళయకాలసపు టాకాథ ముస మిజుమీటు క్‌ొల్చు 
టి గ 

ఘనాఫఘనమువ లె అభ చార్జున వరపాత (వభావముపే వవాహము 
తిరిగినట్టు వర్ణ తము, కాని నన్నయ “శరనిధి మథ సముస దిరుగు 
శ లమ పోలెన్‌” __ (అం, భా, అ, 806) అని అనువడించెనుః 
(శ్రీనాథుడు ““అంతర్హూర్హ మానమగుచు” అసి మూత్ర మే వర్ణించెను, 
క్రీనా -థుని ప్రయోగము శ భ్రార్భములను ఆండింటిసి కలిగ యొప్పి 
దము యున్నది, 

యుద్ధమునకు సిద్ధమెన కిరాతుది చూచి అర్జునుడు శిన్చడో 
తేక యే మహో పో యుద్దమునకు కవ్వించుచుండోనసి యించుక 
విజర్క-మునకు లోనయినట్లు సంస్కృతమున నుండగా జాగ విలాన 
మున నట్టి వితక్క. (వన వ్‌ "లేదు. 

ఇంద నృ త్తాసురులన "లె శివార్డునుల యుద ముంజెనసి 
వ్యాసుడు నర్జ్మిం చెను, (శ్రునాథుడట్టి పోలిక లే లేదు, 


రీ, Ws 


సంస్కృతీ మహాభారత కథ హారవిలాన కథ స్థూలదృష్టితో 
ికించిన నొశే విధముగ కన్పించును. నిశితముగా స౭శీలించినచో 


ర 


os 


శాజాొగ్చున నంచాద ఘటమున యుద ఘటమున, అర్హున తీపోభుట్లమున, 

జ (రో థి అ బా టు 
పాతపోవణమున, ఈ వ చృదములు వరికింప నగును, 

ఊర్వశీ వృశ్తాంతేమునకు మునుపు అర్జునుడు నంగీతమును 
నేర్చుకొనుట న్యూత్రము హరవిలానమున చేదు" ఆకాశమున న 
నృ_ంంధముల గూర్చి మూలములోవలె సిటను మాతిలిచే సర్ది తము, 
నివాతకవచ, పౌలోమ కాలకేయ వధయు ఇంద 'ప్రాక్థనమున 
అర్జును డొనర్చుట . మూలానునరణ మే మొత్తము మోద 'ఊర్యకీ 


184 


[(వణయభంగ, రాతన వధ వృతాంతము లందును సాదృశ్యము. 
కలదు, 


ఇట్లు హరవిలాస మాహాభారతములం దొశే కథయున్నను 
సందర్శ్భోచితముగ కథ, కథానుకూలముగ పాతపోవమణ, రనపోవ 
ణాదులందు మాతము కనుల దృక్పథము ననుసరించి భేద మగవడి 
నట్లుండినను సామ్యము మూలవిజేయమగు కథానునరణములోనే 
కానవచ్చును, 


ర్‌, 5, భారవి కరా తార్టునీయము._ భేద సాదృశ ములు: 


నంస్కృృత వాజృయమున అల్పాతరములందు అనల్పార్థము 
నిమిడించు (ప్రతిభా విశేషము సౌష్టవ యుతమైన చమత్క్యుతిచే 
శు చమత్క్భతిని అభ ఃకరించినట్లు కావించు శిల నై పుణ్యము భార 
విశే కలదు, అందులకే “భార వేరర గారవమ్‌” అని వశ స్తి వచ్చి 

థి we 

నది. మహో కవియగు ఖారవియొక్క_ కి రా తార్జునీయము అష్టాదశ . 
నర్ల నంభృతీ మైన మహో కావ్య మై రనజ్ఞులపాలిటి. మాకందమై అల 
రారుచున్నది, భారవి కావ్యము (శ్రీనాథుని ఉపాఖ్యాన వర్ల నము 
నకు ఆలంబముగను, (పోద్బల కారిగ నుండె ననుటలో నం చేసాము 
చేదు, 


క,5.0.. భేదములు: 

భారవి - కిరా తార్జునీయము (వ త్యేక కాన్యమై కావ్యోచిత 
వర్ణనా [వధానమై సంస్కృత భావలో (వశ న్తమై (వముఖ స్థానము 
న్యా కమించినది, అష్టాదశ నర్గములలో చతుర సర్గమునుండి అష్టాదశ 

ర ౧ ఖ ౧ లు 

నర్గమువరకు గల ఇతివృ త్రమునందు అనగా వదునాల్లు నర్హముల 
వరిమికిలో ఈ కిరా తాద్ధుసీయ వృత్తాంతము వర్ణితము,. అ(వతిమాన 
పాండిత్య విశేషమును వెలార్చు భారవి కనితాశెలి ఈ కావ్యమున 


185 


పథాసితము, యముడు పహీమాలయముల వరకు వచ్చి అర్జునుని 
"విడిచి వెళ్ళుట, శరధృతు వర్ష నము, అగస్జునుని తపోభంగార్థము 
ఇర్మదుడు అప్స్ఫరలను పంపుట, కుసుమూవచయ వర్ణనము, చంటో 
దయ, సురత, పాన, సాయంకాల, వర్ష బుతువర్ల నములు, అర్జునునికి 
“అవ్చరల ఏవిధ విలానములచే తాత్కాలిక మనోని కార స్థితి, తావ 
సులు చీవ్రనిక డక వెళ్ళి పార్థకృృత తపోధిక్యమును కటట అతడు 
వారిని సాంత్వనవర చుట కిటిని చంపిన సార్టుని శివదూతలు అధి మీ 
వించుట వారి విజిగీపొ వచనములు, శివారునుల మధ్య చి తయుద్ద 
వర్ణనము, పార్టుడు అసాధారణమగు యుద్ధ నైపుణ్యము కన్నరచిన 
శివని గూర్చి తరు పా మున్న గునపీ హారవిలాసమున తేని 
'ఖీన్నాంశములు, 

వనరతుకుడను పేరితో ఇందుడు అక్టున తపో విఘ్న మొనర్చ 
జాోయటయీ గాక అవ్చృరలు గూడ తపో విఘ్న మొనర్చ జూచుటకు, 
అందునను వారిని గూర్చిన వర్ష నములు నాలుగు నర్ణముల వ్యా_ప్షమె 
యుండుట కిరాళార్ట్రసీయమందు గమనింవదగిన భిన్నాంశ ములు: 
ముని సామాన్యమైన అర్జునుని తపో వేషభారణము శివార్డున 
యూద్ధము, అర్జునుడు శివునితో పోరుటకు మునుపు శివదూతలతో 
యుద్ధ మొనర్చుట ___ సంస్కృతమున గల విశేషము, 

ఛారవి మహా భార లేతిబోస నంఖీవ కథా వృ త్తమునే 
చేవట్టినను, (వతిభా పాండిత్యము లుట్టివడినట్లుగ వ్‌ సరించి (వాసియు 
మూలవిభేయానుసారియె యుండును. భారవి (గంథమున చార్షవశ 
సర్లమున శివుడు తొవసులతో నరనారాయణుల వృత్తాంతము తెల్సు 
"నట్టు వర్ష్మించను, 

స వ్హమాశ్యాసమున “100 గద్యపద్యములలో (శ్రీనాథుడు 
పత్యేక ఆఖ్యాన మనదగు రీతిని శీవలీలగ వర్ణించను, వరిమిత, 


186 


కథానంబంధి యగు వర్ణ నము లొనక్చిను, వ్యాసోవ జే శాను 
సారము ధర్మజుని శస యము ననుసరించి రాగా 
అర్జునుడు ఇం|దకీలమునకు న చ్చు విషయము హారవి విలానమున లేమ, 
ప్రా తనశ్చర్య యర్టును డత్యంత గరిష్ట నిద నమ రేందుం 
గూస్చి యయ్యిం[ద కీల నగా్యాగంబున (బత్యనీక విజయ శ్ఞాఘాధి 
లావుంబునన్‌ అని (జార. 7-5) కలదు, వృద్ధ విస వేషమున 
అంగదుడు అర్జునుని తపోవిఘ్న మొనర్చ చూచి, పార్గకృత 'వికుద్ర 
తసము' చూచి ఇంద్రుడు నరమనా స్టిక భావముతో నిపష్పచ్చర 
భావణములతో |తీమా రులలో నొకరి గూర్చి తవమాచరించుట తగ 
వని, ఆత శ్రనంకుద్ధి, బాజోవిక మము, అపహాంకారము, ఇచిత్యము 
ఎరుగని యిం దుని నార్చి తవము జూలీంపు మనెను, పార్టుని 
యేక్శాగచి త్తమునకు వె చ్చిన నృద్ధశవుదు వత్యత మై నహర 
యము శంభు కృ సంభవించునని ఆతని గూర్చి తవము వేయ 
మని యుద్బోధిం చెను, ఇట ఇం నుని పాత్ర నజీవమై రనవ త్తీర మై 
యొప్పి యున్నది. 

ఇం దార్జున కిరా తార్టున నంభాదములు హారివిలానమున రమ్య 
మగు రీతిని వెలయింవన బడినవని, పార్థుని పాళువత దీఠ్క, తొ _ల్తటి 
విరుద్ద తనము, జూర్టుని వడాల పౌసొద పంచాశ రీజనము, శివ 


న 
లీల వ వర్టి తేమ పటన ప. తావసుల, అవృరనల, 


చతొ స బం దకీలా, దికి ణా 

pm శివ డీ నిరతి ఆట్యాగమంతేట (వస్ఫుటము, 
శిసపార్టులు ఒకపరి బాణములను మూకాసురునిమై చేసినట్టు కలదు; 
శివదూతల |వన _కి లేదు. శివుడే సాటోవముగ సావష్ట్రంబుగ కిరాతు 
నెడిరించుట తగదనెను, శినవూయవే శర శూన్యమగుట, అస్త్ర 


187 


సంపదకు వలయు మం) తేజ్ఞానము నళించుట, గాండీవముతో పౌర్థుడు 
నీన్చుసి తల హసూదుట, బాహు మల యుదములు, పార క్నాత సారం 
Ss ౧ థి థి e బు 
విభ కిక నవములు __ హరవిలానమున కాననగు భిన్నాంశములుః 
ఇం దుడు సర నారాయణ (వశంన పార్థుని కడ శివాంత స్థానమునకు 
విన్ముట వేసిసటు కలదు, 
క్ష cn 


5,5,1. సొద్భశకములు: 


అర్జునుడు శ తుజయార్థము తనమా చరించి. విఘ్నములకు 
చలింపక శివుని గూర్చి తనమొనర్చి కిటిని చంపి, ప మొనర్చీ 
పాశువకా న్రమును పొందుటవరకు రెండింటికి సామ్యము కలదు, 
కావో చిత మగు వర్ణనలు, సూక్తులు, మూలవిభేయ భాచానుసర 
ణము కథాకథన వె విధ్యములలో నుండగా, భారవికావ్యముగను 
| (శ్రీనాథుడు శిసలీలగను ఈ యితినృ త్తమును (వ త్యేక ధోరణులతో 
చితెంచిరి, సివాతికవచ పౌలోవు కాలకేయ వధలును, ఊర్వశీ 
వృత్తాంతమును భారవి |గంథమున వేకు యిట అర్జునుని నర్మాకమ 
లీల నిరూవణముల'కై చి తింవబడెనని తేలవవచ్చును, 

1కి న సర్షమున అర్జునుడు మూశాసురుని చూచి మృగము 


ల 


ఒక్కటిగా వచ్చుచున్న చేమని. గుంపుగా రాలేజేమని, రాతసుడా 
అని నంచేహించినటు ఏతర్క_తు డయ్యను. రాతఠనుకు కాడని 
జ ఠా స్రీ 0 


నుయోధథధనుని వన్నాగ మనియు భావించెను, హారవిలానమున. 


అధ దీర్చ తమం తమః (వ వేత్యన్‌ 

నహానారుగ్య రయః ననంభ మేణ, 

డౌ లో నష 1 త్‌ న్‌ ల్‌ 

నివతం తమి వోప్ట క ముర రం 

వలయిీభూత తరుం ధరాంచ మేనే, (కరా, క-80 శ్లో): 


188 
అని న్యభావో _క్ష్యలంకారములో సూర్యర శ్లి [కిందకు వచ్చి తన 
పైన వడునట్లును భూమి వృతములతోపాటు గిరగిర తిరుగునట్లును 
మూకాసురుడు భావించి క్రంద వజెను, . 


“నగతఃలీతిం ఉన్ల కోణితార్ద )ః 
ఖురదంషస్టాగ నిపొత దారీ తాళ్ళా (కిరా 8-81) 


అసుభిః తణం ఈవీ, కేంద నూనుః 
విహితామర్ష గురుధ్యని ర్నిరాసే, (శిరా 8-88) 


వె క్లోక ఛావానునరణ మొనర్చుచు (శ్రీనాథుడు నరాహము శర 
పాత నభవ వ్యధను “విలయ వేళా నభన్వ దుద్భాంత ఘనా 
భునము |కియన్‌” అను "వేరొక ఉవమానము గూర్చినను భారని 
వశౌ వరాహము [కింద పడుటన్సు, “నిబిడవ్యథ నంతర్హూర్హమాన 
మగుచును ఘుర్టుర ఘోవంబుతోడ” కూలెనని వర్మించుటలో 
సామ్యము కలదు, 


కా -జ్యలదనల వరీతం కొదమ నం దధానమ్‌ 
ధనురూనవదమనై గ వేదమభ్యాది దేశ 72 (8, 18-44) 


అనియు “విజయి వివిధ మనం లోక పాలాది లేరు (85, 18-46) 


అనియు, భారవి పాశువతాన్ర్రృము గూర్చియు, లోకపాలుర అన్ర్ర 
దానము గూర్చియు వేర్కొ నగా (శ్రీనాథుడును. ఆ పాళువతాన్ర్య 
మహిమను లోకపాలుర య స్త్ర దానము జార్చి విపులముగ 
వర్ణించెను, 

భారవి తవన్సు చేయబోవు అర్జునుని చూచి భావృములు 
విండిన కనులతో న్నేవోర్ట్ర హృదయమై. నహజ్యపేమరనముతోడి 
నే తానందకర మైన చూపుతో (చావది చూచినట్లు ఇట్టు వర్ణించెను: 


189 


ఆకర (పమ రసాభిరామం 

'రామార్నితం దృష్టి విలోభిదృష్టమ్‌, 

మనః (పొసాదాంజలినా నికొముం 

జ గాహపాథేయ మివేంద సూనుః (కరా, కి-శ7). 
అను శ్లోకమును అమరావతి నుండి తిరిగి వచ్చిన పౌరుడు “(కావడి 
నువలాలించి” యని మా(తము వర్టి ంచెను, 
5,6, ఆంధ్ర మవోభారతము - భేద సాదృశ్యములు: 

కవ్మితయమున నాద్యుడై న నన్నయభట్టు ఆంధీకరించిన 
మహాభార తేలిపోసమున కిరాతార్జునీయ వృత్తాంతము కలదు, 
వహుారాలమున అరణ్యపర్వ భాగము 6981 శ్లోకముల వరిమితి గలజై. 
యుండ నన్నయ దానిని 1299 గద్య వద్యములలో మూలములో 
ఐదవ నంతునకు సంత్నేపించెను. నన్నయభట్టు ననుసరించి (శ్రీ) 
నాథుడు కథను నంగ హముగను, అవాంతర వ్యాప్తి "లేకుండగను 
నడిపినట్లు (శ్రీ ఖండవల్లి లఖ్మీరంజనంగారు. శెల్పిరి,*” నన్నయ 
విరచిత అరణ్యవర్వమున గల కిరా తార్జునీయ కథ యేబది గద్య 
పద్యములలో నుండగా (శ్రీనాథుడు రచనా వె శీష్ట్య మొవ్చ, వీరఫెవ 

హూ రలు 9 
నం పదాయ సంధానము చేతను ద్వ్యిగుణీకృతము కావించి (వ త్యేక 
విశిష్టతను ఈ కథ కాపాదిం చెను, 
5,6,0. భీవములు: 

వ్యాసమహర్షి (వతి న్థ్భృతి విద్యను భర్శరాజున కున జేశించి 
తద్వారా శ తుజయార్గ ము తపోమగ్ను లై. అ స్ర్రనంపాదన మొనర్న 
వలెననుట సంస్క్భృతమునను, తెలుగునను కలదు, భారవివతె 
నన్నయ అర్జునునకు వీడో-లు తెల్బుచు (డ్రావదిచే నిట్లు వలికిం 


ప 


17. లక్ష్మీరంజనం... ఖండనల్లి, ఉపోద్ధాతము... హర విలా సము 1006. 


190 


చను _ “అవమానాగ్నిని నహించెడి సీ కులము ాహ్ముణ 
కులము గాక త తీయ కులమెట్టు అగును? శతు వరాభవానగ్నిలో 
మునిగి తేలెడి మమ్ములను కరుణతో నుద్ధరింపుము”” అని తన 
సే సాలాలన విలోలాపాంగ పిలోకనంబుల పార్టుని పరిగృహీత 
పాఖేయుని”” చేసెను, కీరాతార్టునయమందు అవర సన లెగాక వృద్ధ 
వ్మిపుడు సొద్ధని తేపోవిఘ్న ము , చేయవచ్చెను, వీత హర్ద (కోధులై న 
(బ్రాహ్మణు లుం జెడు పుణ్యని వానంబున నాయుధంబులు ధరించి 
యుండ సలదని విఘ్నవచనములు వల్కెను, ఆ వృద్ధవి పు ణెవరో 
"శొదు, ఇ్రందుడే. వరమ్యాస్త్ర లాభమునశై గరళకంతుని (వనన్నుని 
చేసికొనుమని నీ యభిమతము సిద్ధించునని ఇందుడు పల్కి. అదృశు 


నన్నయ కిరాత చేవ వర్ష నములో 'కీరాతబలంబులోడి అని 
మ్యాతెమే యున్నది, కాని (వ ల్యేకముగ హారవిలానములోవ తె 
కుర్కు-రము లున్నట్లు లేదు. భారతమున శరళూన్యుడై న అర్జునుడు 
శినుని స్తుతించుట ఒక దండకములో వర్ణితము, 


నన్నయ ఇ్రందలోకమునుండి తిరిగి వచ్చిన విదవ అస్త్ర 
లాభమును గూర్చి (వస్తావించుచు మూలభిన్నముగ (భాతృ భక్షి 
యుట్టివడినట్లు అప్పటి కప్పుడే అ(స్ర్రములను చేర్వేర చూపినట్లు 
నరి ల చెను, 
భా 

అర్జునుడు నివాత కవచులతో పోరునపుడు చారు తమ 
య స్త్రములన్ని యు వమ్ము కాగా చివరకు తిమిర జాణ మేసీరనియు, 
= అప్పుడు భయవడుచున్న మాతలి నూరడించి అర్జునుడు మోపి 
న్య న్ర్రము (వయోగించె ననియుండ నన్నయ జొచితీ వరిపోషక 
ముగ సూర్య బాణ మేసనట్లు వరి ౦ ఖెను, ' 

| ౧ ల్‌ 


191 


అర్జునుడు శరళూన్యుడై న పిదవ శివుని గాండీవాస్ర్రాముతో 
మోదినట్టు లేదు. (ఆ,వ, 819 వ) పారుడు శివునితో యుద్దమూడి 
మూర్చితుడై నట్లు కలదు, అర్జునునకు a రూవము దిక్సాలకుల 
రూనము మాడువుని దివ్యదృష్టి నిచ్చిసట్లున్న ది, దివ్యా స వజాన 
ముచే నవని దిర్జిర దిరిగెనని వర్టి తము. 


బ్రందుడు అమరావతికి “జేవకార్యము దీర్చ నర్జుండవుగాన 
నా రథంబు బు _లెం చెద నమరానతికి రమ్ము” అన్నట్లున్నది, 

చతుర్థా శ్యానమున నిజాతకవచ పౌలోను కాలేయ 
వృత్తాంతము కలదు. ము త్రము సం ఈ వృత్తాంతము సంచా 
ముగ నుండి, నంభావణములు, పర్ణ సములు మితముగ నున్నవి, 


"'జారవిలానమున వ్యాసుని ధాక్ష యోగవిద్యా (వదానములు 
లేవు, కిరాతార్టునయ కథ 100 గద్య పద్యములలో పారుడు 
దివ్యాన్త్ర సంపొదనోద్దిష్టుడె తవమారంభించినట్లు, (శ్రీ నాథుడు 
(పారంభిం చెను, 

దర్భ్శచీరతో, దండాజిన విభావితుడై, భూవివై శయసిం 
చుచు, (తిర్మాతములు మాసమున వలాశనుడై, వాయుభతుకుడై 
ఊం ధిక వాడై. తీవ తెవ మొనర్చెనని బుషులు భయ మొందిరని 
Fe నుండ (శ్రీనాథుడు 'విరుద్ధత వ మొన ర్చనని వర్ణించెను, 
(వొసాద వంభాతురి పట్కాాల ష్‌ పార్టు జొన ర్పెనసి వరిం చుట 
కవి పాశుపత మత [వభావము వలననే యని తెలియును, నంవాద 
ములు, నన్ని వేశ చ్చి తణములు, పాత పోవణ రనపోవణములు 
కథా కథనమున కాననగు భిన్నాంశములు, అర్జునుని వర్మాకమశీల 
నిరూవణమునశకై యుం్దేశింప బడినవి, దండకమునకు బదులుగ సార 
భక్షి కృన్తవము పార్థు డొనర్చినట్టు (శ్రీనాథుడు వర్షిం చెను, 


192, 
56,1, సాదృ్భశ ములు: శశ్రానునరణము: 


ఈ కథయందు శెండుచోట్ల నన్నయ కావ్యము లే పొందు. 
వడినపి,: అరణ్యవర్వ ద్వితీయా శ్యాదినున్న న్‌ 

(శ్రీరమ్య ధర్శ నిత్య 

(పారంభ విభాసి రాజ వర మేశ్యర ఫో 

'రారి మదకుంభి కుంభ వి 

దారణ దారుణ కృపాణ దతీణ హస్తా! 
అను వద్యము చివరి తెండు పొదములు నిట్లు హొర విలానమున నవ్వ 
మాశ్వానమున 18వ వద్యమున సిట్లు నమకూర్చుబడినవి, 

వెరి మదకుంభి కుంభ ని 

దారణ దారుణ కృపాణ ఛారలు వరిఘా 

కారములు కందమూలో 

ద్దారములకు బాలువజె గదా సీ కరముల్‌, 


అరణ్య వర్వమున 1- 815 వ వచనమునందు గల (క్రింది వాక్య 
ములు హారవిలానమున వద్యరూవమున వెలయుచున్న పి, 


“అగ్ని చేవుండు నా కిచ్చిన యఠీయ శరధు లివ్వుడు. 
యుగాంత్య కాలరి క్తంబులై న శరధులుం బోలె నున్నయవి,” 


శరధులు యుగాంత్య వేళా 

శరధులునుంబోలె నయ్యె ళూన్యంబుల్‌ 

సురవతి సూతికి వరమే 

శ్వర మాయా శకి నపుడు సమరా[గ్రమునన్‌ , (వార 7-74) 


నన్నయ కిరాత బలంబులతోడి అని మాత్రమే వర్థింవ (శ్రీనాథుడు. 
“సార మేయములతో” వచ్చెనని వర్ణించను, చేరుకు జాగిలము. 


193 


లుండవ శెనని, వీర శెవ నంపచాయానుసారముగ నీ కుర్కుర బల 
మును 4 వద్యములలో కవి వర్శిం చెను, 


ఆ నర్యవదాయము ననునరించి యివి వేదవయమూ రులు," 


“వకట లీలనుడా త్తంపు ఫణితిగొన్ని 
కేనుముతో ననుడా త్ర స్యరములగొన్ని 


స్యరితేముల (బచయంబుల వరున గొన్ని 


ఫఘోవణము సేయ దొడగ నా కుర్కురములు,” 


కనకపు శృంఖలల [దయీ 


శునకంబుల బట్టుకొనగ సూరెల |బముథుల్‌ 
వనచరులై కొలున గవటనై వహారికుడై, (హర 7- 89, 40) 


వేదములు శివునకు త్రిపురాసుర నంహోార కాలమున రథమునకు 
గజములు, తాండవ నృత్య శాలమున పాదమునకు నందియలు; 
కిరాత అవతొరమున శునకముబలు, ఈ విషయ మా (క్రింది వద్య 
మున తెల్పబడీనది,** 


పాదములకు నందియ లె 


మోాదమున కిరాత వేవమున శునకములె 
నాదట తేరికి హరులె 


"వేదములకు నెపుడొనర్చు వినతులు శర్వా. 


(శ్రీనాథుని అర్జున కృత వర మేశ్వర స్తుతి సార్వ విభ క్కికముగా 
నుండుటకు ఉదాహరణ కావ్యముల |ప్రభావమని తలపవచ్చును.** 





18. 
19. 
20. 


21. 


వెంక్టటాపు, నిడదవోలు, భారతి 1054. 
వెంక(టావు, నిడదవోలు, భారతి 1054. 
మహాదేవుడు, పందిరి _ శతకము 1878, 
గాండివి, ఆంధ్రసాహిత్య పరిషత్స త్రిక . వికారి సు _ 6, 


(24) | 


194 


5,7, అవాంతర కథా కల్చ్పనము __ (వ యోజనము: 


ఊర్వశీ (వణయభంగ నివాత కవచ కాలకేయాది వర్ణన 
ములు న_్పమాశ్యానమున అవాంతర కథలు, ఇవి కిరా తార్జుసీయ 
మునకు విదవ అనునంధింవబడినవి, భారవి కిరా తార్జునీయనమునందు 
పాశువతా స్త్రము లభించుటతో కాన్యము ముగిసినది, అర్జునుడ 
మరానతికి పోవుట, “ఊర్వశీ (పలోభము ఇత్యాది య sl 
హారవిలాసముతో సంబంధము శేనివి, అయినను నత్క-ఛా కథన 
నంవిధానమునక్షై శ్రీనాథు డీ (గంథ భాగమును పెంచి (వాసెను, 

పాశువత లాభానంతిరము అర్జునుడు స్వర్గమున శేసటయు 
ఊర్వశివే శప్తుడగుటయు, నివాతే కవచ కాలశేయాదులను జయిం 
చుటయు బేవేరదుడు రోమ హార్టునిచే పాండవులకు అర్జున కుశల 
వార్శను నంపుటయు ననెడి కథాభాగము పాశువశాస్ర్ర (వదా 
నము” అనెడి శివవిలాన గాథకు అనావశ్యక ము, భాగవతమున కలదు 
గదాయని పౌరాణిక వద్ధతిని (శ్రీనాథు డిందు చేశ్చెనని (శ్రీ పింగళి 
లకీ కాంతం గారనిరి,** | 

భారతమున పాశువతాన్ర్ర లాభానంతరము టే వేందుడు 
ధనంజయుం జూచి నంత సిల్లీ “సిన వర మేశ్యరు వలన పరమసిద్ధితో 
చేవత్య్వ' బు వడసితివి, చేవ కార్యంబు దీర్న నర్జ్యుడవు శాన నా 
రథంబు బు_తేం చెద నమరావతికి రమ్ము, స్స్‌క్టు దివ్యాశ్ర్రంబు లంద 
యిచ్చెది” (ఆం, భా, అ, వ, ఆ, శిశీకి వ) నని రథము వంవెను, 
ఆ చేవ కార్య మే నివాత కవచ కాలేయుల వధ, అరణ్యవర్వ 
చతుర్థాక్యాసమున ఆ విషయ వర్ణ నము కలదు, 

అమ రావతియందు “ఊర్వశి అర్జునుని (వలోభించుటి” అధిక 
పాఠముగ భాగవతమున అరణ్యవర్వ (వథమా శ్వానమున కలదు, 


22. లక్ష్మీకాంతం; పింగళి ఆంధవాజ్మయ చరిత్ర; 1964, 


195 


ఈ రథమెక్కి. తొల్లి యమ రేంద్రు డ నేక నహ్మస నంఖ్య చే 
వారుల నృత శంబర బలాదుల నుద్ధతులన్‌ జయించె వీ 
రారి విళేడి నీవును బలాథ్యుడ వై వధియింపు ముగ మా 
యూారతులన్‌ నిచాత కవచాసురులన్‌ నవురాంతరంబునన్‌ ”” 
(ఆం, భా, అర 4-50) 


అను వద్యభావము హారవిలానమున 
నీ! ఈ రథంబెక్కి_ మున్నిందుడు నిర్జిం చె 
శుంభన్మృవాాద్ధ తు జంభ చైెత్యు (హార 7-155) 


అను సీసవద్యమున నివరింవబజెను, ముక్కా లుమ్ముప్యీనము నన్నయ 
రచన మే (శ్రీనాథుడు గ్రహించి ఈ కథ రచించనని స్వతంత్ర వద్య 
ములు 7-156, 7-159, 7-166, 7-175 కలవని గాండీవి వెల 
విచ్చిరి,** 


హారవిలానమున పాటని పాఠశుపకా స్త్ర లాభానంతరము 
ఇం దుడు తదితర దిక్పాలకులు దివ్యా స్ర్రముల నిచ్చిరి. ఇంద్రుడు 
పుతుని. కౌగిట చేర్చి శివుని కారుణ్యము చే దివ్యా స్ర్రమును పొండి 
నందుల కభినందించి యిట్లనెను, “నివు నారాయణ సనఖుండవై న 
యాది మునీశగుండవు. నరనారాయణుల వలన దివిష్టవంబునకు 
బెక్కు తోయములు రాశన "బాధలు శాంతింబొంచె, నివ్వుడు 
హిరణ్య పురవాసులు నివాచ కవచ కాలశేయాదుల/స మై తేయులు 
రాజ్యలుబ్థ్యాలె నాకనంబున క నేక [వకారంబుల నువ్మదవం ాపా 
దీంచుచున్న వారు వారిం బరిమార్చ నమరావతీ పురంబున గొన్ని 
దినంబులు  [వతోవవాన (వ్రయాన . ఖేదంబవనయించి మధ్యమ 
లోకంబునకుం (గమ్ముజు నేతెంచునది,”” అచే అర్జునుడు అవు రా 


దజభరాలరవాయానళో 


£8. గాండీవి, “సాహిత్య పరిషత్స(తిక* వికారి సంప్కటి 48, 


196 


వలిది చేరుటకు కారణము, మాతలి ధనళ పాయముల పూన్చిన 

రథము తెచ్చెను, ఆకాశమున మేఘమండలము  శింశుమార 

చక్రము ఒక బాయుస్క._౦ధము, స_ప్రర్థులు చందుడు ఇల్యలమను 

ముక్కలు - మాతలి పార్థునకు చీరుచేరున చూపించెను, ఇది కాళి 

దాసు అభిజ్ఞాన శాకుంతలమున గల వర్ణనము వంటిదని, (శ్రీనాధుని 
గ పి క ట్టి క క 24 

ఛ్ర గోళ్ళ శా న్ర్రజ్ఞ తను నిరూపించునదనియు తెలియుచున్నది, 


అర్జునుని మోదుగ వీచిన న్వర్ణోక మారుత వర్ణనము (పౌథ. 
నమాన బంధుర మైనది, పాశువత్మాన్ర్రము నువయోగింవ వలను 
వడిన అవకాశమే నివాత కవ చుల వధ, (బ్రహ్మకు కూడ అసాధ్యు 
లైన ఈ నివాత కవచులు అర్జునుని పాళువ తాశ్ర్రముతో దహింవ 
బడిరి అనగా మహాభారత యుద్ధములో గూడ అర్జును డీ పాశువతా 
ద్ర్రమును (వయోగింవ లేదు, (ప్రాణాపాయస్థితిలో గూడ నువయోా 
గించని ఈ పాశువ తాశ్ర్రమును అర్జునుడు ఒకే ఒక్క-సారి అదియు 
నివాత కవచులను నంహారించుట కువ యోగించుట విశేషము, ఇట్లు 
ఆ ఆఅన్ర్ర నంపాదనము, ఉవయోగము ఒకడానివెంట నొకటి జరిగిన 
వృ'కాంతములు, కనుక హారవిలాస న_్తమాశ్యానమున కిరాతార్జు 
సయ కథానుబంధ ముగ అర్జునుని థై ర్యసాహనముల వ్య కృ మొనర్భు 
పీ యచాంతర కథను (శ్రీనాథుడు జోడించి ననవ లెను, ఊర్వశీ 
(పలోభవము అర్జునునికి రాబోవు శావవృత్తాంతమును, తదువరి 
ఆజ్ఞాతవాసనున అర్జునుని కా శాొావముక వరముగా వరిణమించు 
. టను తెల్నుటకైై యుండును, మొ త్తముమోాద ఈ అవాంతర కఖా 
కల్చనము ద్యారా శివభ క్తుడగు అర్జునుని అచంచల మనో నిగ 
పాము, ఛై ర్యనాహనములు వ్య క్తమైనవి. (శ్రీనాథుని సంస్కృత 


నాలా. 


24. సత్యనారాయణ, విశ్వనాథ: హరవిలాస పీఠిక; పృ, 88. 


197 


నమాన జటిలమగు కవికాకేలి ఈ నివాత కవచ యుద్ద ఘట్టమున 
తెలియ నగును, 


సమ్ముద్ర మధ్యమున హీరణ్య పురము బ్రహ్మచే నిర్మిత మైనది, 
అందులో నివాత కవచాఖ్యులు ఏరులై దానవులనేగాక సిద్ధ సాధ్య 
నరకిన్నర కింపురుపాదులను భాధించెడివారు, వారు మూడుకోట్ల 
సంఖ్య గలవారగుట చే ముజ్జగముల వారికి నిరంతర బాధలు గా 
జివి, ఆ సురలోక కంటకులను తన శరార్చులచే హాతమార్శ్సనుని . 
సునాళీరుడు అర్జునుని కోరెను, బవుళశః వాడు సీకంక నేమిట 
వాసి కలడు” అనుటలో గల రహాన్య మిచట తెలియును, ఇందు 
నికి కూడ నసాధ్యులగు నీ నివాతకవ చులు అర్జునుని సరాకమమువే 
పాశువ తాస్ర్రముచే హతము కానలసియున్నారు కనుకనే (శ్రీనాథుడు 
అర్జునుని వీర వికమోవేత గాథను చేవట్టి న్వకపోల వతి భావి చేవ 
ముబే మెరుగొందు విధముగ నీ కథా ఘట్టములను క దిశను, 


ఇంద్రుడు దేవదత్త శంఖమును, కిరీటమును, అభేద్యకవచ 
మునే గాక, పార్వతీ దేవికి కిరా తార్టునీయ భఘట్టమున నిచ్చిన వింటి 
నారిని గాండివమునకు నంధించి యిచ్చెను, సూర్యాశ్వముల బూస్చిన 
రథము మాతలి నడువ అర్జునుడు నిర్ణరులు పొగడగా బయలు 
"జేళిను, చేవద_త్త శంఖమును పాద్ధుడు పూరించుటకు మునుపు 
శ్రీనాథుడు ఆతడు సముద్రమును నమిపించెనని ఆ సమ్ముదము 
“కరిముకర కఠోరసూత్మా-ర వారిఛా రాలవాసార పూర్యమాణ 
రోదసీ నిరంతరాకాల నంపాదితోడం (ఛమంబుగా నున్నదని యొక 
సుదీర్ధ వచనమును (7-156) వాజేను, అందు అనర్భ మణి కాంచన 
శ కోలదట. ఇట నన్నయ వచనమును శ్రీసాథుకీ విధముగా 
వర్ణించెను: 


198 


“కనియె బారంబ సర్ధ్స మణి కాంచన సౌధము నత్యుద్మగ సా 
ధనము, నసాధ్య శిల్ప ఘన దారుణసాలము నద్భు తె క న 
జన నముదగ ఘటము, వీశౌలత రాటము, నుద్భరూరిత 
జ లు లు 
- 4 29 
ర్భనము, ననల్బ గర్జన సుర డ్వివదుజ్జ్యలిత మ్ము నిమ్ముల౯, 
(వార, 7-157): 


దేవదత్త శంఖధ్వనితో అనిలన్నంధము లేడును చిక్కు 
వడెను. సముద్రములు ఉవ్వె _త్తీ వవహించినవి, సురేంద్ర లోకములు 
విన్న బోయినవి, పాతాళలోకము స్థితి తవ్పెను, భూతచయము దిశే 
దిశలు వర్వెను. ఇది తిక్కన భీముని కోవమును గూర్చి వర్ణించిన 
“శేలయు నింగియు తొళముల్‌గా జేసి యేపున శేగి వాయించి 
యాడ” __ (భా, విరా, 2-184) వద్యము వంటిది, (వళయకాల 
ధ్యనివలె శంఖధ్య్వనిని విని రావసులు వివిధాయుభముల పూని 
గర్జించుచు ఆ నగరము, వెలువడి అర్జునుని రథము చుట్టుముట్టి ఘన 
శ స్తాన్ర్రృముల వరపీరి, అర్జునుడు వాలిక తూపుల చారి నెదురొ-ని 
భయముతో తేరు నడువక మాతలి నిశ్చేష్టుడె యుండ రథము 
తోలుచు సారధియె శతుకోటిని వరిమా'్చెను, శు క్రశిష్యులను 
(దోణశిష్యుడు గలి చెను, అయినను (శ్రీనాథుని వర్ణ నావైఖరి యిట 
గంగానదీ నిర్జర పాతము బోలినది, 


“జంభారి (పభవ (వయు క్ర నిబిడజ్యా రావ గంభీర నం 
రంభ (భామిత గాండివ (పనరద స్త్ర వాత దీవ్య శ్త్యరా 
సుభిన్నాంగములై సురారి తనువుల్‌ నం గామ రంగంబునం 
గుంభ| దోణములవట్ల బిట్టు గురిసెం ఘోరంబుగా ర_క్షముల్‌ 


(హార, 7-167) 


199 


అని అర్జున విక మము నాచక సోముని ఉత్తర హారివంశములోని 
ఈ (క్రింది అర్జునుని వర్మాక్ర్షమము తెలుపునట్టిడి, ఇట్టి వద్యము లచేక 
ములు (శ్రీనాథు డిందులో [వానెను: 


గాండీవారావ యుంపా ఘటిత భయదిపొకః పురాంతేఃపురం ధీ 
గండాభోగ (శమాంభః కణ కలుషిత గంగా తరంగాభివంగా 
ఖండాన్న తొండ పాళీక బళిత నక లాకాశ సీమాని శొంతో 
ద్దండా తి కాంత గ ర్భాంతక యమభట నంతానముంగాన నై తిన్‌, 
(ఉ.హా. 2.27) 


చివరకు దనుజులు చేయునది లేక మాయా యుద్ధమునకు 
తలవడగా వడిగా పాము (లేలగట్టిన రీతిగ వర్ష ము కురిసెను, మారు 
తానాముచే అరునుడు జలముల నటిపోవేసెను, రాళ్ళతో |,కుమిిన 

మ జై క్‌ బై (రాణ 
రాశ్‌నులను పొదుడు కులిళా న మేసి వాని (దుం చెను. అగ్నుల వెద 
"ఆడీ Seg రుణా నము అదుర్కొనుచు తి 

జల్ల అన ల న వా రాత్రు ఠానుచు లిమిరా 
త్రము చిన్నుచీకట్లు వర్పడగా మాతలి రథము విడి చెను, మాతలి 
గూడ తన జీవిత కాలములో దర్శింవనంతటి ఏరమును అర్జునుడు 
(వకటిం చెను, చివరకు నివాత కవచులు నిరవశేషంలై రి, ఇందుడు 
రాతనభయమువే నిర్మించిన ఆ వట్టణమును (బహ్మవరముచే వారు 
పొంది విజ్ఞపీగి చివరకు అర్జునుని చే నిహాతుశై రి, 


అరును డేటు విజయో తాహాముతో మగిడినచ్చుతరి విచిత్ర 
| జ ల 
శిల్చ వట్టణమును తపోవనమును చరాచెను, “పులోమ గోఏక యను 
అసుర కాంతలు అనేక దివ్య వర్ష ౦బులు తన మొనగ్ని (బ్రహ్మచే 
కనకమయమును, కామగమనమును నగు వె చెప్పిన పురమును 
పొంది తమ కుమారులు నికరులచే విహాతులు గాకుండ వర 
మొందిరి, అచే హిరణ్య పుర ము. పౌలోమ కొలకేయు లనుచారే 


200 


'రాతసులు, వీర లిండాదుల క సాధ్యులు” అను మాతలి పల్కు. 
లాలకించి కిరీటి వారలతో యుద్ధమునకు తలవజెను, ఆరువేల దాన 
వులు మాయతో ఆకాశమున శెగురగా వారల వాణపహాతినే నేల 
బడునట్లు అర్జును డొన ర్చెను. తుదకు వారివై పాశువతము (వయో 
గించి వారలందరిని మట్టు వెళ్లను, వె విధముగ అన్ర్రాసంపాదనము, 
నద్వివియోగము వక్కాణించు కథనము (శ్రీనాథు డొనర్చి అర్జు 
నుని వర్మాకమమును వేనోళ్ళ కొనియా జెను, 


ఊర్వశీ (పణయ భంగము: 


భ కవరీతతో (ప్రారంభమైన యీ కావ్యము. విజయుని 
న _త్వవరీకతో ముగిసినది, అశ్లే శృంగార రన పూరితమగు గిరిజా 
శంకరుల (ప్రణయ కలహాముతో నారంభమైన శృంగారము చివ 
రకు వ పాకమునకు కాని ఊర్వశీ పార్థుల శృంగార వృ త్తాంతముతో 
ముగిసినది. రన, నిబంధనమందును, బచిత్య నిర్వహాణమునందును 
(శ్రీనాథుని (ప్రతిభ యద్వితీయమైన దనుటకు ఉఊోర్వళీ (వణయ 
భంగము నుదాహరింవవచ్చును, దేవదారు వనమున అచ్చర లేమల 
విలానములు బహునిశదముగ వర్ణించిన (శ్రీనాథుడు ఊర్వశీవర్డ న 
మున “శృంగార రన వారాసి యగు నూర్వ్యశ్‌”” అని మ్యాతమే 
వల్క్‌ ఊరకుంజెను, భిక్ష యొనగు ఆమెలో (పియము కన్చడినట్లు 
మాత మే వర్థించెను. ఆలోచింవగ ఊర్యశికి అర్జునుని చే (యొక్కి-ంవ 
వేయుటకై. ఆమె నట్టి విలానముల (పోవుగ చ క్రింవ లేదనుకో 
వచ్చును, 

అర్జును డూర్యళీ (నణయమును (తోసి పుచ్చిన అరసికు 
డన లేము, ఆతడు వక వత్నీవ్రతుడు గాడు, కొని యిట ఆతని 
మనః వరివక్వత, చి _త్తదార్థ్యము అనన్యమని ఉలూపి, .చ్మితాంగవ 


201 


సుభ దలవ లెనె ఊర్యశిని చేవట్టగల్లినను సంయమము పాటిం చుటలో 
ఆతేడుదా త్హతను కన్సర చెనని కవి స్ఫుటముగ వర్ధిం చెను, 

అర్జునుడు పాశువశా స్ర్రమునకై ఘోర తవ మొనర్చి కృత 
కృత్యుడై (నతోవవాన (వయాన నవనయించటశే. ఇం! దాహ్యాన 
మున అమరావతికి చను మార్గమున గంగాలహారీ నందనోచ్యాన 
సురభిళ సంభృత మలయాసలముల చే సేన తీరెను, అట అమరావతీ 
వట్టణమున ఇవ్వ దుడు మ ర్యాదలతో అన్థాననానీను చేసెను, బేవేం 
(దుడు కోమారు నువలాలించునప్పటి జా వ్యంజక చేష్టా విశే 
మమును నన్నయ హమ 


“లీల రావత కుంభా 

స్ఫాలన కర్క_శ కరముల బలుమరును మరు 
"త్సాలకు డంటుచు నుండె గు 

ణాలంకృతుజై న పార్థునంగము (బీతిన” (భా,అర, 1-859). 


అని నహాజముగ పర్మింవ (శ్రీనాథుడు 
““ఏడువట్టుగ మందార విపిన వీథి 
దివ్యసౌథంబునందు (బకిన్ట జేసి 
గారవించి జయంత కుమారు కంట 
బాండు రాజ తనూజునాఖండలుండు” (జార, 7-117) 


కుమారు డనక పాండురాజ తనూజు డనియు, జయంత 
కుషారుని కంక మించిన గారవమును చూచెనని వర్శించుటలో 
ప్యుతపేమను వనీ చెన్నక భూూపినట్టున్న ది, 

అర్జునుడు వ్మిశమింవబోయెను, నిమల సుధాంశు కాంత మణి 
వేదికపై నవహంన తూల తల్బమున నేత్రవద్దుములు మొగిడ్చి సుఖ 


202 


సుప్తి నొందియున్న పార్టునిలో శేషునినై వవళించిన అంబుజాకుని' 
భావమును ఊర్వశీ పొంది అర్జున మందిరమునకు వచ్చిన తీరు. 
కవి భావనా వటిమకు తెనుగు వదముల అల్లిక సొంపునకు 
తార్కాణము, 


కట్టి తొడి పూసి కై సేసి కౌతుకమున 
గొసలిగా స్‌లి పుట్టంబు ముసుగు వెట్టి 
గాజు లెగదోసి చవ్వుడు గాక యుండ 
వచ్చె నూర్వళి యర్లునా వానమునకు, 
జ 
(హార, 7-119) 


వై వద్యమున వదునాల్లు జాతుల (తిదశాంగనల యందు. 
"జీక్లు వెంపుగల్లి సీరజనాభుని యూరు కాండమున నుద్భవించిన 
యుజ్జ (లాంగి అంభోనిధాసనంబు నాపోశముగా గొన్న అగ సుని 
కన్నతల్లి, భూలోకమున పురూరవ చకవ_ర్జికి (పాణవల్ల భయెన 
ఊర్వశి యొక్క... నీలాభిసారికా వేషము, వంశ (పాశ _న్యము లే గాక 
ఆము ఆలంక రణము చాక చక్యము తెలియవచ్చు చున్న వి, మెగా 
నరనమైన ధోరణిలో అభినారిశా భావము అేటవడినది, ఊర్వశి 
అకునువి వగడముల బోలు పాదముఐను పొణివల్ల వములతో నత్తి 
'మేల్కొ-లిపినది, మేల్కాంచిన అర్జునుని మనోభావ స్థితిని గూర్చి 
యోాచింవగా (పమదనిడా వరాధీనత నుండి సుఖసు ప్పుడై యుండి 
నను, అవ్చర న్సర్శకు త _త్తరపాటు నొంది వెంటనే పొన్ను డిగ్గి ఆ 
అచ్చర "లేమకు (యొక్కెను, ద్‌ ఊర్వశీ (వణయమునకు వ్రథమా. 
ఘాతము, అర్జును డడివరకు  నుదీర ర్భతపోవతుడై పాశువ త్నొస్త్ర 
లాభము నొంది తండిచే నివాకకవచ కాల కేయుల వధయను దివ్య 
కార్యోద్దిష్టుడై. ఊర్వశీ (వణయమున శేమ్మాత్రము సుముఖత చూవ. 


203 


లేదు. ఆమెకు భక్తితో మొక్కి. వచ్చిన కార్య మేమిటో "తెలియ 
గోరను, 


నూతు శ్ర(గౌహియగు నాతడు “ఓ వేడియ! జేవటి యుదయ. 
మున చంద శేఖరునుపాస్తి యొనర్చి యుపాయనముతో నిన్ను 
చూడగ వచ్చువాడననుకొను చుండ “ఆడబోయినతీర్థ మెదుశై.”” 
నట్లు నీవే వచ్చితివి అని వల్కు_చు ఆమెతో తనకు గల వావి వరు 
నల. (తవ్వి పోయుచు, వంశే "న్నత్యమును కొనియాడుచు అమె. 
కూార్శికి నంతసీంచి, దర్శన మిచ్చినందుకు ధన్యుడ నై తి ననుటలో' 
అర్జును డామె నెట్లుబ్బి వేసినది తెలియగలము, ఈ (వసంగ మాను 
(వణయలివ్సకు ద్వితీయా ఘాతము, వంశ (పాభవము నెత్తి చూపుచు. 
నవందనీయురాల'వేనని పెక్కుభంగుల వ్యక్త మొనర్చి నిర్వ కారుడే 
యుండెడి అర్జునుని పాత్ర పోషణము మనుచరితలోని (వవర పాత 
శీలములకు దారితీనె ననవచ్చును, సత్యమ|పియ _విషయమైనది, 
యు_క్టికి (పతియు_క్రివలె ఊర్వశి తన కోర్కె. యీాచేరదన ' తెలి 
సియు మన్గథావేశముతో అవృరలకు చానివరునలు లేవని, తన్ను 
సిరాకరించుట తగదని అర్జునుని పూర్ణరసికత నెత్తిచూపి వైర 
న్యము నూనుమని వెట్టి వేసాలు వేయకు మనినది, ఇట శ్రీనాథుడు 
శృంగారమును వాచ్య మొన ర్చెను. (బ్రహ్మచర్య నరాయణుడవని, 
తేమొలక నవ్వులొలక, కంకణ రుణత్కారముతో శెంగేలి 
కమలము వినరుటచే ఆశ్మాభిమా నము, తత్తరపాటు నందడింన 
ధీరోడా_త్తతతో నిర్వికారతలో మిసిమింతుడు గాకుండుట ఊర్వశీ 
[(వణయఘఫాూతమున మూడవ మెట్టు, ఉఊర్వశివరాభవ దందహ్యా 
మాన కోవమోర్వక నిట్టూర్పుతో “నపుంనకునివలె నాన 
గొన్నాడ వేడుకాలంబు న పుంనకుడవు గమ్ము” (7-185) అని డిగ్గన 
లేచి మొగము గంటు పెట్టుకొని వెళ్ళినది, 


204 


స్థరమనస్కు_డగు పారు జెట్టి సంతావము నొందక యాధిస్టి 
రానుజుడనని బుజు వొనర్భుచు విజయ కుతూహాలిమై ఆ అరిన్లము 
తనకు శుభమే కల్లించునని భావిం చను, 
5.8, విజేషూంశములు: 

రసాభాన ఘట్టమగు నర్జునోర్యళీ నంభావణమును రన మధు 
రముగ నంతరించి వెద్దనాదులకు మార్గదర్శకుడై నవాడు (శీనాథుడు. 
వాచ్యవ్యం గ్యములలో శృంగార రనమును నిబంధించి తెలుగుజాతి. 
కొక వన్నె తెచ్చిన యుగ వవ_ర్తకుడు జాతీయ కవియునై మన కవి 
సార్వభౌముడు ఆంధజాలికొక రనరామణీయకతను చేర్చి “జీశభాను. 
లందు తెలుగు "లెన్ని అనుట కాలవాలమైనాడు, *" 

రన | ప్రధానము శావ్యనృష్టి యొనర్చిన (శ్రీ నాథునకు ధని 
(వధాన కాన్యనృష్టికదను దొరక లేదు; కాని రనధ్వనిని న్య క్రీ కరించ 
ననవలెను,  కుంతకుడు లోకో త్తర చమత్కార వై చ్మితియే 
వో _క్రీయని కావ్యత్వ నంపాదక మని నిరూపించి అనేక విధముల 
డానిని దృథవరచి కావ్యశో భాహేతువుల నన్నింటిని ఇంటే యంతర్భ 
వించునని సద్దాంత మొన ర్చెను, మూలములోని ములతిపోనమున 
చీ రనము అంగిగా నుంజెనో ఆ రసనవిచ్చి ర్తి నిమిత్తము రసాంత్రర' 
ముచే నూతన (వ్రబంధ నిర్వహణ మొక విధమైన వక భానము,” 

అవాంతర కథలే పథాన కథను వి నృతవదచుటవే 
న్‌ నూన కథయందు (వబంధ వక్రత గలదు, 

“జంభారాతి తనూజమాద బాలినినా” అన్న (7-114) వద్య 
ముస లింగ వక్రత కలదు, నన్నయ నుభయ వాక్చాఢిమ గలనా 


PITS 


26. వీరభదరావు, చిలుకూరు, సాహితీ వాల్లళ్యము, మొ॥ భాః 1966. 
26. ఈశ్వర త్తు, కుందూరి, (శ్రీనాథుని కవితా త తత్త్వము, 1964, 


205 


డని యుద్ధోమీంచిన (శ్రీనాథుడు (ప్రౌఢ నమాన బంధురమగు కవి 
తనే గాక తెలుగుదన ముట్టివడునట్టి తెనుగు వదముల అల్లిక 
సొంఫుతో వద్యములల్లి వుఎుఎందాతనముతో నడిపించెను, "రెండు 
వదములు సంస్కృతము, రెండు వదములు తెలుగు వొడుచు 
నన్నయగారి వద్య రచనా శిల్పమును పుణికి పుచ్చుకొన్న కవి 
సత్తము డీ (శ్రీనాథుడు, 


6. హరవిలాసము = కావ్యస్వరూపము 


6,1. వేదాంగములగు - నంహితలు బువీపో_కృములు, కావ్య 
న్వరూవ సిరూపణములు, కాని వరిమితములు, 


“మధు చృందో భవతి చేఖా ఇషా (బు, 6, 11-8) అనగా 
మధుర కవితావలంబన మే కావ్యస్వరూవము, 


కావ్యన్వరూవమన"* కావ్యాంగ లతణము, చోవరహీితము 
లును గుణ నహితములును అలంకార యు_కృములును నగు ళ భ్రార్థ 
ములు కావ్యశరీర మని సాధారణ వివతు, 


“కవిర సీసీ వరిభూ స్వయంభూణి అని ఈశావాస్యోప 
నివత్తు. కాల్మక మమున వ్యవహారమున వరమాత్శ సాయాత్కా-ర 
మును పొందిన '*బుపి.” కవియెనాడు '*నాన్నపి.: కురు తే కావ్యమ్‌” 
సాయ్మాదష్టలె న వెదిక బుషాలు కవులు, చారి కావ్యము లువనిష 
త్తులు, తదర్యాచీన కాలమున లౌకిక (వవృత్తులగు వాల్మీకి వ్యాసాది 
(గధిత లోకోత్తర వర్మ నాళ్శక రచనము తే కావ్యములు, 


“కవనీయం కావ్యమ్‌” అని లోచనకారుడు, కవయతీతి కవిః, తన్య 
కర్మ కావ్యం” అని విద్యాధరుడు, 'కౌతి శశ్రాయ లే విమృకశ త్రి 
రశ భావాన్‌ ఇతి కవిః, తస్య కర కాన్యమ్‌' అని భట్టగోపా 
లుడు, “లోకోత్తర వర్ల నా నిపుణ క్షపీకర్భు కావ్యం” అని 
నవ 


1. కావ్యన్వరూపమ్‌ _ ఆంధ్ర వివరణ, అంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, 
హైదరాబాద్‌; సౌమ్య సం॥ 


207 


ఈ నిర్వచనములను బట్టికవి కర్ణ కావ్యమని లోకోత్తర. 
వర్ణనా నిపుణుడగు కవిచే, అనగా బుషి కల్పుడగు విద్వత్క-విచే 
'రచితమైనది కావ్యమనవచ్చును. (ప్రతిభా న్యుళ్చత్తులు గల కవి, 
కారయ్యితి, భావయి్యితి యను యిరు తెరగుల బలిమిచే నేర్చడున టే 
కావ్యము, 

ఉవనివత్తులలో (బ్రహ్మను నిక్టేశించు నమయములలో 
నత్యము, జ్ఞానము అను వదములతోచాటు ఆనంద శబ్దము వాడబడీ 
నది, కొని ఆనంద శబ్దము కవిత్యాాది లలిత కళలలో కలుగ అను 
భూతిని ని స్రేశించునది. కావ్యమున |పభానముగ రసము కలదని ఈ 
రసాసా దము (బవళ్టునుభూతికి తుల్య మైనదని తర్వాతి ఆలం కారిక 
భావన, వీరికి ఉవనిమత్తులలోని ఆనంది శబ్బ్దమేగాక, తె ల్తిరీయ 
మున గల _ 

ఆనంద మాతా (2,5) 

ఆనందము మాత్మానం (2.8) 
ఆధారము లగుచున్నప్‌, పైగా 

రసో వై నః రనగ్‌ం హే పాయం లభ్ఞ్యా౭_౭_నందీభ నతి” 
అని తె త్తిరీయ (శ్రుతి, అద్వ్యయ (బ్రహ్మమే రనము, ఈ రసావగతిని 
పొందీనవాడు ఆనందానుభూతిని పొందుచున్నాడు, ఇచే మహో 
రనము, శృంగారాదులు దీసి ఏవర్ష రూవములు, అందుచే “భగ్నా 
వరణాచిబేన రనజి అని జగన్నాథుడు. వలి కెను, 

దివ్యదృష్టి అనబడు భావనా వ్యాపార ముతో కరుణర సాను 
భూతిచే నుత్చిన్న మైన మనోరమములగు ఉడార వృ త్తములతోను, 
ఉదార శ శ్హార్ధములతోను శృంగా రాడి రనములతో అందరి జాద 
,యముల కాహాదసీయమగునది కావ్యమని ఆడి కావ్యము, 


208 


(ఉదారవృ కార వ దై రృనోర మెః 

తదాన్య రామన్య చకార కీర్మిమాన్‌, 1,2,42) 
6.2, కావ్యలకణములు జా (వయోజనములు: 

అగ్ని పురాణమున కావ్యలకుణ న్వరూవములు వీవేచింవబడి 
నవి, అభిడ్యా పాధాన్యము గల్లి దోవవర్జితే మె గసకాలం కొరయుత 

తో Xo (వ డున సై 
శప వాగై (దగ్గ్య (వథానమై యుండునది కావ్యమని తెలియు 
చున్నది. అట్టి కావ్యమునకు జీవితమని నాటకాదులు శరీరదుగా 
ఇతివృ త్తమును (గ్రహింవవలెను, ఛావహేన మైన రనముగాని రసము 
లేని భావముగాని లేవు, అర్థాలం'కారము లేనిచో శబ్ద సౌందర్య 
ముండ జాలదు, ప 

మహోకావ్యమున అష్టాదశ వర్తనలతో చాటుగ అన్ని 

(A) (x) 

వృత్తులు, అన్ని (వవృత్తులు, అన్ని భానములు, రీతులు, రసము 
లుండవ లెను, కావ్యము "వేడాదులవ లె శాసింపదు, ఇతిపోసాదుల 
నలె మందలింవదు, కాని విష్ణుధర్ళో _త్తర మనినట్లు __ 

తేన కాన్యమిత్యు క్షమువచే శె ర్వినాకృతమ్‌, (8-15) 

ఉవచేశము చేయకుండు విధముగ భాసించున డే కావ్యము, 
అగ్ని పురాణములోని రసోక్స్తి విధానమును భోజుడు వి నృత 
వర చెను, కవి శృంగార రనపూర్ణుడై నచో కావ్యమున రనమయమగు 
జగము కన్ఫింవగలదు, లేనిచో కావ్యము నీరనమగును, కావ్యమును 
గూర్చిన (పొచీనాలం కారికుల అభిప్రాయములు; 

భ'రతము టకా న్రమున [ న 

నినా స శౌత్రుమున ఇతివ్ఫ త్తంతు కావ్యన్య 

శరీరం వరికీ ర్తితమ్‌” అని కావ్య శరీర మికివృ త్త మనెను, 
కాసి దీని సౌందర్య హేతువు రనమనుటను బట్టి భరతుడు రన 
సిద్ధాంతమును స్మూత| పాయముగ వివరించెనని తెలియును, రన 


209 


రహితమగు కావ్యముండదు, విభానుభావ నంచారీ భావ నంయోగ 
దశేమున నివృన్నమగునది రసము, కావ్యార్గములై న రనములను 
నివన్నము చేయునవి భావములు, భరతుని దృష్టిలో కాన్యమన 
నాట కాదులే, భామహుడు కావ్యాలం కారమున, 


“ధర్మార్థ కామమో శేషు వై చతణ్యం కలాసు 
చ కరోతి కీర్తిం (వ్రీతించ సాధు కావ్య నిపేవణమ్‌” 


అనియు శబ్దార్థ సహిత కావ్యమ్‌, అనుటను బట్టియు, కావ్యము 
కీ రిని, (ప్రీతిని ఇచ్చునదని కావ్యమునకు శ జ్టార్ధములు శరీర మనియు 
(స్రీ పురుషాదులు శరీర సౌందర్యమును అలంకారములు వెంపొం 
దించు విధమున కావ్యశరీరమును గూడ నకోక్యాద్యలం కారములు 
చెంపొందించున నియు కావ్యము (వతి భావంతుని నుండి వ్యూత మే 
ఆవిర్భవించుననియు తెలియును, 


భామహుని మతీమున వకో క్రీ శబ్దమునకు అలం కార మని యే 
అర్థము, ఈ నకోక్షి "లేని నే సాహిత్య మే ఉండజాలదు, కావ్యము 
నకు కావ్యత్యమును ఆపాదించునది నకోక్తి, గుణసామ్య (వతీతిని 
(8-79) చెవ్వుటచే అలంకారనుల వలన కావ్య సౌందర్యము గల్లు 


నది నిర యిం చెను, 
మ 


"దండి కాపాాదరములో, “శరీరం "తవ దిపూర వ్యవచి న్నా 
ఫీ హీథ § భి 
వచావళీ” (రమణీయార్థ భూవీతమగు వద నంఘాతము కావ్య శరీ 
రము) అని కావ్య నిర్వచన మొనర్చెను, శరీరముయొక్క_ బావ్యా 
సౌందర్యమును చెంచునవి అలంకారము లై నను అంత స్పాందర్భమును 
జెంచి (ప్రాధాన్యమును వహింవ జేయునని శౌర్యాది గుణములు, అశ్షే 
కావ్య శరీరమునకు గుణములే (పథానములని వాని తదువరియె 
(25) 


210 

అలంకారములని పేర్కొ నెను, దండి కబ్బగత, అర్థగత గసణములు 
వది యని పేర్కొ నెను 

మాధుర్యము, ఓ దార్యము, కాంతి, (వసాదము, అర్థవ్య క్రి 
అర్థగతములు, కేవ, నమ తా, సౌకుమార్య, సీజన్‌, నమాధి, మాధు 
'ర్యార్థ వ్య క్తులు ఆ శబ్బ్దగత ములు, ర్ముదటుడు అ కావ్యాలంకార మున 
తుల్య (పాధాన్యముగల శ భ్రార్థ ముల కలయిక కావ్యమగున నెను, 
రచనా చారుత్యమను శబ్దముగల్లి పురుషార్థములను నరసుల కవగత 
మగువట్లు మృదువుగా రనవంతముగ బోధించున చే కావ్యమ నెను, 
చామనాచార్యులు కావ్యాత్త ను గూర్చి విచారణ సాగించి “రీతి 
రాత్మా కావ్యన్య” అను సిస్ధాంతము చేను, శరీరమున కొత 
వలెనే కావ్య శరీర మునకును ఆక్క యుండునని అతవి సిద్ధాంతము, 
రీతి యనగా వద నంఘటనా విశేవము. అది గుణాధారము, గుణా 
లంకార నహితములై న శ భ్రార్థము లే కావ్యము. అలంకార ముండుట 
చేశ నే కావ్యము (శ్రవణ యోగ్యము, సౌందర్య మే అలంకారము, 
అలం కారముండుట చేత నే కావ్యము (శ్రవణ యోగ్యము, న్‌ 
అలంకారము, కావ్యము దోషరహీతము కావ అెను, 

ఆనందవర్ధ నా చార్యులు: ధ్వనియే కావ్యాత్శ అనెను, అది 
స్త్రీల థరీర లావణ్యమువ లె కావ్యములలో అంతర్జీ నమై యుండి 
వాచ్యము, (వతీయమానమను నిరు తెరగుల రూవమున నుండును, 
సహృదయ రంజకముగ నుండవలెను, వస్తు అలంకార రనధ్యనులను 
మరాడింటిలో రనధ్యని సర్వ శేష్టమ నెను, నృష్టముగ కావ్య శరీరము 
గూర్చి నిర్వచింవక పోయినను శ న్రార్థా'భయమే కావ్య శరీరమని 
వ్య కృమగుచున్నది. 

రాజ శేఖర కవి: గుణాలంకార నహీత ఉక్రి విశేషమే కావ్య 
మనెను, కావ్యము విధి పూర్యక మగు Ses చేయక నిపే.ధ 
రూవమున ఉవ చేశించగలదనెను, కవుల భేదముల తెల్సెను, , 


211 

భట్టనాయకుడు: రన చర్వణము కావ్యాత్శయని "తెచ్చెను, 

తౌత భట్టు: (వీతిని ఆత్మగా గల్లిన రనముతో గూడిన 
కావ్యము అనెను. సాహోౌత్మత వ స్తుధర్శము రన బీతిని కల్గించు 
న నెను, . 

అభినవ గు పుడు: కావ్యమనగ ముఖ్యముగ నాటక మేనని 
ఈతని వాదము, కావ్యము వృజము వంటిది, ఫల పుష్పాదుల 
వంటిది అభినయాది నట వ్యాపారము సామాజిక రసస్యాదము 
ఫలము వంటిది, కావున విశ్వమే రనమయము, అందులకే ఇతడు 
శరన ధ్వ న్టేవిత_త్త్యమ్‌”” (లో - 45) అనెను. అనగా కావ్య 
వ్యాపారమున నే కన్సించు రన ధ్వనియే కావ్యాత్భ, 

కుంతకుడు: లోకో త్తరమగు చమకత్కా-రమును తెచ్చు 
వై చ్మిత్వము కావ్యమునకు అపూర్యాలం కార మనను, కావ్యామృత 
రసాస్వ్యాదము, చతుర్వర్ల ఫలా స్యాదము కన్న మిన్న, ఈ అనుభూతి 
సాలంకృత కావ్యమున కల్లినది, క్షార ముల కలయిక కావ్యము, 

వేమేందుడు: “జొచిత్యం రన సిద్ధ న్యస్థిరం కావ్యన్య జీవి 
తమ్‌” కావ్యమునకు జీవిత భూత మైన యాచిత్యము "లేకున్నచో 
అలంకారములు, గుణములుండి [వ యోజనము "లేదని అవి బాహ్యా 
శోభా హేతువు లేనని తెల్ళెను, రనవంతమగు కావ్యమునకు జీవిత 
భూతము కోచిత్యమని ఈతని మతము, 
మమ్మాటుడు: 

“కావ్యం యశ సేఒర్థకృ తే 

వ్యవహార విజే శివేత రతతయీ, 

సద్యః వరనిరర్భృత యే 

కాంతా సమ్మిత త యోవ జేశయు జే, షా (వ) 


212 


ఇదియే కావ్య (వయోజనములు, త దదోషా శారా 
నగుణా వనలం కృతీ, పునః కాపి” ఎ అసి అనేక కావ్యములకు 
గతి కల్సించను, శారడా తనయుడు = వాక్యార్థమగు తాత్పర్య మే. 
రనమిని, ఇది శ థ్రార్గ సంబంధము ద్యారా కల్లున నెను, పేమచంద 
సూరి కావ్య (సయోజనములును, రుయ్యకుడు ధ్వని కా వ్యాత్ను. 
యనియు లెల్నిరి, విద్యానాథుడు నగరార్జ వ వర్ల నము (వ్రబంధ. 
లవ,ణమని, విశ్వనాథుడు “వాక్యం రసాత్మకం కావ్య” మని తెల్పిరి.. 
ఇక జగన్నాథ వండిత రాయలు “రమణీయార్థ (వతిపాదక శ్రబ్లః 
కావ్యమ్‌' అని [పతిపాదించిరి. “చమత్కార వత్త్వం కావ్యత్వం” 
అని జగన్నాథుడు; కావ్యమున చమత్కాారముండవ అెనని అది. 
వ_న్త్య్వలం కారర సాది ధ్వనుల వలన నేర్చడునసని తెలిపెను, 


వై చెప్పిన ఆలంకారికుల యభ్మిపాయము ననుసరించి కన 
స్వరూవమన గా కావ్య శరీర లక్షణము, శరీరమునకు చాహ్యాలం కా 
రములు శోభా హేతువులు, ఆంతరంగిక గుణసౌందర్యము అవ 
శ్యము. అశ్షు కావ్య శరీరమునకు రనధ్యని చమత్కార రీతు లే: 
ఆత్మ వంటివని రూఢము, సైగా కావ్యము వ్రీతిని, ఆనందమును 
యశస్సును అర్థమునిచ్చునట్టి (వయోజనములు గలదని సువ్య కృము: 
మనోహారవుగు నర్భముతో నలంకృతమైన వదనము దాయము 
“కావ్యము” అని సువిదితము, దోవరహితములును గుణనపితము. 
లును అలంకార యు క్షములు నగు శబ్రార్థ యుగళము కావ్య శరీర 
మని ఫలితము, ఈ కావ్య శరీరమునకు ధ్వని "లేక వ్యంగ్య మే ఆత్మ 
యని వ్యంగ్య (పాథాన్యమును బట్టి కావ్య భేదము "లేర్పడునని రన 
నస్వరూపముగల వాక్య నముదాయము కావ్యమనికూడ తెలియ 
గలము, మహాకావ్యము సర్లబంధము గల్లి ఆశీర్నమస్కి యా వస్తు 
నిర్లేశము లుండి, ఇతిహాసేతి వృత్తముతో చతుర్వర్గ ఫలము నిచ్చు, 


213 


నై చతురోదాత్త నాయకము గల్లి నగరార్లవాది అష్టాదశ వర్ణన 
'ములతో వంచసంధియుత మై సర్వత్ర భిన్న వృత్తాంతము గల్లి రన 
భావ నిరంతర మె లోకరంజనము గల్లించునట్టిది, అభినవ గుపాదుల 
మతానుసారము కావ్యమనగా నాటక మే అనియు శేలినది, కావ్యా 
నందము బ్రహ్మానంద నహోోేదర మనిరి, రసోవస్కా-రమునకు వృత్తులు; 
3 98, ఆరభ టి, సాత్ట్వతి, ఛారతి అనునవి కాగా, రచన్నాశయమై 
యుండునది వైదర్శి, గాడి, పాంచాలి యను మూడు రీతులు, అర్థము 
యొక్క పాకము (దావా నారిశేళ కదళీ పాక ములని మువ్యిధములు, 
పదముల యొద్దికను శయ్యయందురు. అర్థ శ శైలం కారములు రజో 
'మాధుర్యాది గుణములు కావ్యమున కావశ్యక ములు = రసాలంబన 
మునకు నాయికా నాయక భేద (వవిభేదము లుండును, ధీరోదాత్త, 
ధీరోద్ధత, ధీరలలిత, ధీర శాంతుడను సల్ఫురు నాయకులు; తద్విరుద్ధ 
అతణములు గల వాడు (వతినాయకుడు, సాధ్వి సామాన్యాడి 
నాయికా భేదములు గలవు, అష్టాదశ విశిష్ట వర్ణనలు గలే మహో 
కావ్యము, అందులో కొన్ని తగ్గినను ఫరవాలేదు, 


కావ్యవ స్తువు: “కావ్యం హి దశరూపాత్ముక మేవి అనుటతో 
భరతుని మతమున కావ్యమనగా దశరూపాత్మక మే, “ఇతినృ త్తంతు 
కావ్యస్యం శరీరం వరికీ_ర్థితం” అని భరత మతము, ఇవివృత్తమే 
కావ్యశరీరమని అర్థము, వైగా “వంచభి స్తస్య విభాగాః సంకీ ర్తితాఃక 
అనుటలో వంచనంధులలో ఇతిన్భ త్తము విభాగింవబడియుండవలెనని 
తెలియును, (వఖ్యాతీము, ఉత్సాద్యము, మ్మ్‌శము అసి ఇతివృ త్రీము 
(లివిధము, కావ్యవ స్తువు ర సాదివ్యంజక ముగ, రమణీయముగ నుండ 
వలెను, ఇతివృ త్తీగతమగు అనౌచిత్యములున్న వానిని తొలగించి 
రసోచితముగా దానిని మార్చవలఅెను, రసాభివ్య క్తి నుశ్రేశించి. 
యనగా తదువస్కారముగ నంధి తదంగములను కూర్చవలెను, ఆ 


214 


యా ఘట్టములందు రసోద్దీవనమును, రన [(వశమనమును నముచి' 
తము గావింవవ లెను, ఆరంభింవబడి యాగిపోయిన యంగిరనమును: 
మరల ననునంధింవవ లెను, సామర్థ్యమున్నది గదా యని అలంకార 
ములను కూర్చక యనురూవక ముగ మాత మే కూర్చవలెను, ఇట్టి 
(వబంధము ర సాదివ్యంజక మగుటలో నం బేహము లేదు, 


కావ్యము సర్వవ్య క్రి సాధారణము, సర్వకాల సాధారణ 
మునై (వతిభానై పుణ్య ముట్టివడ గుణాలంకార రసాదులతో 
యభాతథముగ ఆశయమును చెన్వున దె "కాక వ్యంగ్యముగ 
బోధథించునది, 


(శ వ్యదృశ్యములని యిరు తెరగుల కావ్యములు కలను, గద్య 
వద్య చంపూ కావ్యములని తిరిగి మువ్విధములు గలవు, మహో 
కావ్యమున గాస్‌, ఖండ కావ్యమున గానీ యుక్క_జే నాయకుడుండ ' 
వలెను, అతడు ధీరో డాత్తుడు, శృంగార వీరరనములలో నొకటి 
(పథానముగ నుండవలెను, కావున నాటకము నందువ లె నే కావ్యము: 
నందును శృంగారాది నవరనములు (వభానముగ అనగా అంగిరన 
ములుగా నుండును, మరియు ఇష్ట దేవతా స్తుతి, ఆశీర్వాదము, వస్తు 
నిర్లేశము గల్లియుండవ లెను, కుక వినిదన ర్లాంతమున భావి కథా 
సూచన ముండవ లెను, 


6,8, హారవిలానము - కావ్యలతుణ సమన్యయము: 
హారవిలానము గద్యవద్య నంశోధిత ము, 


కావ్యవ స్తువునుబట్టి (వఖ్యాతము, ఉత్చాదనము, మ్మ్‌శము అసి: 
“మువ్విధములు, ఇట ప్రఖ్యాత మనగా బా బవద్రము నివ పురా 
ణాదుల నుండి కావ్యవ స్తువు (గహీతము, 


215 


చంపూ కావ్యములకు (ప్రబంధము అనియు వ్యవహారము, 
. 'ర్మ్శనా భాయిస్టమగు సీ పబంధమును నన్నెచోడుడు వ స్తుక విత 
యనియు me దీపికాకారుడు 'వి నర కవితి యనియు వ్యవహా 
రొంచిరి, చంపూ కావ్యమునందు వలెనె యాంధ్ర (వబంధము 
లందును ఒక్కొక్క న 'బెక్కు. వృత్తములను 
కోవులు వాడుదురు, ““నానావృ త్తమయః కక్యా౭_పి సర్గః కశ్చిన్న 
దృశ తే” అన్నట్లుగ నానావృ త్తమయమగు సర్షలును ran వార 
విలానము భిన్నవృ త్రములు గల వంచవృ త్తములు గలది. అనగా 
చిబుతొండ నంబికథ, కువూరనంభవము, చేనదారు వనవిహారము, 
నము ద్రమథనము, కిరా తార్టునీయము అనునవి (వ ల్యేక కథ-లె నను 
శివలీలోత్క_ర్ష ములు, 

క థ్యాపాశ_న్య్యము: 

(ద్రావిడ వాబ్బయమున చేరెన్నిక గాంచిన పెరియపురాణము 
నుండి చిజుతొండనంబి కథ స్వీకృతము, చెరియపురాణముూ 
పాల్కు-రికీ సోమన బనవపురాణ రచనకు దోహద మునర్చినది, 
“కన్నడ కవి భీమయ బనవపురాణ కథకును వెరియ పురాణము 
(పోద్బలకారి యనవచ్చును, కనుక (ద్రవిడ చేశమున సంచరించుచు 
కృతిభ రయగు అవచి తివయ ద్రీత్యర్థనిా కథను (శ్రీనాథుడు 
స్వీకరించి (వవంచించి (ద్రవిడ దేశస్థుల మన్నన నొందిన ఈ కథా . 
వస్తువును 7 కొనెను, పరయపురాణ మందలి శిపలీలలు “శినభ క్త 
విలాసిమని సంస్కృత మున గూడ ననువదింవబడుటకు కారణమా 
కథకు గల (పాశ _న్య్యమని తెలియును, 


ఇక కాళిదాస కుమార నంభవమునకు గల [పాశ న్య మని 
ర్యచసీయము, ఆ మహోకాన్యవ స్తువును (శ్రీనాథుడు ౫ కోని తార 


216 


శాసురు విజృంభణముతో మొదలిడి, పార్వతీ జనన, యావన, 
తపోవర్ణనలతో కొనసాగించి తుదకు గారీకల్యాణ మొనర్భి కుమార 
నంభవ సూచనముతో ఆశ్యానము ముగిం చెను, జగత్తుకే మాతా 
పితరులగు శివశంకరుల వృత్తాంతము (వఖ్యాత మేగాక జనరంజక 
మైనది, అందు మన్గథ విజ్బంభణము మన్మథ దహానము రతీ 
విలాస మను ఘట్టములలో (శ్రీనాథుని ఆక్సీయత కొట్టవచ్చినట్లు 
తెలియును, కనుక కాళిదాన కుమారనంభన కావ్యమునకు నంత్నీ 
పానుబాదమయ్యు (శ్రీనాథుని హారవిలాన  గారీకల్యాణమున కొక 
(వ త్యేకత, నహాజసుందరత్యము కలవు, కన్నడ కవి యగు హరి 
వారుని గిరిజా కల్యాణము (శ్రీనాధుని యితివృ త్త పరిమితి, సామ 
కరణము కుమారజనన సూచన, ఫలశుతులలో (వభావితు 
నొన ర్చెను, 


శివపురాణాంతరత కథావస్తువే ేవదారు ననవిహోరము, 
అయినను (శ్రీనాథుడు సంస్కృత కవియగు ఉక్పేమోవల్లభుని 
భితూటన కావ్యము నూతగా గొని తన కావ్య క థావ స్తువును 
శృంగార వర్ణనా నమంచితముగ తీర్చిదిధ్రైను, ఈర్థ్యాళునులగు చేవ 
రుల మదమాత్సర్యముల తుదముట్టించుట క్రై శంకరుడు వనూవుగా. 
రింటినుండి వలాయనము చిత్తగించి చేవడారు వనమున (వమథ 
గణములతో విడిసి, ఆది భిమువై ఆ వనమందలి నకల మునివత్నీ 
మనోవికార హేతు వె తుదకు సకలలోక పూజార్హ్హమగు లింగోద్భవ 
మునకు కారణభూతుడ య్యును, ఇట్లీకథ శృంగార రన నమువేత 
మైనను పర మేశ్వరాలంబన వీభాసిత వెన_దె శివలీలల 'ెలుపు 
పురాణ వృత్తాంత మగుచున్నది, 

ఇక నము[ద మథన వృత్తాంతము పురాణ (వథధితము, చేవ 
చానవు లిట శివ వేరితు.ల నముద్రమందలి అమూల్య వస్తు నిచయ 


217 


యమున శకై వట్టువదలక మధించి దివ్యవ స్తు నిచయమును బడయుట 
ఎల్ల ెరిగిన బే యయ్యు చేవేం దునకు దుర్యాస శావము నిచ్చుటను 
జోడించి (శ్రీనాథు డొక (వ్రశ్యేక ఆశ్యాసముగ మలచుటలో 
పురాణ కథలకు నీ కథకు వె విధ్యమున్నదని చెప్పవచ్చును, అమ్మ 
తమును వంచిపెట్టు నప్పటి మోహిని యవ తార వర్ణనము నందలి 
"హావభావ విలాసములు మైమరపించి మురిపించునవై (శ్రీనాథుని 
వర్ణనా చై దగ్గ్యమును తలపించునట్టి వె అలరావెనవి, 

వంచమ వేదము, జయమను నామాంతర ములతో (వఖ్యాకి 
'వడసిన మహాభార తేతిహాన కభావృత్తాంత మే కిరా తార్జునీయము, 
"భారవి కిరాశార్టునీయ మొక (ప్రత్యేక కావ్యమై అలరారునది. 
శ్రీనాథుడు మహాభారత కథను స్వీకరించి అందునను నన్నయ 
మహాభారత క థానునరణముగ తన స్పమాశ్యాన కథను రూపొం 
చించు కొనెను, 

ఇందు అర్జునుని శివభక్తి నిరతి ద్వారా (శ్రీనాథుని ఈళ్య 
రార్చనా క ళాఖిరతి వంచ బహ్మ్నోపానన షట్కాల పూజావిధులు 
"ెలియగలవు, (శ్రీనాథుని (పజ్ఞా పాండిత్యములకు గీటురాయి యన 
దగిన _కిరాతార్టునయ వృత్తాంతము (ప్రత్యేక (వ్రబంధమనదగినటై 
రన నమంచిత మై సంస్కృృతాంధ సమాస నిబిడీకృతమై యొప్పి 
యున్నది, 

వె విధముగ పహారవిలానమున క థావ స్తువు (వధానముగ 
'శివలీలల జెలుపునదె పురాణ (వసిద్ధమై ననర్థానుబంధము కల్లిన టై 
కావ్యనామాన్వర్థ మై యలరారుచున్నది, 
6,8,1, నాయకుడు; 


మహాకావ్యమున గాని, ఖండ కావ్యమున గాని యొుక్క-డే 
:నాయకుడుండవ లెను, ఆతడు ధీరోదాత్తుడు, శృంగార పీరములలో 


218 


నొకటి వధానముగ నుండవలెను, వారవిలానమున మహోశివుడు. 
ధీరోదాత్తుడు, అత్యుదార గుణసంవన్ను డగుటచే మహళశివుడు 
నంటివై నను, పార్వతి పై నను, మహర్షులవై నను, అర్జునుని వెనను. 
కారుణ్యమును వర్ణించను, అర్జునుడు "తా త్కా-లికముగ (వతి 
నాయకొడువళ భాసించినను ఆతని వ్యసన నాభ్యుదయములు వరిపుష్ట.. 
ములు కావు, “సర్వమును ఫల్మపొ_ఫి పివ పర్యంత ము ఎవరివలన నడ 
చునో ఆతడు నాయకు డనబడును అను భర తొ చార్యుల నిర్భచ 
నము బట్టి (వ త్యేక కథలుగా భాసిల్లుచుండినను మహేశుడే అన్ని 
కథ లందును ఫల్మపా_ప్రివరకు నడచును. ' కనుక కరుణాళువు, 
అవిక గేనుడు (ఆత శ్లాఘ లేనివాడు) గాంభీర్యము గలవాడు న శ్వ 
గుణ నంవన్నుడు అయిన శంకరుడు ధీరోదాత్తుడు, 


“ఆజా నమస్కి- )యాళీ ర్యా వస్తునిశ్రేశ వవవా” 


అనుట బట్టి శావ్యారంభమున నిష్ట చేవతా నమస్కారము గాని టై! 
ర్వాదము గాని న స్తునిశ్రేకముగాని యుండవలెను, ఇక హాొరవిలాసన 
మున కాంచీపుర' వరదరాజస్వామి, వకామేశ్వరుదు, కావావీ 
కృతిభ రకు ఆయు రారో శ ్యశ్వర్య (పాభవముల నిచ్చునట్లు ఆశం 
సింవ బడినది, 


శ్రీనాథ మహాకవి పున్తక పీణాపాణికి భక్తితో నుపాస్తి 
యొనర్చి “శాంభవీ శంభు మధుశేళి నంభమములు వానవాద్య 
మృతాశన వందితములు, నప క్రియా కేళి వళ విశీర్ణ మేధినధర రత్న 
మేఖలములు .___ పొదలి వాసించుగాత నా హృదయి వీథి” అని 
(శ్రీనాథుని వీఠికారంభ వద్య ఖండికలు గారీ కల్యాణ, నము[ద. 
మథన వృత్తాంతములను కథా వస్తు నిన్రేశ మొనర్భునవి, విద్యా 
నాథుడు [వతావ రు ద్రీయమున 


219 


“'యతపున రుత్తమ పురుష చరితం న నిబద్ధ్య తే తత్మా-వ్యం. 
వరిత్యాజ్య మేన, తద్విమయా చన్నృతిః యూ “కావ్యాలా పాంశ్చ 
వర్ణ యేత్‌ * అనుటబట్టి వది ఉత్తమ పురుష చరిత్రము నిబద్దము 
కాదో యా కావ్యము పరిత్యాజ్య మే కావ్యాలావములను. విడువ 
నలెనను స్మృతి వచనము దాని విషయమే కనుక ఉత్తమ పురుషు 
ఊన శంకరుని చర్మిత ఉవబేశముగా నుండుటచే ఉవ బేశకమెన 
కావ్యము సా చేయ మగునని వై అభి పాయము దృఢథవరచుచున్నది; 
కావ్యచాబ్బయము ఆనందమును ధర్మోవ చేశ మును చేయును. 
కావ్యానందము (బ్రహట్టనంద నహోదరమని ఆలంకారికుల నిర్వచ / 
నము, పహారవిలానము భగవంతుని వట్ల విశ్వాసము గల్లించి భక్తి 
(వవత్తులతో ఆరాధించిన ము క్తి గల్లునన్న ఆభ్యాళ్ళిక తత్త్వ (వబోధ 
మొనర్చునట్టి కావ్యము, ““'ఉద్యమేనైవ హి సిద్ధ్య ని కార్యాణి” 
అని నముద మథనము ద్యారా కార్యదీతును, కాలకూట విమభతు. 
అముచే. వరోవకార పారాయణత్యమును (వబోధించును, పార్వతి: 
అర్జునుల తపోడికు చే కార్య సాఫల్యముసక్రై యెట్టి శమ దమాది. 
యింద్రియ నిగహాము లలవర చుకోవలెనో తెలియ జెవ్పును, అర్జునుని: 
శీల చై_గనిగ్యము ఉత్తమ పురుషుని కుపాటేయము, ఇక చిజుతొండ. 
నంబి స్వార్థ రాహిత్యము, అచంచల భక్తి విశ్వానములు నిర్శమమ- 
తము మన చేశ సంస్క-)తీ ఆభ్యాత్సిక తత్త్యముల కువబలకము. 
"లె నవి, అరివడ్యర్ల ముల జయింవవ లెనను [(వబోధ మొనర్చున వే. 
చేవదారువన వివోరకథ , వట్టుదలతో వనులు నాధింవగలమన్న ఉవ 
"దేశ మునర్చునది కిరాతాష్ట్రనీయము - ఇట్టి ధర్మోప దే శాత్మక మైన 
హారవిలానము ఆనందమునిచ్చు ననుటలో నందియము లేదు, ఉత్తమ. 
(చతిభావంతునిచే నల్ల బడీన కావ్య మగుటచే (వఖ్యాలేతివృ త్త 


220 


ముతో, శయ్యానై. గనిగ్యముగల రచనా శైలితో రసజ్ఞుల పాలిట 
మాక ందము జార విలానవుని చెప్పవచ్చును, 


రనపోవణము:; 


“రసోవై నః “ఆనందో (బ హ్మేతివ్యజానాత్‌ ” 
అను (శ్రుతి భగవంతుడు రసన్యమూపుడని, ఆనందము వర్శబహ్మ 
స్యరూవమని నిరూపించినది, 

'రస్య తే ఇతిరనఃకి _ సహృదయుల చేత ఆస్యాదింవబడు 
చున్నది కనుక రనమని చెప్పబడుచున్నది, రనశేబ్ద్లము | పారంభమున 
బుగ్వేదమునందు సోమరనము, శీరను, సీరము, సారము అను 
నర్భములందువయు _క్షమెనది, అధర్వ వేదమునను శనతవథ (బావ్మాణ 
మున నీ శబ్దము రుచి యను నర్గమున (వయోగింవబడినది, “వేదా 
హీ రసా. తేపాయేతా రసాః (బాం, ఉ, కీ, $5-ఉ అనియు “రసో 
చై నః “రసం హే చాయాటన నందీ భవతో (తె, ఉ 27,1) 
“అనియు ఉవనివత్తులలో వాడబడిన రన శబ్దము అట రుచి, సారాం 
ఛము అను అర్థములలో (వయోగింపబడినది, 


భర తాణార్యుడు రన శబ్దమును కావ్య పరముగ చాణజెను 
( 2. ఆళ్ల క్‌ i > 
న హీ రసా దృశే కశ్చి దర్గః (వవర్తశే a 
(నా, శా, పుట 92) 
'ఆలంకారికోల ననుసరించి అజ్ఞాన రూపాదరణ రహిత ఇ తన్యముతో 
గాడీన స్థాయీ భావము రససిద్ధ మైనది, 


రనము అలౌకిక మనియు, వ్యంగ్యమనియు సామాజిక న 
మనియు వాననా మూలకమనియు సాభారణీక వ్యాపారాశయ 
మనియు, అభినవగు పుడు నంభావిం చెను, 


221 


విభావాను భావ సాత్త్విక భావముల చే స్యాదుత్వము: 
పాందింవబడిన స్థాయీ భావ మే రనముగ చెవృబడుచున్నది, 

హారవిలానమున శృంగార వరములు పథాన రసములు. 
గాకున్నను, (వథాన రసములవ లె పోషింవబడినవి, గారీకల్యాణ, 
జేవడారు వనవిపోర నముద మథన కి తార్జునీయ ఘట్టములందు. 
శృంగారము సమపాళ్ళలో పోషింవబడినది, అర్జున శంకర విజబాద 
యుద్ధ ఘట్టములందు పీరరనము పోవీంవబడినది. సాహిత్య దర్పణ. 
కారుడు శృంగార ఏర శొంతములలో నొకటి యంగిగా నుండవ'తె: 
నని నుడి వెను, 

ఇందు కావ్యాశ్యాసాంతములందు శాంతమే పోపితము, చిటు: 
తొండనంటి కథ యందు భక్తి రసమును మృతుడైన బాలుడు. 
: నజీన్రడై తిరిగి వచ్చు ఘట్టమునందు అద్భుత రసమును పోపింపబడి 
నది, నాటకమున వఆె కావ్యమున శృంగార పీర్‌ శొంత కరుణ 
అద్భుత హోన్యరౌాద భయానక బీభత్పములు (వధానములుగా 
నుండును, భక్తి వీరము లేదా దాన వీరము చిజుతొండ నంబి 
యందు కాననగును, తార కాసురునిచే మునులు వడ్డపాట్లు, [వమథ 
గణముల అట్టవహోసములు - జుగుప్సా పూరితములు, 

ఇక శివుని భక్తి వరాధీనతను "వెలార్చు ఘట్టమున నేగాక, 
కావ్యమునందామాల్నాగముగ కరుణరసము పోషీతము, పార్వతీ 
కవట వివ నంచాటమునను. అర్జున కిరాత నంవాదమునను, శివ 
న్వరూవ వర్ష నమునందును హోన్యరసము పోషీతము, అర్జున పార్వతీ 
శంకరుల తపోదీణా వర్ష ములలో శాంతము సువ్య క్రము, అర్జునుని 
నివాత కవచ కాలశేయుల కథా సందర్భమున దుర్వాసన శాప 
ఘట్టమునందును కదము కాననగును, ఇట్లు రన నమంచిత మె 
యొవ్వున దే హూరవిలాన కావ్యము, 


222 


అంగిరన మిదమిళ్ధమని నిర్భ యింపవీలగునట్టి చే నిబద్ధ కావ్యము, 
సురుచిర రనపోషణము ae ద్ద కావ్యములలో bra అయిదు 
(వ త్యేకములై న కథలతో టే శివభ క్షి (ప్రబోధమే ఉళ్హైశింవ 
బడిన హార విలానము ఒకానొక ఖండ కావ్య సంపుటి యనిరి, శృంగార 
రన మంగిరసముగా గల శృంగార నైవధమునందలి కథా తంతును 
రసపోమణమున కత్యంత మనుకూలవైనదనీ అట్లు హారవిలానమున 
వీశైక రసము పోషింవ అనువై న కథాతంతువు లేదు, 

“ఇది. పురాణము కాదు కావ్యమును కాదు, కావ్యము 
కాదగిన వై ర్ట మిందు బేదు, కథలన్నియు శివనంబంధము గల్లి 
'యుండుటయే' దీనగల యెక్యము, డానిని వై సై పక్యమన లేము, ఈ 
కథలన్నియు ఒక దారముతో విడివిడిగా ముడివేయబడిన పూదండ 
వలె నున్నదిగాని అనుస్యూతములుగా లేవు” అయ్యు “ఈ కావ్య 
మున నే యెడను రనవ త్తతకు మాతము లోటు రాలేదు, ఇది జీని 
కిని అనువాదము శకాకసోవుటచే (శ్రీనాథుని స్వతంత్ర రచనకు 
'దృష్టాంతమై ఆ (పౌథ కావ్యములలో "లేని స్వతంత్రను గొన్నడి,” 
అని పింగళి లత కాంతంగా రనుటలో రనవ తర కావ్యమైం 
-వవై (క్యము లోపించిన స్వతంత్ర రచన హారవిలాసమని 'లేలినది, 
కాని నమనంన్క్య్బు తాంధధ వద మయమై (వసన్నమై సుబోధక వెంన 
'పారవిలానము. (శ్రీనాథ పండితుడు గాక (శ్రీనాథ కవి (వాసిన 
-టబ్లాండుట చే కవికృతము కావ్య మేనని స్పష్టవడినది. 

ఎచ్చకచ్చట రన నివృన్నతకు అవకాశము గలవో ఆ అవ 
శాశములను. సద్వినియోగ మొనర్చుకొని వేత మాహోత్త ్ర దము 
లందు గూడ కావ్యక శౌ వై శారదత్వమును (పకటించి భక్తికి రనత్య 





శి, లక్ష్మీకాంతం, పింగళి; ఆంధ సాహిత్య చరిత్ర, అంధ్ర (ప్రదేశ్‌ 
సాహిత్య అకాడమీ హైదరాబాద్‌. 1974. 


223 
సిద్ధిని కల్పించిన రన జగన్నాథుడే (శ్రీనాథుడు, ఆతని చేతిలో 
రాయి కూడ రమణీయ రత్నమై దగద్ధగిత కాంతులతో (వకా 
'వీించును. 
శృంగారము: 


'జేసిక గాన మార్లముల దిన్నని రీతుల బాడి, పొడి, యా 
వాంనమునొంది, సోలి, యర వాడిన యంగన మోముదమ్మి బు' 

,- ప్పానవ ఘూర్జి లేతణము లల్లన జుంబన మాచరించి యు 

ల్లాన మొనని గిన్నర విలాసి హిమాచల కందరంబునన్‌ 
(హార - కి-69) 
మన్మథుని జైత్రయ్మాతా సందర్భమున రచిత మైన నీ పద్యమున 
"జేసి! గాన మార్గములలో వివిధ భంగుల పాడీ పొడి అలసి సొమ్ము 
'సిలిన (పియ తరుణీ ముఖ పదమును, మధుపానముచే తిరుగుచున్న 
ఇమా పులుగల న్మేతములను మెలమెల్లగ చుంబించి కిన్నర నీలాసి 

ఆమెను ఉల్లాన వర చెననుటలో శృంగార రనమున్నది, 


శృంగార నాయకుడు : 


| ఒక్క నాయికయం జే అత్యం తానుర కుడై నవాడు “అనుకూ 


“కనులాతీ యిది యీమిగా దలంచితి వివ్వు 
డర్థ జేహాంబు సీ యదియకాబె 
హృదయంబు పొరునున హృదయముండుట తేచి 
యేకీభవించిన యిరువురకును? 


3. బాపూజీ _ జయకృష్ణ, శ్రీనాథుని సాహిత్య (ప్రస్థానము, వెల్‌కమ్‌ 
77. 
(వెస్‌, గుంటూరు 19 


224 


చే భావమైన సీ హృదయంబునకు దావ 
చేభంగి వచ్చు నా హృదయమునకు? 
నవరాధ శంక యావంత యొనను లేదు 
సీ చిత్తమున కిక్క నిక్కువంబు; 
తవ్చు తేకుండ చేల నెత్తమ్మి మొగడ 
_ వినరి పయః (వ దేశంబు. (వేటుకొంటి? 
“శీనరంబుల రజము బుప్పాసవంబు 
నెజునె నిది చూడు కన్నుల సీర్ముగ మ్మ, (హార, 1-27). 
చె .తివుని నంభావణము, (వవ_ర్శనము అనుకూల నాయకునకు తగి 
యున్నది, 
(1) శృంగార నాయికలు: 
నాయకుడు వర స్ర్రీతో గడవెనని వాని జూచి కుపితురా 
అగుట ఖండిత లక్షణము: 
“అమర నేణ్య! (ేంకణము లాజేడు "వేలుపు లేమ జూచియీం. 
ఇమరిచి”” తంచు గేళి సరసీరుహూమె త్తి వతావ మొప్పగా 
హిమగిరి రాజనందన మహేశ్వరు ముత్తె మధూళికా వరా 
గములు శశాంక శేఖరుసి కన్నుల మూటను జిందునట్లుగన్‌ , 
(హార, 1-25). 
నాయకుడు వరగ్ర్రీతో గడివెనని వాని జూచి కుపితురాశై నదె 
గనుక ఖండిత, మదనా ర్తయె కాంతుని వద్దకు తానే వయనవమవుగా. 
రమణి అభిసారిక, 
వదునాల్లు జాతుల (త్రిదశాంగనల యందు 


చీకు జెంపును గల నీరజూతి. 
ఫీరజనాభుని యూరు కాండంబున 
నుద్భవంబందిన యుజ్జు (లాంగి 
జ 


225 


యంభో విధానంబునాపోశ నము గొన్న 
కలశ సంభన్ర గన్న కంబుకంఠి 
వసుధ యందు బురూరన శ్చ్మకవర్షికీ 
(బాణ వల్ల భయెన వద్దునయన 
కట్టి తొడి పూసి కై సేసి కౌతుకమున 
గొనలిగా నీలి పుట్టంబు ముసుగు పెట్టి 
గాజు లెగ దోసి చవ్వుడుగాకియుండ 
వచ్చె నూర్వశి యర్జునావానమునకు, (హార, 7-119) 
అను వద్యమున ఊర్వశి మదన్నార్తమై అర్జునుని గోరి వెళ్ళినది. 
కనుక ఈము అభిసారిక, 
అ) వ్మివలంభి' శృంగారము! 
నంయోగము పొందిన నాయికా నాయకుల శేచెన కారణ 
ముచే గలుగు నెడచాటు విరవా వివలంభన మనబడును, దీనినే 
(వవాన వ్మివలంభమిని సాహిత్య దర్పణకారుడ నెను, సాయికా 
నాయకులకు (ప్రవాసము ముని కొవము, రాజకోవము, సం్మభమ 
ముజే గాని కలుగవచ్చును, 
(శొమ్ముడీ క్రై వెక్కి కుసువముంబు లుపియు చు 
నవటు (వ చేశంబునందు బొరల 
చజేవ్రణీంచిన లేత చెక్కు_ టద్దంబుల 
తాటంక్‌ యుగళంబు తన్నియాడ 
న్నాక్రోశ వరిజేవనాతర (వాతంబు 
కంఠ గద్దదిక చే (గ్గు వడగ 
హారిసీలముల 'చాయనశ్నీ గోళ ముల 


సొబగు గాటుక నీటి సోన గపరియ 
(26) 


226 


ము _త్తియంబుల పేరులు ముటిసి వడగ 

వా స్తముల వీగు జనుదోయి యడిచికొనుచు 

నంబెరం బి చ్చె రతిచేవి శంబరారి 

కప్పుడు వనంతు జెదుట దుఃఖా ర్భ యగుచు, (వార, 8-92) 


uo) 


పై వద్యము రతీజేవి వక వేణీఛారిణి గాకున్నను విర బోసికొన్న 
జుట్టుతో నిశ్వాసోచ్భ్య్వాన రుచిత భూమి వతవములు కలదిగ వర్ణింస 
బడుటవే వివలంభశృంగారము. వ్మిపలంభము "లేనిజే శృంగార 
రనము పుష్టి నందదని చెప్పుదురు. ఇట _బహ్మ శావముచే మన్మథుడు 
శివతపోభంగ మొనర్చి భన్మీభూతుడగుట చే రతీమన్మృథుల కువియోగ 


ఆ) అభిలావ. వ్మివలంభము: 


నాయికా నాయకులకు నంభోగమునకు పూర్వము కలుగు 
అనురాగమున కభిలావ యని చేరు. దీనికే అయోగ వ్మిపలంభము, 
పూర్వరాగ వివలంభము అని నామాంతరములు, పార్వతీ శంక 
రుల (వేను చెల్ల డీియె మాంజిష్టే రాగ మైనది, 

ఫమధర రాజ తనయ' భవుని పదవద్ధుముల మోద భ_క్తిగల్లి 
శీవజటాజూటము నందలి చర్మదుని చందిక చే శ్‌త్య శాంతే 
మొనది, 


“కాలకంఠ కఠోర కంఠ చూుంకార నివ_ర్హితంబగు పుష్ప 
ఇాసుని నమ్మోహనా స్ర్రంటీ కన్య హృదయంబున నాటిన నాటం 
గోల లలాట చందన ధూన రాలకయై తుహిన నంఘాత తత శిలా 
తలంబగు జనకునింట ధృతిం జెందక మహేంద (వభృతులగు దిగీ 
ఫుల నుజ్జగించి వీనాక పాణి బతిగానోరి తపంబు సేయ నమక కై; 


సభామృ కంఠస్థలితంబులగు నంగీతెతరంబులగు. విరూపాతు చరి 


227 


తేంబు పాడుచు వనాంతేసఖులగు కిన్నెర రాజక న్యకల వగవించుచు 
(దిభాగ శేవంబులగు నిగొనసమయంబుల నిం చుకిం చుక న్మిదించుచు 
గల గాంచి నీలకంఠ యొచ్చోటికిం జనియెదొ వని “అనత్య కంఠా 
'ర్చిత "బాహు బంధన యయ్యును విరవావ్యభా దున్సహాంబగు తపో 
ఛారంబున భర్లు వశీకరింవ దలంచి యున్న యది.” ఇందు పార్వతి 
శివుని రూపు శేఖల మనసు నిడుకొని జిగీశుల నుజ్జగించి ఆతనిగూర్చి 
తీవ మొనర్చి, ఆతని చరిత పాడుచు ఆతని గూర్చి కలగని వలన 
రించినది, కనుక పార్వతి, పూర్వ రాగ మున కుదాహొర ణము, 


9) ఈర్ష్యా వివలంభము: 


నాయకు డన్యాస క్తుడై యుండుట గాంచి నాయిక పొందు 
నూూనము ఈర్థ్యామానము, 
గ్‌. 


పార్వతి ఈశ్వరుని యొడలి స్వేదోదయము చూచి నాట్య 
మాడుచున్న య చ్చెర మ చ్చెకంటిని చమచ్చెనని యీర్భ ర వహిం 
చినది. 

““అమరవ లేణ్య (వేంకణములా జెడు వేలుపు లేమ జూచియీ”” 
అను వద్యము ఈ ర్హ్యా వివలంభమున కుడాహారణము. సామోపా 
యముచే నామెకు శివుడు నంజాయిమీ. చెవ్వుకొని యామె 
నోదార్చెను. 

ఈ) పరహా వ్మివలంబము: 

నంయాగానంతరము నస్వల్చ్బ కాలిక మగు నాయికా నాయకుల 
వియోగము, పార్వతి తవమునకు మెచ్చి సాతా తార మొ-దిన 
మహో శివుడు వీడావమోద తమా దాత్నీణ్యాది గుణములు నంద 
డింప (ప్రియ వాక్యములతో పార్వతిని గారవించి సర్యవదాయ కన్యా 
జాన వివాహమునకై వేచెను, న _ప్తర్దులు వివాహ రాయబారము 


228 


సెరపి ముహూర్తము నిశ్చయించిరి, “*వశువతియు నెట్ట శేలకు ద్‌వను 
(త్రయంబు గడపుచుండె” హార (4-72) 
అనుటలో విరజా వి పలంభము కలదు, మై విధముగ వవ. 


లంభములోని నాల్గు రకములు ఉడాహరణములతో నమన్వయింవ 
బడినది, 


నంభోగ శృంగారము: 
తలే మన్నుథ! గోత్ర 
స్టలితంబుల జఘన సూత కరబంధంబుల్‌ 
తలతె మదీయ వతం సో 
తృలకలకా బంధనంబు దత్సమయములన్‌ (హార, 8-87) 


అను వద్యమునను దారుకా వన విహార ఘట్టమున ముని పత్నుల 
పాత్మివత్యమును భంగించుటలోను వర్ణ్శితము, (శృంగార చేపలకు. 
(ac) లు . 
(శ్రీనాథుని సాహిత్య |ప్రస్థానము చూడుడు) 
1) హోన్యము: 
ఆ సహా సొముని యాత్త | సంశుదికి 
థి 
బరమ నంయమి యింట వంచసాయశీ 
యా నిర్ణ శేందు బాహోవిక మునకు 
భుజగాంతకుని యిక పోక సాశీ 
యా సువాసీరు నహాంకార గరిమకు 
నిషధాచలము మోడి నెలవుసాతీ 
యా శచీవల్ల భునాచిత్యకలనకు 
దావసువేతి పూదండ సాశ్నీ 


యిట్టి జేవేందు వలన నీ జేమి ఫలము 
వడసెదవు చాలు నీ వాంఛ పాడుగాను 


229 


వాడు నీకంకు నేమిట వాసిగలడు 
తగదు చాలింపు మో విరుద్ధంపు దవము. (వార, 7-29) 
ఇం దుడు మనశ్ళుద్ధి, వరాకమము, అహంకారము, వివేకము కొని 
యాడ దగినవి కావని ఆతని గూర్చి తవము చాలింపుమని ఇందుకే 
పల్కు_ట హోస్యపూరితము, 
ఇందుని గూర్చి సాభ్మిపాయ విశేవణములు, “వాడు సీకంటు నేమిట 
వాసిగలడు అను తెనుగుదనపు వెక్కి రింతలు హోన్యమును కల్గించు 
నవి, వికృతములగు వేపభాపా వేష్టలచే కల్లం మనోవికారము 
హోన్యము, ఇట పొడుపు మాటలు పహోన్యస్ఫోర కములు, 
11) కఠరుణము: 
రతిహ్ఫాదయగత మైన శోకము కరుణరనముగ వరిణమించి . 
నది, ఉదా: (కొమ్ముడి కై ౩ వెక్కి. కుసుముంబు లుమియుచు నవటు 
(వ్ర దేశంబునందు బొరల _ (హార, 8-93) 
'శాద్రము: 
కృ తావరాధముచే గల్లు మనః|ప్రజ్యలనము (కోధమన బడును, 
శోధము స్థాయీ భావముగా గలది రౌ దము, 
“వుంకారం బొనరించి తుంబురునితోవోరీ! దురాణార నా 
జింకల్‌ భుక్తి గొనంగ నేమిటికిరా చేచిట్ట (మోయించి యా 
తంకంబున్‌ ఘటియించి తిట్టి యవశాధంబేను సై రింతుచే 
యింకన్‌' 'మర్వ్మ్యుడ వె జనింపు మహిలో నింకంగ సీ గర్వమున్‌ , 
(హర, 1-4 
జింకలకు పాయసాన్నము నిచ్చు కార్యమునకు తుంబురుడు. 
చిటిశేవేసి విఘ్న "మొనర్భెనన్న అల్పావరాధమునకే కోవగించిన 
దుర్వాసుని రూవవర్డ నము రౌాద్రరసమునకు తార్కాణము, 


230 


వీరము: 
లోకో త్తర కార్యముల నెర వేర్చుటయందు గాఢమైన (వయ 
త్నమున కుత్సాహామని "వీరు, 
ఎందటు జంగమ [వమథు లె త్తజినేమి వదార్థ వెంత యే 
కందువ వేడినం దిరముగా నతడందట కావదార్థ మా 
కందువ మేపు (పాణమెడగా నిడియెన ఘటించి చెట్టు బూ 
శ్లేందునిథాన్య! వాని సరి యెవ్వడు "లేడు వసుంధ రాస్థలిన్‌ 
(హార, వాక్‌): 
నంబియొక్క_. చాన వీరము ఇందభివర్షి తము, అర్థులడిగిన దియ్యనలె' 
నన్న ఉత్సాహము నంబి యందున్నట్లు వర్తితమగుటచే నియ్యది: 
౧ంం ౯ ॥ 
దానవీరమయ్యిను,' 
యుద్ధవీర ము: 
నివాత కవచ కాలకేయ యుద్ధ సందర్భమున కిరాతార్జున 
యుద నందర్భము న యుదవీర మభివరి తము. 
థి థి లె 
దయావీరము: 
జారిణ వత్సంబులకు మీరు కరుణతోడ 
'బాయసాన్నంబు గుడివింవ భక్తి జూచి. 
సర్వ భూతాను కంవకు నంతసిల్లీ 
చిటమిడిచితి నిది నాకు చట్టయయ్యె, (హార, 1-7) 
లు లు 
ఇందు జింకలపై దుర్యాసుడు అత్యంతమగు దయను [వదర్శించినట్లు 
నర్డి తమగుట చే దయావీర మయ్యెను, 
ధర్మువీరము: 
నంబి తాతలు గావించిన దాన ధర్ధాముల గూర్చిన ఈ (క్రింది. 
వర్ణనము = ధర్మువీరమునకు నముచితో దాహరణము. 


231 


కట్టించె నొక తాత కంచి హార్ణ వ్ట్రంబులు 
హారిణాంక మౌళి కేశా మవతికి 
బాలార్క మది మెడి వద్దురాగము దాచే 
నొక తాత కంచి నాయకుని నాభి 
నొక తాత గట్టించె యోజన (తయ దీర్ణ 
తర తటాకాంబోధి తిరువళోర 
గా వేరి గట్టించె గార్చాన రాసుల 
నుబ్బి చోడడు మెచ్చ నొక 'తొత 
(వతి దినమ్మును గపుర దీవములు వేయు 
(వతముగా నొక తాత యాాశ్వరున కొనగా 
నిఖలలోక (వసిద్ధ వాణిజ్య వంథ 
ధరులు మాతాతలుభయ గో(తములయందు, (హార, 1-10) 
భక్తు త్సాహముతో నంబి తాత లొనర్చిన ధర్మ కార్య 
ములు భర్భవీరముగ నై నవి. 
భయానకము: ; 
(కూర కారాదులను మాయన పుడు (పాణుల హృదయమున 
కల్లు ననర్థ శంక భయమనబడును, మరణాది రూవమగు ననర్థ 
శంక భయము; అదియే స్టాయాభావము, 
హారవిలానమున తారక విజృంభణముచే ముని బృండా 
రకులు వడిన పాట్లు అనర్థ శంకా సూచితమై బహు దీనముగ 
వర్శ్మితము, 
అనువు దప్పిరి నొచ్చి రలసి రావద నొంది 
రదవద-లె ర చీకాకు వడిరి 
యంగ లార్చిరి, పిచ్చి రాజడిబొండిరి' 
(బమసిరి, సాటణిరి, వల్ల టిలిరి 


232 

బెగ్గడిల్లిరి, పికావీక లై ర, సాలసీరి 

కులకులం గూసిరి, కుతిలవడిరి, 
(గగ్గులకాజైరి, కలగి రోటాలేరి, 

చెల వెల్లనై రి, ని వ్వెజంగు వడిరి, 
యసవునవు లైరి, గుజగుజ యెరి, డస్సి, 
రొల్ల ోయిరి, వెగ్గిరి, తల్ల డిలిరి, 
సిగ్గు వడీ, రొచ్చువడిరి, యిస్పిస్సీ యెరి 
తొరకునిచేత మునులు బృం డారకులును, (హార, 8-10) 

శాంతము: 


నంసార్మభమ తన మదిలో "లేదని నంసార వ రాజ్బుఖత్యము, 
ల్లి ( త్ర జి £ కి ఆదిగాగ 
థీరత్య స్థిర త్యములు, నిర్భయత్యము, వీత మహేశభ క్రి ల 
బాల సిరియాల గుణవర్ణ నమున శాంతము సువ్య _క్షము, ఉదా: 
అధువంబైన మలభాండమైన చేహ 
మనఘ యన్యోవ కారార్థ మె వ్యయించి 
(వ్రవిమలంబు గల్చాంతర (ధువమునై న 
కీ గికాయంబు 7౫ కొంట కొ రి యేల. (హార, 2-81) 
DD ఏ అజాన్‌ 
బీభత్సము: 
దారుకొవన వివోర వృత్తాంతమున శివుని (వ్రమథ గణముల 
డాష్ట్ర రము జుగుప్పాకరమగుట చే బీభత్స రనమైనది. 
ఉదా: “పులికలానంబు గవ్వదూరు పాజిగ మోద 
విద్యాధ రాంగ నా విట గణంబు 
గంధర్వ కామినీ కాముక (వాతంబు 
లాకాలగొనిమోంది లబ్జగొ్రంతు 


233 
కకపాల వెలిబూది గన్నులలో (వామి 
శ్రాధింతు రవ్చరః వల్ల వులను 
గరుడ భామా భుజంగ (వతానముబట్టి 
బంధింతు రురుయోగ వట్టకముల 


నాగడీలు, మహోధూ రులగ్గడు కాకు 

లుద్ధతులు గొంట్లు వలుగాకులుదురు మిడుకు 
es థకులు గయ్యాళు లగుచు 

నోవధీ (పస్థ మిల్లిల్లు నుడుకుచుండ, (హర, 5-10) 


అ ద్భుత ము: 


పుత్రమాంసన మర్చించినను భుజింపక మాయ వేవమున నున్న 


మహేశుడు నంగను పిలిచి కన్నకుమారుని గొంతెత్తి పిలువుమని 


ఆచేశించగా ఆమె యనే చేసినది, తనువెల్ల తాలింపు వాసనలతో 


నంభమాశ్చ ర్యాదులు ముప్పిరి గొనగ చాలసిరియాళుడు సజీవుడ 
తిరిగి వచ్చుటలో అద్భుతర సము పోపి.తము, 


అ_త్తన్వంగి నమస్త దిక్కులకు వర్యాయ్మ కమం బొవ్చగా 
నొత్తిల్‌ వీజీ తనూజు సీను బెన నత్యు చె శుతిం జీతినం 
జిత్తంబుబ్బగ వచ్చె బాలుడు మహాశీ ఘు 'వచారంబునన్‌ 
ద_త్తద్య్యంజన సాక గంధ్యవయవ స్థాన (వతానంబుతోన్‌ 
(హార, 2185) 


ళన నంకరము: 


శాంత వరములు: 


గాండివముతోడ నొక దండయప్టి 
య స్త్రములతోోడ గొన్ని ధ ర్భాంకుర ములు 


234 


కొ త్తృళముతోడ బుండరీకంబు తోలు 

దాల్చి (ీడి విరుద్దపు దవము చేసె, (పార, 7-7) 

అర్జునుని తపో వేషధారణ మందు శొంతమును, వీర వేవ. 
మున వీరమును వర్ణిత మగుటచే శాంత ఏరరన సమే ఇకో నము, 


కృంగారా భానః: 


వేసాలబోకు రమ 
పూ శెజ్జకు (బొద్దుపోయె బులియుట వాలున్‌ , 
(పూర, 188). 


అను వద్యమున ఊర్యశికి అర్జునునివై అనురాగము, రతి కలవు కొని 
అర్జునునకు "లేదు, వక తైఛవానురాగ మగుటచే శృంగారాభాన. 
యగును, 


కౌ చా భానము; 


పహారవిలానమున కిరా తార్టనీయమున శివార్జునుల బాణ. 
హాతిచే కూలబోవు వరాహము తొలుత అరణ్యమున (ప్రకాశించు 
నట్టి ఘట్టమున శ్రీనాథుడు 7-44, 45 వద్యములలో నర్జ్మిం చెను, 
అందు ఆ భయంకర వరాహము ఇం!దకీల వర్యత| ప్రాంతములోని 
చెన్ఫుట్లలు ముశైతో చెల్ల గించుచు వృతవం కిని చావకట్టుగా నేల, 

టు ల ౧ క హి వ) 

గూల్చుచు ఘర ర ధ్వనులతో దిగంతములను రాపొడుచు నివ్వూలు. 
గురియుచు గిట్టల తాకిడిచే కందుకములవ లె శిలలు గ గుర్చొడువగా 
శంకర ధనంజయులు నడుమకు వరుగెత్తి వచ్చునప్నటి దాని 
(కోధము రాద రసాలంబనమై తిర్యగ్గతమగుట చే రాదాభానముః 


నిన్వబడిన ఉదాహరణములబట్టి రనప్పుతి - హరవిలాస. 
' య 
ల నలరించునని తెలియును, 


235 
అలంకార (వాముఖ్యము: 


సుందరికి నెనే కావ్యసుందరికి కూడ అలంకారము. లలం 
కారము, శావ్యమున అలంకార (వ యోజనమును గకార్చి ఆలంకారి 
కులు చేర్కొ_సియున్నారు, అలంకార ధ్వని, చాక్యన కత, అలంశొ' 
కాచిత్యమందు చీరొ,_ నదగిసవి. అలంకారములు రన వర్యవసాయ 
ములు కావలెనని రసాది రూపవ్యంగ్య శోభా నంపాదకములని. 
తక్కి_ నఆ లంకారికులు చేర్కొనిరి, శ ఖ్రార్థములు కా వ్యాసయవములు: 
వాని న్యాశయించి యుండు. అలంకారములు అనయవియగు కావ్య 
మునే అలంకరించుచున్నవి, అందుచే శావ్యజీవిత భుతములై న రస 
ధ్యనుల కలంకారము లవశ్య మువస్కా-ర కములనుటలో నెట్టి వివతి 
వత్సియు నుండరాదు. 


“శ్రీనాథుడు శబ్ద సౌందర్యము వట్ల చూపు గలవాడే కాని 
శ శ్షైూడంబర |పియుడు కాదు, అందుకే ఆయన (గ్రంథములలో చిత్ర 
కవిత్వపు కసరత్తులు, గర్భ కవిత్వపు గమ్మత్తులు, బంధ కవిత్వపు 
గారడీలు మచ్చునశేన కన్చింపవు, శట్రాలంకారములను గూడ 
య యు 
ఎచ్చటనో తవ? వాడడు, ఆ వాడినవియు (వ్రయత్న బద్ధములు. 
కాక నహజ సిద్ధములుగ నుండును,” 


లలల శారములు ; 


ఉవమ: మగువా సీ పెంచిన లత 
' చిగురున ముకోళంబు ఒల్ల సిల్లునె చెపుమా! 
వగడపు గమ్మోవి వయిన్‌ 
నగ వుదయించిన విధంబునం బస్ఫుట మై (హార, 4-19) 


న. 


4. బాపూజీ, జయకృష్ణ, (శ్రీనాథుని సాహిత్య (ప్రస్థానము, వెల్‌కమ్మ్‌పెస్‌, 


236 


తీవ చివుకున గల మొగ్గలు పార్వతి వగడాలశెష్మూవి మిది 
చిరునవ్వులని ఉవమింవబడినది. ఇళ్లే తదితర స్థలములందు ఉవమా 
లంకారము వాడబడినది, 
విభావన: 

సీ వ్మజము సుఖముందుం 

గావు త దివ్యా స్త్ర శాలి కా మధ్యమునన్‌ 

జేవేంద చెబికు వింటం 

బరావ్రలు శరములుగ నే రిపుల నిర్చింతున్‌ , (వార, లి-47) 


కారణము లేకుండగనే కార్యము కల్లినట్లు వర్ణించిన విభావనాలం 
కరము, నమర్ధమెన కారణము లేకున్నను కార్యోత్స తిని వర్తి ంచుట 
PP న. లా 
కూడ విభావన మే, చె వద్యమున సంకబ్బ మాత్రమున నహ్మాసా 
తుని నన్నిధిలో సామోత్కరించిన వంచచాణుని (వగల్మో క్తులివి, 
శాతవ విజయమునకు కారణలైన వెరకు విల్లు పూలబాణములు 
దుర్చలములు, నమర్ధములగు సాధనములు లేకుండ శ త్రువిజయ 
రూవ'మైెన "కార్యోత్స త్తి కాంతీంచుటచే ఇది ఏిభావ నాలం కారము, 


దృప్రాంతము: 
పి 


రెండు 'వాక్యములకు బింబ (వతిబింబ భావము వర్మింవబడె 
నని దృష్టాం తాలంకారము, ఉదా: 


ఇక్కడ లేచె వేల్పులు నమాప్సిత దాతలు ముద్దుగూన! సీ 
వెక్కడ ఫఘోరవృ త్తి దవ మెక్కడ యో వటు సాబాసిక్యముల్‌ 
తక్కు. శితీవ పువ్వా మువధాన వర త్వమునన్‌ మధు వతం 
జెక్కి_న నోర్చునో విహగ మెక్కి-న నోర్చునొ నిళ్చయింపుమూ! 
(హార, 4-6) 


237 


సౌకుమార్యము దివ్యోపభోగ యోగ్యమగు పార్వతి. శక్తీ 
రము చారుణమగు తపోదీతుకు వనిరాదు, జేలవము, మృదులము 
నైన శిరీష పుష్పము తుమ్మెద కాళ్ళను భరించును, వత్నీయొక్క- 
పాదములను సహింవ లేదు, ఈ రెండు వాక్యములలో బింబ వతి 
బింబ భావము గలదు - దృష్టాంత మైనది, 


అరాంతర న్యాసము: 
థు 


సామాన్యమును నిశేషమువేతగాని వెశేవమును సామా 
న్యము చేత గాని నవురి ౦చినవో అది అరాంతరనాానము, 
థె ధ్‌ ఖీ 


అని నివారించ గిరివత్ని యను గూతు 

బార్యతియు దల్లి మాట చేవట్టద య్యె 

సీప్సితార్థ ంబునకు చాజు హృదయ రుచియు 

నిమ్నమున కోడిగిలు నీరు నిలువరాడు. (హార, 47) 
స్థిరమైన నిశ్చయము గల పార్వతీ చేని మనస్సును మేనకయు అనేక 
విధములుగా నువ బేళించి వారింవ లేదాయిను, నిజమే వట్టుదల Xe 
మనస్సును, వల్ల మునకు బోవు సీటిని ఎవరు మళ్ళింవగలరు! ఇట తొలి 
శిండు పొదములలో విశేవము, తరువాత పాదములలోని సామాన్య 
ముచే విశేవము నమర్థింవ బడినది. 


అచ్చరలు పాడు హీందోళ నూలకించి 

యిందు మౌాళివసంఖ్యాన మెడలడయ్యె 

ని తేందియులై నట్టి నియమవరుల 

నంతరాయంబు లేవి సేయంగ గలవు? (హార, శి-6కి) 


జిలేంద్రియులై న యతీంద్రులను అంతరాయము. లేమియు జేయ లేవు 
అనును, సామాన్యము ఇందు సామాన్యము చే నిశేషమగు - అప్ప 


238 


రాంగన అాలవీంచు మసలే = వీక్మాగత 
భంగము కాలేదు అని నమర్థిం చబడినది, 


"సారము: 
దీవులం బెల్ల నేలేటి దీవి లెస్స 
భరత ఖండంబు మేల్‌ తదంతరమునందు 
(ద్రవిడ చేశంబు కడు నొవ్వు దానియందు 
గాంచి ఛావు మా భూమికి గాంచిపురము, (బార, కి-లి) 


'ఉ_త్తరో_త్తరములకు ఉత్క_ర్ల ము వర్ణించుట సారము, ద్వీవములలో 
జంబూద్వీవము అందు భరత ఖండము, అందు |దవిడ బేళము, అందు 
కాంచీపుర మని వర్మితము, కనుక సారాలం కారము, 


అల ము: 


సూతక్ళుమగు ఆధేయమునకం"టుి ఆధారమున కత్యంతే 
సూత్ళుత వర్మించినచో అల్బాలం కారము, (క మముగా వస్తువు 
మొక్క అల్బత్యమును వర్షించినను అల్నొాలం కార మే, 


జలధరమంతయె కరటి చందము కొని సూక రాక్ళతిన్‌ 
నిలిచి, 'పికంబుతో దొరసి నేరెడు వండునుబోలె నుండక 
కలశ వయోధథి మంథన ముఖంబున. బుట్టిన యమ్మునో హలా 
పాలము (క్రమంబునన్‌ శివుని హన్తన సరోరుహా మెక్కెయజక్ట్య_ గన్‌, 
(హర, 6-69) 


“ఇందు కాలకూట విషము (క్రమముగ మేఘమంతయె తర్వాత గజ 
మంతయొ తర్వాత వ రాహుమంత యె త ర్వాత కోకిలయంత యె 
తర్వాత జంబూ ఫలమంత ఉండమొనట్లు చెప్పబడినది. వోలాహల 
మున కల్పత్యము (క్రమముగా నభివర్షి ంచుటచే అల్నాలంకారము.. 


239 

'సమాధ్యలంకారము: 

మరొక కారణము వలన కార్య సౌకర్య వెంంనగూడినట్లు 
వర్ణించుట నమాధి, 

అఖిల లవణ నంపూర్ణయైనయట్లి 

యా ల తాతస్విజూచి పుష్పాయుధుండు 

రమణ దా బూను బేవతారాధనంబు 

సఫలతం జెంటె నని మది సంతసి'ల్లె, (హార, 8-72) 


ఇట శివ తపోభంగము వుదనుని (పథాన కార్యము, ఆ కార్యము 
సాధింవవలసినవి అతని పూల బాణములు, ఇప్పుడు అద్వితీయ 
సౌందర్య రాశియెన “గారి యను మరియొక కారణము లభించుట వే 
కార్య సౌకర్య మొనగూడినది, కావున సమాధ్యలం కార ము, 
'ఉదా_త్రము: 

శ్లాఘసీయమగు సమృద్ధిని వరి ంచినను మహాపురుషుల చరిత 
'మువలతు ఇణముగ వర్గ్ణించినను ఉదా తాలం కారము, 
ఉదా: వృద్ధ క చృవ రాజు పీ వం వీళఠంబు, సురతరంగిణి వెల్లి 

శిరసు పొగ = క్‌-20 అను వద్యమునందు ఆది కూర్మము 
వీపు అంఘీ వీళము, ఆకాశగంగ, తలపాగ తన దేహము భూ 
మండలమునకు మానదండము. పూర్వ వశ్చిమ. సమ్ముదములు 
పొరుగుటిండ్లు, కాత్యాయని కన్నకూతురు, తిన్మేతుడు అల్లుడు, 
పర్వత సామాజ్యము పాలనీయము, యజ్ఞ హవిస్సు భోజనము, 
మాల్యవంతము మేరువు; కై లానము, మలయమను, సహ్యాము, గంధ 
మాదనము, మందరము,. (శ్రౌంచము, వింధ్యము చుట్టాలు, ఆవ! 
సర్వ గుణాభిరాముడగు వర్వత సార్వభౌముని మవోవై భవము ' 
'శ్లాఘనీయముగు సమృద్ధి వర్శి ౦వబడినది, కావున ఉదా త్తము, 


240 
ఉత్నేత: 
ఉవవమూసము యొక్క. తాదాత్మ్యమును ఉన మేయమునండు 
నంభావించుట ఉశ్సే) కూలంకారము, 
ఉత్త రాభిముఖుండై న యుష్షరళ్ళి 
చందమిోాతీంచి దత్నీణాశొపురం థి 


గంధ వాహాంబు వేర దీర్భంబుగాగ 
కాగ విడిచెను విరహ నిశ్యాన భార, (జార కిశ్‌క్ర) 


సూర్యుడు దశీణాయన కాలమును చాటి కుబేర పాలిత మైన ఉత్తర 
దిక్కున కేగు వివయమునందు నాయకుడు నాయికను వదలి కుత్సిత 
పురుషునివే నుంచుకన బడిన స్త్రీని గవయుట శేగుట వివథీతము, 
దథీ,ణణదిశనుండి వీతెంచు మలయ మూారుతము నాయికా దుఃఖ. 
నిశ్వానమోయని యు కే) తీతము, (సహార కవికి 


(వహార్ష ణము: 
(నయత్నము లేకయే అభిమ తార్థము సిద్ధించినట్లు 'వెన్సితి మేని 


“ఆడగబోేవు తీర్థ మెదురై న విధంబున నెల్లి యేను “క 
పొడీయ చంద శేఖరు నుపాస్టి యొనర్చి” ___. 7-124, 


నందన వనములో మందార వాటికా మధ్యమున వకాంత మందిర 
ములో నున్న పాండునందను నన్ని థికి సుర సుందరి ఊర్వశి అరు బెంచి 
నది, ఒంటరిగా వచ్చిన ఆ వాల్లంటితో నర్జునుడు వల్ము. నందర్భు 
మిది: ... రేపు ఉదయము నేనే దర్శనమునకు రాన అెననుకొను 
చున్నాను, ఆడబోను తీర్థ మెదురై నట్లు సీవే వచ్చితివి, చేనెంతటి 
పుణ్యము చేసితినోి” __ తాను ఎవరికొరకు వెళ్ళ వలెననుకొను 


241 


చున్నదో ఆమెయీ ఆడబోయిన తీర్థము వలె తన చెంత శేతెంచిన 
దని వఎవంటవే | వార" 
వ్వ (వహ ర ణము, 


శ కాలం కారములు: వృ త్త్య్వను (పాన; 


పాండునందవ ఘనభుజా దండ కలిత 
చండ గాండీవ తాడిత ఖండ వరళు 
పృథు జటావొండలంబున బెండు గట్టి 
తాండవంబాడ మిన్నేటి తరగదండు (హార 7-80) 


ఇట వఠాహమునకై కిరీటి కిరాతుల నడుమ పోరు ఫోరమై వివ 
© స ధి బలీ స శ్రీజ war ళ్‌ జ స 
చుడు తన ఏంటితో. ముక్కంటి శిరస్సుడై గట్టిగ కొట్టిన ఘట్ట 
ముతో పున ఘన a wi త ప డి : 
సుల పునః పున రావృ త్తమెన పూర బి దు పూర్వక డవర్ధము 
గాండీని గాండీవ పచండతను (ప్రకటించుచు విజయుని పర విజ్భం 
భజమున కనుగుణముగ నలరారుచున్నది, 


ఇళాను పానము: 


(వబల మున్నీటి నడువీటం పాండు వికచ 

కవుల కాంచన కర్ణికా గంబునందు 

(బ్రహ్మ ది"క్సాలనందిత పాదవద్భ 

వద్దయుదయిం చె గన్నుల వండువగుచు. (హార 6-78) 


(శ్రీ మహాలమ్మీ తీరవారాశిలో జన్మించు సందర్భుములోని డీ 
వద్యము, ఇచట. “పాద వద్దు పద్దు” అనుచో (పవ ర్తిల్లిన శ కొను 
(పానము పాదాంత, పొదాది పరిన్నంద సుందర మై లకీ పాడ 
వద్దుములు శోభిల్లి నవని భావము, 

(27) | 


242 
రీతి | పాశ సము: 
ఆచార్య వామనుడు తన కా వ్యాలం కార సూతవృ త్తీలో 
““రీతి రా త్మా కావ్యన్య"” యను సిద్ధాంతము (వతిపాదించి కావ్యాత్భ 
తత్త్వ విచారము చేసిన అలం కారికులలో అగగణ్యు డయ్యెను, 


“రిణాంతి గచ్చంతి అస్యాం గుణాః ఇతి రీచు లే యరతిఅసొంం 

వాబ్బధు ధారా ఇతి వా రీతిః ___ దీనియందు గుణములు [వవ 
ర్రిల్లును అని కాని లేదా “దీనియందు వ్యాగూవమైన రనభార 
[వవహించు చుండును అని కాని రీతికి అర్హము.” రజ య్‌ కావ్యము 
నకు ఆత్మ, విశిష్ట మైన వదర చన యే రీతి, విశిష్టమనగా విశేషముతో 
కూడినది. విశేషమనగా గుణాత్మక మైనది. ఈ రీతి మూడు విధ 
ములు, వైదర్భిగాడి పాంచాలి అని వామనాచార్యుడు నక్కా 
ణిం చెను, రసధర్శ నికళూవణముగా రీతిని వరిఢవిల్ల జేసిన వాడు 
(క్రీనాథుడు, “వై దర్భిః నమగ్రైః ఓజః (ప్రసాద ప్రభృతిభిః గుణైః 
ఉచేతా* వైదర్భీనామరీతిః” అనగా ఓజః (వసొదులగు గుణము లన్నిటి 
తోను కూడినది నైదర్భ్శి అని వామన మతము __ 


“వల్లవ పుష్ప భంగములు పాదనరోరుహా యుగ్భక ంబువై 

జల్లి (శవోవతంనమగు నంపంగి మొగ్గ యుకింత జూజుంగా 

నల్ల న (మొక్కే బారతి భయంబును 'భ_క్షియు సం భమంబు నం 
థిల్ల గ భావి భర్తకు ఫణ్మివభు పోరునకంధ కారికిన్‌ , 

(హార, 8-15) 
ఒబయ్యారము నొలకించుచు భవివ్యద్భర్హకు వణామ మొనరించిన 
పార్వతి హృదయములోని (వణయ భావమును నూఛించుచు. ఇందలి 
వ్రైదర్భీరీతి శృంగార రన స్ఫూర్తిని మూ రీభవింవ జేయుచున్నది, 
సం్యభమ నంకోచ భయభ క్తులు గారి ముగ్ధత్వమును తెల్పినవి, 


243 


. గౌడీయః _ “ఓజః కాంతి మతీ గాడీయాఖో అని వాను 
నుడు నిర్వచిం చెను, అనగా ఓజస్సు కాంతి అను/సణములు కలదియు 
మాధుర్య సౌకుమార్యములను గుణములు తేక నమాన బాహు 
శ్యము అత్యుల్బణ పదజాలము కలదియు గొడి యగున నెను, 


వికట (భూకుటి ఫాల భాగుడును (బస్వేదాంబు పూర్ణాఖలాం 

గకుడుం వాటల గండమండలుడునై కల్పాంత నంవోర రు 

[ద కఠోరాళ్ళతి దుర్ని రీకుడగు చున్‌ ధట్టించి దుర్వాసుడు 

ul కటాకుంబున నిందు జూచి వలిశెన్‌ గాఖ్యాగహవ్యగతన్‌ , 
(హార, 6-17) 


దుర్వాసుడు ఇ్రందుని శపించు ఘట్టములోనిది, వై వద్యము 
అందలి నమానముల వదముల అత్యుల్బణత్యము ఓజో గుణమును 
ప్రకటించినది, వికట (భూకుటి, గండమండలుడు, గాథా? హూ 
వగల - అన్న వదముల యందలి వర్ష వె చితి బ్‌ జ్జల్యు నంధాయ 
కమె కాంతిని (వనరింన జేసినది, శీజః కాంతి గుణో వేత మైన ఇందలి 
గాడి రీతి ఉద్దిష్ట రసమైన కాదమును చక్క-గా పోషించినది, 


పాంచాలీ: 

“మాధుర్య సౌకుమూర్యోపపన్నా పాంచాలీ” అని సూత్రం 
ఇను, ఇది ఓజః కాంత్య భావమున బంధ ఎల థిల్యమును అనుల్బణ 
వదజూలమును కల్లియుండునని అర్థము, 


బంగారు కంక వ్యతము 

గం గేల ధరించి యొవ్పె గిరినందన య 

భ్యంగ ము తతి ఛొన్క-ర కర 

నంగతయగు విదియవాటి శశికళవోలెన్‌, (హార, 4-80) 


244 


ఇందలి పదములు విడివిడిగ మాధుర్యమును తోపించుచు గిరి రాజు 
కుమారి సౌందర్యము సౌకుమార్య మాధుర్యములతో స్ఫురింవ జేయ 
బడినది, హరవిలానము '7-187 లో సురసుందరుల శృంగార లీలా 
విశేషములను వింగడించి చూపుచున్నది, 
ధని (ప్రాశస్త్యము: 

ధ్యన్యాలోక మున ఆచార్య ఆనందనర్గనుడు “కావ్యాస్యా 
తాధ్యనిః” అను సాదర యమునా వేసెను, వరిపక్వబుద్ధులెన వండి 
తుల హదయాంతర ములందు వ్య కావ్య కృముగ నుండిన సత్కావ్య 
తత్త (మును నహృదయ నంతుష్టి కొరకు ఆనందవర్ణనుడు వ్యాఖ్యా 
నించెను. (పుట 562) రాజశేఖరుడు తన శాన్య నూమాంనలో 
ధ్వనిని నిరూపించిన ఆనందవర్థనుని కొనియాజెను, ధ్వని స్త్రీల 
శీర లావణ్యమున లె వాక్యములలో అంతర్లీన మైయుండి వాచ్యము, 
(వతీయమానము అను నిరు తెరగుల రూవమున నుండి నహృదయుల. 
కానంద మిచ్చునసి యాతడగెను. వస్తు అలంకార రన ధ్వనులను: 
మూటిలో రన ధ్వని (శేర్థమని యాతడనెను, ఈతడు స్పష్టముగ 
కాన్యశరీరము గూర్చి తెల్పకపోయినను శ కార్గో భయమే కావ్య 
శరీర మనెనని |గహింపగలము, 

శబ్దశ క్రి అభిధా లవణ వ్యంజనా భేదము చే (త్రివిధము, “వద. 
వదార్థ నంబంధశ్శ క్రి అను తార్కిక నిర్వచనము ననునరించి. 
వదమునకు డాని యర్థ మునకు గల సంబంధము “శ క్రి యనబడు 
చున్నది, 
సంశేతిత మైన అర్థమును బోధించు శబ్దశ క్రికీ “అభిధి అని 
చేరు. ఇదియే చాచ్యార్థము, ముఖ్యార్థమున కనుపర్తి కలిగినప్పుడు 
(వ యోజసముబట్టి కాని లోకమునందలి రూఢిని బట్టి కాసి ముఖా 


245 


ర్థముతో నంబంధముగల వేరొక యర్థమును స్ఫురింవ జేయు శబ్ద 
శక్తి = లతేుణ శబ్దముల కనుకూలముగా వాచ్యర్థము నరివజిన 
పిమ్మట డానికి శోభాహేతువగు నన్ధాంతరమును బోధించు శక్తికి 
“ీవ్యంజన” యని పేరు, 
ఎచట అర్థము తన్నును, శబ్దము తన యర్థమును ఉవ 

నర్జనము (అవధానము) చేసికొని అర్థాంతరము నభివ్య కృ మొన 
ర్చునో అట్టి కావ్యవి శేషణ మే భ్యనియని (ధ్వ. 1.8, కు విద్యాం 
సులు వక్కా-శణించిరి, 

“దృష్టపూర్యా అపి ప్యారన్ధాః కావ్యే రన పరిగ్రహోత్‌ , 

స్వే నవా ఇవా భొన్తి మధు మాన ఇవ (దుమూః” 

(ధ్వన్యా, 4-4) 
అని ఆనందవర్గనుని వక్యాణము రన న్పర్శవలన పాత్ర గలిగిన 
నంగతులను నవనవో న్మేవమును పొందగలవు, ఆ రనము వాచ్యము 
గాక వ్యంగ్య మైనవ్వూడే రాణిం చును, రనధ్వనినే అనంలత్యు కమ 
వ్యంగ్యము తేక రసాడి ధ్వని అందురు, 

ధ్వని భేదములు 5804 కలవు, 
వాక్యగత అర్థాంతేర సం|క్రమిత అవివతీత చాచ్యధ్యనికి..... 
మత్తా రాతి పహారముండు జన నన్నాన్యుండు శీశాంళు వం 
శో త్తంనంబు, పురూరనుండు (వచలోద్యోగుండు మూ తాతగా 
రతోయాకర మేఖలావలికి నిల్లాలై తిగా కావునన్‌ 
ముత్లోపీవ శె! లెస్పమన్సుని వయిన్‌ మోాపహాంబు వాటింవగన్‌ , 

(హార, 7-125) 
pene శ తుమర్లనుడు, వందసీయుడు, చంద్ర వంశ (ేష్టజుడు, నఫల 
(వయత్నుడునగు పురూరవ చక్రవర్తి మూ పితామహుడు. ఆ 


246 


చ్మకవంర్థికి నీ విల్లాలివి, అందుచే నాకు అవ్వగారి వగుదువు, మరి 
ముత్తవ్వ ముద్దుల మనుమని మోహించుట నజబబుగాదని సుకు 
వమూరముగ 'తెల్పుచు, అవ్వా మనుమల (వణయము హాస్యాస్పద 
మని వ్యంగ్యముగ చెవ్వట ధ్యనియెనది, “జెస్సీ వదము శ్రీనాథు: 
నికి [వియమైన వదము, ఈ కావ్యమున నే ఆతడు రెండుమార్లు 
వాజెను, (4-27, 4-28), 

వాక్య గత కవి నిబద్ధ వక్షృ (పొఢో కి సిద్ధ అ 
వ స్తు కృత అలంకార ధ్వనిః, 


శ్రి మూల 


రతీవిలావ ఘట్టమున '“హృదయముననుందు ఏవని హృదయ 
నాథా” అను వద్యమున (హా, 8-90) నీవు హృదయమున నున్నావని 
ప్పిన మాట అసత్యము, ఇట వ స్తువున కారణమున్నను కార్యము 
జరుగ లేదు, సీవు భన్మమైనను సీ హృదయములో నేను భన్మము 
కాలేదు అను విశేషోక్త్యలం కారము చే వస్తు కృత అలంకార 
ధ్వని, అర్థశ కి మూల అలంకారకృత ధ్వని, 

ఎజుక చాలని వాడందు మే దధీచి 

సల్చ్బ బుద్ధు లే మేఘ వాహానుడు శిబియు 

ధర బరోవకారార్థ మిదం శరీగ 

మనెడు వాళ్యంబు విన వె సంయమిప రేణ్య! (హార 2-80): 


అను వద్యమున వరోవ కారార్థ మిదం శరీరమ్‌ - అను లోకో క్ర 
లంకారమువే భాసిల్లుటచే అర్థ శ్ర క్రిమాలక అలంకార కృత ధ్వని, 


ఆసంలత్యు క్రమ రసాది ధ్వనులు: 


(వబంధ గత, అనంలత్యు క్రమ రసాడి ధ్వని: రన భావ 
రసా భాస భావాభాన భావోదయ, భావ శాంతి ఛావనంధి భావ 


247 


ఫబలతలను 'రసాడి” శబ్బ్దముచే స్వీకరింవదగును, ఇచట వాచ్య, 
వ్యంగ్యముల [కమ మతి సూత్మ శ్రమగుటచే స్పష్టముగా గోచరింపక 
“ర్ముంటితి రనవ్య క్రి” కల్లును, కనుకే అనంలత్మ్య క మము హారవిలా 
నమున తృతీయాశ్యానమున 69, 71, 80 వద్యములలో పార్వతి 
ఆలంబన విభావమె ఆమె చందములు అలంకారములు, ఉద్దీవన 
విఫావములె నవి, విదవ ఉమా గమనము వాచ్య మైనను ఉమా 
అంబిత వర మేశ్వరుని రతి వ్యంగ్య మెనది, రుటితి స్ఫూర్తిచే 

ఛు గ డ్రై దో స్య గ న వ్‌, 
వౌ $ వ్యంగ్యముల (క్రమము అనంలత్ష్మ్యు ర సాది ధ్యనిగ ను 
(వబంధ గతమిది, 


వర్ష్యగత అనంలత్య్య కమ రసాది ధ్వని : 


జవమేపాజఅగ గూలె డై త్య తనువుల్‌ సర్వంసహావీఠి(, "బాం 
డవ గాండివ ధనుః (వకాండ భవ కాండ (వస్ఫుటోచ్చండ "తాం 
కవ పాండిత్య వేమ వి భమ కృతొడంబ (వతీకంబు లై 
యవనీధంబుల భంగి, నింగి యదువన్‌ హోహో నినాదంబులన్‌' 
(హార 7-176) 


అను సద్యమున అర్జునుడు దుర్భయులై న కాలశకేయాడి రాతసులను 
నిర్ణరించు సందర్భములోనిడి. ఇందు (పయు కృమైన పూర్ణ బిందు 
పూర్వక ది వర్ధ పున రావృ శతి పాండవ మధ్యముని గాందవ 
కోదండ (న చండత్వముసకు (వతీకగనున్నది. అందుచే కిరీటి యుద్ధ 
పీఠము ధ్యనించుచున్న ది, కనుక ఇది వర్ష్యగతే అసంలత్ష్యు (కమ 
రసొది ధ్వని, 


ఇట్లు పరిశీలించి మూడ (శ్రీనాథుడు రనధ్వని పూరిత కావ్య 
మును సంతరించ ననుట సువ్య కృము, 


248 
న(కో క్తి నం్యవడాయము: 


భామహుని కావ్యాలంకార మున వకో కి శబ్దమునకు అలం: 
కారమని అర్థముండుట చే ఈ వకో క్రి లేనిజే సాహిత్య మే ఉండ 
జాలదని, కావ్య శరీర సౌందర్యమును వ [కో క్యాద్యలం కార ములు 
పంపొందించునని ఈతని అభి పాయము, కావ్యమునకు కావ్యత్య 
మును ఆపాదించునది నృక్రో క్రి, గుణసామ్య (వతీతిని శావ్వుట చే 
అరాలంకారమయుల వలన కావ్య సౌందర్యము గల్లునని ఈతడు నిర్గ 
యిం మెను, “న కో క్తిః కావ్య జీవితమ్‌” అనునది కుంతకుం సరా 
తము, కుంతకుడు లోకో త్తరమగు చమక్క్మా-రమును తెచ్చు వైచి 
(త్యము శావ్యమునకు అపూర్యాలం కార మ నెను. కా వ్యామృతే రసా 
స్వాదము చతుర్వర్ల ఫలాస్వాదముక న్న మిన్న, ఈ అనుభూతి సాలం 
- కృత కావ్యమున కల్లునని ఈతని అభి పొయము, ఆచార్య కుంత 
కుడు (వధానముగా వడ్విధములై న వక తా భేదములను పేర్కొ నెను, 
అవీ _ ] 

నర్ల విన్యాస వక్రత, వద పూర్వార్గ వక్రత వద పదార్థ 
నృకత, వాక్య వ్మకత, (వకరణ వక్రత, (వబంధ వక్రత = అనునవి, 

వ్‌కో జ్యా బహవోవర్గా బధ్యనూానాః పునః పునః 

స్యల్నాంత రా స్త్రీథా సోశా వర్ల విన్యాస వ్యక తా. 

(వ, జీ 2 

'ఒక్ష వర్ణముగాని రొండు వర్ణ ములుగాని యించుక న్యవధానముతో 
_. మాటిమాటికి పున రావృ త్తమెనచో వర్ష విన్యాస వ్మకత అందురు, 


1, వీక వర్ల పునః పునరావృత్తి: 
తరిగొండ దరువ దరువం 
దిరుగుడు వ (హార, 6-90) 


249 
అను వద్యమున శేసఫము పునరావృ త్తమై వర్ల విన్నాన వ(కత్శమును 
అ రాజూ స్ట్‌ USS 
అతపింవ చేయును, 
ద్వివక్ష్మ పున రావృ త్తి; 
రంభ రంభా మ ఫల నమ్మగంబుగాగ 
నమ్ముత దివ్యాన్న భితు కావూరి కొనగె (హార క్‌-క్షటి 
ఇందు రంభ, రారాజు వదములలో జంట వర్ణముల ఆవ జె కటు 
జాతి (a 
'ద్వివర్ష్మ పున రావ త్తికి లత్యు మైనది, 
నా; జో జ్య జ 
నద పూ ర్యార్థ వ(కత; 


ఇది వది విధములు, రూఢి వె చ్మిత్య నకత, పర్యాయ 
వా. “ఇ ణు 
'వృకత, ఉపచార వృక్రత, విశేషణ వక్రత, సంవృతి నక్షత, వవ 
వు వ x శ్రీ స్తా 
Sos (పత్యయ వక్రత, వృత్తి వె చికి వక్రత, ఖాన 
మై చిత వక్రత, లింగ వె చిత్య నక్షత, (కియా నై చ్మిత్వ వ్శకత, 
ఇ) ఉవవార వ్మకత; 
హాటక గోత్ర ధీర! సిరియాల కులోధ్యహా! 
చం దమః కళాజూట వదారపింద వరిచుంబన మానస - 
(హార 1-29) 
"చంద శేఖరుని వదవద్భుములను ముద్దుపెట్టుకొను మాననము కల 
వాడా! యను అవచి కివ్నయ చెట్టి సంబోధనమున అమూ_ర్తమెన 
'మాననమునందు (ముద్దు పెట్టుకొనుట) మూర్త ధర్మమారోపింవ 
బడినది కనుక ఉవచార వక్రత, 
గ) విశేషణ వక్రత: 


విశేవణములవే ఆయా కారకముల రనుణీయతను విశేషింవ 
జేసి కావ్య సౌందర్యాతి శయ మొనర్చిన విశేషణ నకత, 


250 


ఉడా: ధాతు తామాధరుండు చేవదారు భోజుడు 
సానువజ్‌ స్థ ్సలు(డు వటస్క_౦ధుడ న 
మంచు గుబ్చిలి రాజు సంభ మములోడ 
బుపీ. నమూహాంబు నతి భక్తి నెదురుకొనియె, 
(హార ఉకక) 


కన్యావర ణార్ధమె నిజరాజధానికి విజయం చేసిన న వృద్ధులకు వర్యత. 
రాజు భక్తి (వవత్తులతో (పత్యుశాన మొనర్చు “సందర్భమున 
ఇ నిశేవణములు నహాజములు నముచిత శో భాసుపాదక ములు, 


భావన వెచితి: 


సాధ్యమైన భావమును సిద్దమెనట్లు వర్ణించుట భావృవె చిత్ర, 


ధగా 


ఉడా: మాటలు వేయు నేమిటికి మంగళ లతణ లమ్మీయెన యా 
బోటికి భర్త కాగలడు సోమ కిరీటుడు సర్వ దేవతా. ,. 
(హార 8-26) 


ఇట హిమవంతుని సభలో నారద మహర్షి పార్వతిని జూచి. 
ఆమె తన్నక శివునికి పత్ని కొ లదని అత్తమామలు చేని యింటికి. 
జనునని గణాధివతిని పుత్రునిగా, గంగను నవతిగా పొందునసి 
'తెల్పునట్టి యీ ఘట్టమున పార్వతి వివాహాత్చూర్య మే హీమునంతుని 
జన్మ సార్థక్య్య మొం బెనని 'తెల్నుట సాధ్యమైన భావము సిద్ధమైనట్లు: 
వర్మింవబడుట చే భావవై చితి, 


లింగ న్మక్రత: 


శావ్యములందు (వస్తుతే శో భానివృత్తి కొజుకు (స్త్రీలింగ వద. 
మునే బాడుట లింగ వై చిత్య వక్రత, ఈ విచ్చి త్తి నంస్యత వ 


[a 
ల 


251 
ములు పద్యములందు కూర్చిననాడే వరిఢవిలును, (శ్రీనాథుడు పీరాంత 
ర్‌ YF జంత స్‌ ఇ యో గే ము 
ట్రైలింగ సంస్కృత వదములు సద్యములలో నేర్చికూర్చెను, 


ఉదా: పీట వమశెవ్వ రెదురని ఇజపు లేక 
చెల్లుబడి |బల్లదంబులు సేయదొడగి 
రభవు 'అంకలు జముని మాటుంక కార్లు 
చేశ వాటీ కుటీ మధ్య పీథులందు, (జార 5-8) 


అట్లి'వే 7 es 109వ పద్యమున, 11కి వ పద్యమున గలవు, 
శార్‌ న్మకతె: 


సన్నివేశ చిత్రంగా రామణీయక తకు శోభన్క్మరములగునవి' 
కారకముజె నను (పథాన కారకమున గాక గాౌణకారక మునుప యో 
గించుట కొరక వక్రత యనబడును, 


ఉదా: పత్‌ము వెంపునం గుసును బాణుని, ..... ( హర కి-కీ9) 


ఇటు ధన్యుడు సహా సాతుసి నభామందిరమున సామాొత్క-. 
డించున పుడు అ(వధానములై న ఇ్రందుని కన్నులకు (పాధాన్యమివ్వ 
బడినట్లు అనగా మహేందుని కన్నులు మన్థుథునిప్రై (వాలినవి,”” 
అనుటలో ఇందుసి ఆదరమునకు గల విలువ తెలియవచ్చును. 


ఉవనర్ష న్మకత: 


వాకమునకు జీవభూత మైన రన్మ్నవకాశము ఉవనర్ల ముల చేత 
రి ౧ 
గాని నిపాతములచే గాని గల్లిన ఉవనర్గ వ్మక్రతే __ 
ఉదా: క్టుదురన్‌ నిల్చిన దిన్య సంయముల నంపీషీంచి నంభావనన్‌ 
(హార 4-41) 


252 
ఇందు స_ప్తర్థుల (వత్యతీముగా జూచుట “కకుదురి ఆమే 
డితముతోనే గాక సంవీతీంచుట. అను ఉసనర్గముచే దివ్యర్థుల ఆగ 
చుమును (వత్యతానుభూతి నొందింవ జేయున జై యున్నది. 


చాక్య వక్రత: 


నము ద మథన ఘట్టమున అమృతో ద్బానమగుటచే మోహాసీ 
చేవత తన మిథ్యా సురులను మాటలతో తృప్తి నొందించినమూదట 
అమృత భోజనముచే తనియించుట యను సందర్భమున (బూర 
6-124) వాక్యవ క తలో గల నముచిత వాక్య వె చితిని కాన 
నగును, 


(వకరణ వ్మకత: 


మూల భిన్నమైన వర్ష వర్షము నన్ని వేశ చిత్రణమునకై శివ 
సార్వతుల జోగి జోగి తెలుగ మూరి చిజుతొండనంబిని వరీత్సీంచుట 
మున్నగునవి (వకరణ వకతకు ఉదాహారణము, 


నూూలకథకు విచ్చిత్తి గలుగక శోభానంపాదకములగు సన్ని 
వేళ నంభావణోవస్క-ర వర్ల నాదికములు (పకరణ వ్మకోతే గల్లినవి, 


అట్టిచే దుర్యాసుడు తుంబురుని శవీంచు (వకరణ కల్ప్చ్పనము. 
అద్భుత రసోత్నాదక మై మూల క థాభిన్న మె కథకొర వటుత్వ 
మాషపాదించిన వమదియొక ఘట్టము ._ శివ పార్వతుల (వణయ 
కలహాము నంభావణ, నముద మథన కథా వృత్తాంతము బహు 
పురాణ (వధితమైనను, (శ్రీనాథుడు తన (వతిభా నై పుశ్యములుట్టివడ 
శివోత్క-ర్షా (వతి భానకమె వర్ణించుట యొక (వకరణ నక తా 
'భీదముగా (గ్రహింవనగును, 


253 
ఖుెచిత్య (ప్రాముఖ్యము : 


ఆచార్య శేమేందుడు ““ఇెచిత్యం రన సిద్ధన స్థిరం కావ్యన్య 
జీపితమ్‌”” అను సిద్ధాంతమును జేసి సాహిత్య (పపంచమున 
చెచిత్యముయొక్క- ముఖ్యత (మును నిరూపిం చెను, కావ్యమునందు 
జీవిత భూతమైన బాచిత్యమే కరవెనచో అలంకారములతోను 
లెక్కకు మిక్కి.లిమైన గుణములతో (సయోజనము లేదని ఆతని 
యభి,పాయము, ఈతనికి తరువాతి వాడగు ఆనందవర్గ నా చార్యులు 
జౌచిత్యమునకు విశిష్టస్టానమిచ్చుచు “అనాచిశ్యాద్చ శే నాన్యద్రన 
భంగ స్వ్యకారణమ్‌, (పసిద్ధాచిత్య్వ బంధ స్తు రనస్యోననివద్వ రా”” 
అసి వఠత్కెెను, అనగా కావ్యములో అనెచిత్యమునక ౦కు రనభంగ 
సేీతువై నడి మరొక్క-టి. లేదని జాచిత్య నమలంకృళ మైన 
కావ్యము రమణీయమైన రసోవనివ త్తని ఆతని సంస్థావనము, 
మే మేందుడు విషయ వివరణ మొనర్చి జొచితీ sss యిరువది 
యేడుగ చేర్కొ నెను, 


(శ్రీనాథుడు శృంగార నైషధమునను, కాశీ ఖండమునను 
బొచిత్యమును గూర్చి తన యభి పాయమును చేరొ,- చను, బొచిత్యం 
శూదరించియు ననౌచిత్యంబు వరిహరించియు, అని కంఠోక్తిగా 
శృంగార నైవధమున వల్కు_టతో పీత్రడు కు ₹"చిత్య (పాన ఘుంటా 
వధికుడనసి సూచిం చెను, (శేమేందు "వేడుక జి _తృగించి  కొ,ఖం, 
119) 


చాక్యాచిత్యము i 


శా చితీ మంతమగు వాక్యము సర్వ సమ్మాత మై 'త్యానోజ్జ్వ్యల 
మైన ఐశ్వర్యమువ లెను, శీలోజ్యల మైన విద్యవ లె నుద్భాసించును, 


254 


ఉదా: తటిదభి ఘాతేవేగమున ధారలు జోరున జాూణుచుండగా 
బిటిలు విటిల్ల నం... 
దఘవ పుత్రుని వేళ్లు వడిం జంపింవగన్‌' (2-22) 
ఇందు నంబి భక్తిని వరీటీంచుటశై వరమశివుడు దే చేందుని 
పీలిచి కాంచీపురమున ముయ్యేడు వానరంబులకాల వర్భంబు కురి 
శింపుమని యాజ్ఞ యచ్చ ఆతడట్లూనర్సిన పుడు (వజలు ఆర్హులె అర్ధ 
నుని కళ్లు వడిం జపించిరట, ఇట ఇంద హేతుక వర్షము ఇంద 
'సూనుది నామజపమునకు చారితీయుట జొచితీమంత మనది. కొచితీ 
'స్ఫోరక వాక్యవర్ల సమునకీ వర్ష వర్ష న తోడ్చడినది, 
ఫె ళ్‌ య బ్ర 
గుణ "చిత్యము ॥ 
నందర్భానుసారముగ ఓజః (వసాద మాధుర్య సౌకునూాక్య 
ములు కావ్యత్వ నంపాదనార్థ ముల శోభిలునవి, 
య a ౧౧ 
'మాధభుర్నము:- నరనంబగు వాకంబులు 
వరునను వేర్వేరు మించు నగమాధుర్యంబు 
(60వ కా,నం, 580 పుట.) 
విడివిడిగా ననగా దీర్టనమాసములు లేక నరనములగు 
'వదములు గూర్చుచో నది మాధుర్యగుణము, ““వృథక్పదత్వం 
మాధుర్యం” అను వామనుని లతణమున కిదియే యర్థము, నరనము 
లగు వాక్యంబులు అనుచో వాక్యమున బదమనియే లతుణార్థము 
జెప్పికొనవ లను, 
'శృంగారములో మాధుర్యము: 
పాక శాననునకు బరిహోన వ చనంబు 
గాలశేయునకు శ ఖంగారలీల 
వె వన్యతునకు (భూవల్ల రీ నటనంబు 
కరటిదానవునకు గలికిచూూపు 


255 
పాశ పాణికి గుచ పాంతోరు దర్శనం 
బంధ కాసురునకు నలతినగవు 
భననాయకునకు నుత్క_ంఛా విజేషంబు 
మహింషునకు సర్శమర్శక లన 
గంధ వహు నకు సిగ్గు జలంధరునను 
గలికి తనము బానకునకు సానుజఒలికి 
వలపు నటియించుచు వారవార తనకు 


చాన వారికి 'ఛారికి గైనయట్లు, (హార 6-103) 


చారి మోహిసీ చేవధారుడై ఆకాశంబునుండీ దగ్గి చేచాసుర 
అందరిని (ఛమించునవ్చటి సందర్భములోనిడి, నరనములె న వదము 
లతో మాధుర్యము నొలికించునది. ఆమె హోన భావములు కలికి 
ఇవరాపులలో అలతినగవులతో నర్శ మరక లనలో వరిహోనవ చన 
ములలో శృంగార లీలలలో తెలియవచ్చును, 


శీజస్సు: 
ధీర సమానత్యము ఓజస్సు, (విలసిత) సమాస భరితో జ్జ ్టల 
qm ఆ గు 
బంధం బోజవుయ్యెనరి. 
ఏర ములో ఓజస్సు: 
జవమేపాజగ గూల దైత్య తనువుల్‌ నర్వంసహా వీథి 
చాండవ గాండీవ ధనుః (వ కాండ టం (పార, 7-176) 
నివాత కవచులను రాతసులు దేవతల చాధించుచుండిరి, 
జేవేందుడు అరునుని వారిని నంహరింవ బంపును, గాండీని చండ 
జ 
(వచండ పాండిత్య విశేష వ భమములు గొల్బు బాణములతో 
రాశుసుల వరిమార్చున పుడు చెలరేగిన. బజోవశకారములు నింగి 


a 


256 


ముట్టినవట, దీర్ణ వదనముదాయముతో జంభారి సుతుని వీరమున 
ఓజస్సు (వతిబించించును. 
(వనసాదము: 

“వసిద్ధ వదంబుల నలఘూ క్తి (వసాదమయ్యె సదియెట్లన్నన్‌ న్‌ 
(వసిర్ధార్థముతో గూడిన వదములవాడుక (వసాదగుణము, 
కరుణములో (పసాదము: 

హా_న్తయుగ్యము మోడ్చి (ప్రార్థించి వలికెద (హార క8ి-90) 
ఇందు చితాగ్ని, ధర్మోోదకము, పెండకబళము, మున్న్గనవి దహ 
నాదికముల పిదవ నొనర్చు నంస్కా-రాదికములు, ఇట రతీ జేవి 
శోశా రయి భర్తతోడిబే లోకమని ఆతని ననునరించిన పిమ్ముట 
చితీ ముట్టించి తేనెతో ధర్మోవకములిచ్చి నహాకార మంజరీ చరు 
పిండ కబళమిడి పికము ముట్ట తేన గొజ్జంగి నీరు "చెంబులిడుమని 
వనంతుని 'వేడుకొనుచున్నది, 
రసౌచిత్యము కరుణము; 

చన్నిచ్చు బాగున జనయి (తి తొడలపై 

బసివిడ బవ్యళింపగ బెళకు (బార 8-115) 

ర్‌ ర 

ఇందు సిరియాళుని జంగమ (పీత్యర్థ ము నధింవ బోవు ఘట్టము 
వర్ణితము, చందననంగ, తిరువెళ్లొట్టునంగ, నంబి మువ్వురు వోరి 
వధించునప్పటి స్థితిని సిరియాలుని మనఃస్థితి వారితో నేకమగుట, 
కరుణర నప్లావితమై హృదయమును తాకును, 

(క్రియా వదెాచిత్యము: 

(శియావదములలో (వసాద మాధుర్యాది గుణనంవద'నే గాక 

కౌచితీమంతమెన వృత్త నంవదతో శావ్యశోభ యినుముడిం చును, 


257 


“అనువు దప్పిరి నొచ్చి రలసి రావదనొండి; రదవదశెరి 
చీకాకువడిరి” ఇందు తార కాసురునిచే ముక్కో_ టి దేవతలు వడ పాటు 
Ce ౧౧ 
జ్యాదయ విదారకవ వసుతా స 
హృ ముగా (ఇ స్తుతార్థమును సువ్య క్త మొనర్చునట్టి 
కియా వడాచిత్య భాసితమెనది. ఆయా నందర్భుముల జె”చిత్యము 
పాటింవబడి పోర విలానముస తే, మేంధదుని జాచిత్య సిద్దాంతమును 
థి 
అవులు వటిచినట్లున్న ది. 
చమత్కార నంవదాయము: 
ఆలంకారికులు చమత్కార నం పడాయమును గూర్చి ముచ్చ 
టించినను పరమార్థ వరమున వినియు క్తమెనది, లోకోత్తర చమ 
'త్కారముచే సహజము అతురమునైన ఆనందము అభివ్య క్షము 
చేయుట రత క మునర్పుట యిందు పద్ధతి, అగ్ని పు రాణ కారుడు, 
ఆనః నహజ_న్తవ్య వ్యజ్య కే న కదాచన 
వ్యక్షిః సాతస్య వైతన్య చమత్కార రసాహ్యాయా 
(అ.పు, 889-2) 


అనుటలో రసాత్మక మైన చైతన్య చమక్మా-రము ఆనందము నిచ్చు 
నని తెలియును, మొ లేముమోద నహృదయ చిత్త విస్తారరూవమైన 
విస్ట్టాయము చమత్కా-రవుని" తెలియుచున్నది, 


అవిచారిత రమణీయము: 
సద్యస్సురిత మై హృద్యమైన దే అవిచారిత రమణీయము, 


ఉదా: మృడునెన్నిడు తలనైగ 
వ్వడీ యడువందొడ జె గాండీవంబున నెడలో 


. 


6. రామనర సింహం, కాకర్ల, వెంకట; సాహిత్య దర్శనము, పుట. 106. 
(28) 





258 


నుదుగక పొడమెడు భయమున 
వడకుం గుబ్బలి కుమారి వడవడ వడంకన్‌ , (7-70) 


గారి వడకు గుబ్బలి కుమారి, ఇతరులను వడికింవ జేయు మంచుకొండ 
కూతు రై యుండియు ఆానే స్వయముగా వడకిపోయెనని వర్ణించుట 
చమత్కారము. చెంచెతయె పార్యతి కిరాత వేవమున జను శివుని 
వెంటజని హర పార్థుల యుద్ధము జూచి గాండీవముచే శివుని మోదు 
నవూడు వణికిన సందర్భములోనిది, 


రనగతము: 


విభాను భావ రన పోషక సామ గీ నముల్ల సిత'ము సహృదయ 
హ్ఫృదయానందము గల్లించుచు రనస్ఫూ ర్తిని (వకటించుట యీ 
లోకో త్తర చమత్కా_-రము, 


ఉదా: తలమోది చదబేటి దరి మొల? దిన జేరు 
కొంగలు చెలకి కొంగొంగురనగ “(హార 5-16) 


ఇందు శివుని భె శుక వేషము సహాజ సుందరమె హోన్యరనస్ఫోర క మె 
రనగతమగు చమత్కా-రానందము నిచ్చుచున్నది, వై విధముగ సీ 
అధ్యాయమునందు పారవిలాస . సాహిత్యావలోకనము గావింన 
బడినది, తద్వారా హరవిలానము కావ్య వై. అన్వర్థ నామ భధేయముతో 
నొవ్వుచున్నదని అందలి కథలు శిన నంబంధములై యొశే పువ్చపు 
దళములవ లె విచ్చి సుమనోహరములై హారవిలాన భావబంధుర 
ములై రమణీయార్థ (వతిపాదకములై రసానంద (వతిపాదకము లై 
మయొవ్వుచున్నవని తేలినది, 


ఉపజివ్య (గంథసూచిక 
———-—_——— 

తెలుగ; 

అచ్యుత రావు, శేకుమళ్ళ, “నాసి కేతోపాఖ్యానము - దగ్గుపల్లి దుగ్గన; 
భారతి, జనవరి, 1927, 

అనంత వద్దునాభళర్ము, శేన్రూారి, “(త్రీనాథయుగపు సాహిత్య వరిళీఅన, 
“ఆంధ సాహిత్య వరివత్నే తిక, కీలక నం! 1957, సంచిక 6, 

అయ్యవారు, టి. బి. యం,, “హారవిలానము - కి రాతార్జునీయము” 
భారతి, వెల్‌, 1964, 

అర్క_ సోమయాజి ధూళిపాళ, కవికులవతి కాళిదాసు; సాహితీ 
వాల్ల భ్యము 1, నరేంద్ర - సాహిత్య మండలి, తణుకు, 1969. 

ఆరుద్ర నమా గాం సాహిత్యము V, యం, శేపాూచలం అండ్‌ కో, 
మృచడాసు, 1965, 

ఈశ్వర దత్తు, కుందూరి, శ్రీనాథుని (వశంన, భారతి, ఫ్మిబవరి 1927, 
4 (శ్రీనాథుడు - బంగారు వెులక; ఆంధ సాహిత్యవపరిషత్స తిక - 
పార్థివ 4248, 

లల... శ్రీనాథుని కవిత్త్యతత్వము, ఆంధ్ర సారస్వత వరివత్తు, 
తిలక్‌ రోడ్‌ , మా దాాబాద్‌ , 1964, 

కమలా అనార్య-లి, సి, పారవిలానము - (శ్రీనాథుని న్వతంత్ర 
కావ్యము, సాహితీ మంజూవు, వ కోత్త త్రనల్ల కుంట, 
సాదరాబాదు, 1978, 


"కారి ర్వి శేయశర్శ, ఇంగువ, 'ఆం్మధమున శౌ వము - బతుకు శివ 
లింగము, భారతి, నవంబర్‌, 1980, 


260 
కువ స్వామయ్య, నాగపూడి, శ్రీనాథుని కవిత్యము” ఆంధ సాహిత్య 
వరివత్పత్రిక, పింగళ, 1917. 
కృవ్యమావార్యులు, కోవెల, “శ్రీనాథుడు” లా ఆంధ సాహిత్య వరి 
౯ 
వత్స తిక, 1914. 


కృష్ణ కొ త్రీ, వముంకాల కృష్ణమూర్తి, ఎన్‌ ,వి, “సాహిత్య (వబోధము”, 
“సాహితీ నదస్సు, 40-871, విద్యానగర్‌, కర్నూలు, 1972, 


గాండీవి, “హారవిలాన విమర్శనము”, ఆంధ్ర సాహిత్య వరివత్స, తిక, 
నంపుటి-48, వికారి నం॥, 

గోపాల కృష్ణమూర్తి (శ్రీపాద, “నా కవిత్వము కర్ణాట భామ అంశయే” 
భారతి, ఫ్మిబవరి, 1961, 

గోపాల కృష్ణమూర్తి, (శ్రీనాథుని హారవిలానము, ఫ్రిబవరి 1961, 

చెన్నా రెడ్డి, జీరెడ్డి, “సోమన రచనలలో వీర శె వమత లతణములు,. 
సౌహిత్య 1 వబోధము; సాహితీ నదస్సు, విద్యానగర్‌, 
కర్నూలు, ల్‌ 


తమ్మాయ, బండారు, “శ్రీనాథుడారాధ్య (బ్రాహ్మణుడా? 'ఆంధ్రవ (తక, | 
ఉగాది సంచిక; రుధిరో ధ్రారి, 1928 - 24, 


తమ్ముయ, బండారు, “(శ్రీనాథకవి (వయోగములు, ఆంధ సాహిత్య 
వరిషత్సషత్రిక - సం, 24, 1985, 


టి (శ్రీనాథుని జాతీయములు- భారతి, మార్చి, 1949, 
.. (శ్రీనాథ మహాకవి, భారతి, డినంబరు, 1968, 
దొణవ్న, తుమాటి, “శ్రీనాథ యుగము - అన్య చేశ్యములు ఛభాపూ 


చార్మితక వ్యాసావళి, ఆంధ సార న్వత వరివత్తు, తిలక్‌రోడ్‌ , 
హైదరాబాదు, 1972, 


261 

నన్నయ, “ఆంధ మహాభారతము”, రవీంద్ర వల్లిషింగ్‌ వాన్‌, 
మహోదరాబాద్‌, 1967, 

నన్నెచోడుడు, కుమవూరనంభవము, వ. రామస్వామి శాస్త్రీ 
అండ్‌ నన్న్‌, 292, ఎన్‌ న్తనేడ్‌ , చెన్నపురి-!, 1961, 

నరసింహమూర్తి అయ్యంగారి, కుమార నంభవమున కాళిదాసు 
(వతిపాదించిన (వేమన్యరూవము, ఆంధ సాహిత్య నరివ 
త్స తిక, నంపుటి-5 2, శోభకృతు, 1968, 

నరసింహమూర్తి, అవ్చల, “శ్రీనాథుడు”, భారతి, జూలై 1971, 

నరసింహోరాన్ర, వా, వెం,ల, “శ్రీనాథుని కల్పనా శిల్పము' భారతి 
జూన్‌ 1950, 

నాగయ్య, జి, “ద్యివద వాబ్బయము”, వూలికో (ప్రింటర్స్‌, తిరుపతి, 
1967, 

నాగేశ్వర రావ్ర పెదపాటి, “(శ్రీనాథుని వంచ పాణములు’, వరిళోధనా 
వ్యానములు, సారన్వత గురుకులము, చిలకలూరిపేట, 1971. 

నారాయణాచార్యులు, పుట్టవర్సి, “శ్రీనాథుడు - మన నృత్యము”, 
భారతి, జూలై 1941, 

పావయ్య శాస్త్రి, చిలుకూరి, “(శ్రీనాథకవి జీవితము |గంథసమిాకు” 
భారతి, డినంబర్‌ 1981. 
: భీమేశ్వర పురాణము - కొన్ని స్థ సల వనముల భారతి, 
అక్టోబర్‌. 1944, 

Meee స్ట కృతులలో బుతువులు, ఆంధ్ర సాహిత్య పరివ 
త్చతిక, 44 నం! నంచిక 5, 1955, 


ae “శ్రీనాథుని రచనలు ఐతిహాసిక విశేవములు”, భారలి, 
ఫి బవరి, 1957, 


262 
వష ఏ టిటో “ఊర్వళి (వణయభంగముి, భారతి, వ వెల్‌ 1957 
హారవిలానము, * చేవదారు వనవిహారము”, భారతి, ఆగస్టు 
1958 
Fe “హారవిలాసము - కుమారగిరి, భారతి, జూలై 1968. 


ఉష శని గు ని 


does శ్రీనాథుని రచనలలో భక్షి శృంగార శబ్దతలలు”, భారతి, 


మే 1958, 
ల “శ్రీనాథుని కవిత్శావపలత్సి - శివభ క్కి వ్యకి”, భారతి, 
వ్మవెల్‌, 1960. 
es “క్రీనాథుని కవితానమోతు. - "రెడ్డిరాజుల చరిత", భారతి, 
అకోబరు, 1961, 
లు 
హా “హారవిలాసములో హారివిలాసనము”, భారతి, నవంబరు, 1961, 


లం “శ్రీనాథుని హరిభ కి)”, భారతి, ఫిబనరి, 1962, 


కక “శ్రీనాథుని కవిత్వత _త్వే నమిత భారతి, సెస్టెంబరు, 1964. 
పిచ్చయశొ స్త్రీ, దీపాల, “శ్రీనాథుడు - యతిదోషములు, భారతి, 
జూలై 1964, 
శ జ | | > 
హు కుమూరనంభవము - పార్వతీ నీల చ్మితణము ఆంధ 


సాహిత్య వరివత్న త్రిక, దుర్ముఖ, 1945, 


పురుషో త్తం, బొడ్డువల్లి, “కాళిదాస కవి, (శ్రీఅరవింద రవీంద (ప్రవ 
చనములు” (శ్రీ గిరిజా (ప్రచురణలు, విద్యాలంకారొ, బి-81, 
శ్రీనివాననగర్‌ కాలనీ గుంటూరు, 1978, 


“పోతన, బమ్మెర, “ఆంధ మహాభాగవతము", రపీంద్ర వలి వ్‌.0గ్‌ 
0౧ 
వాన్స్‌ హైదరాబాద్‌, 1964, 


263 


(పభాకరశాన్ర్రీ, వేటూరి, “వారవిలాసము - (శ్హీనాథకవి సార్వ 
భౌముడు ఆనంద ము| దణాలయము, మ్మ చాసు-1989, 
(వసాదభూ పాలుడు, ఏర శెవ (లింగాయత) మతము, ఆంధ విజ్ఞా 
నము-6 వ సంపుటము. 

రాధాకృష్ణ శర్శ చల్లా, “తమిళ సాహిత్య చరిత్ర” అంధధ్యవ దేశ్‌ , 
సాహిత్య అకాడమి, కళాభవన్‌, హాదాహౌద్‌, 1976, 

రామం, (కొవ్విడి, “భీమఖండం, భారతి, నవంబరు, 18489, 

రామకృష్ణ మా చార్యులు, “తరువాతి కవులపై ఎజ్జనార్యుని (వ భావమూ 
ఎన్‌, వి, ఆర్ట్స్‌ కా లేజి, మ్యాగజిన్‌, 1974-75. 

లు 

రామకృష్ణ శాస్త్రీ, శిష్టా “వదకవిత - సిరియాళ చరిత, భారతి, ఖర, 
(ావణము నంచిక 8, 1951, 

Nee గ్రీనాథుని హరవిలానము - చక్క-ని పాఠాంతరము”, భారతి, 
ఫి బవరి, 1961, 

రామయ్య, 'బాడాల, “బసవేశ్వర వచనములు - సమ్మగ సమత” 
మెసూరు విశ్వవిద్యాలయము, తరళ చాళు జగద్గురు విద్యా 
నంస్థ, సిరిగిరె, చిత్రదుర్ల, 1976-77, 

యి ళు 

రామారావు, పాలావరుల “(శ్రీ శివలీలలు”, కవితా వన్లీ శేవన్స్‌, 
విజయవాడ, 1968, 1 

రామ్మోహన రావు, ఏ, “విశ్యనాథ వారి యతిగీతము”, భారతి, మే, 
194, 

లకీ కాంతము, పింగళ, “ఆంధ సాహిత్య చరిత”, అంధవ దేశ్‌ 
సాహిత్య అకాడమి, హైదరాబాదు 1974, 

లశ్మీరంజనం, ఖండవల్లి, “(శ్రీనాథ పద్య్వవయోగకోశము”, నంపుట 
ములు | & 1, 


264 

ఆంధవ దేశ్‌ సాహిత్య అకాడమి, కళాభవన్‌ మహా దాబాద్‌ -4, 
19066. 

జాన “ఉపోక్షాతము” - హారవిలానము, ఆంధ|వచేశ్‌ సాహిత్య 
అకాడమి, కళాభవన్‌, హైదాబాద్‌ -4, 1968, 

విమర్శకుడు- కావ్యాలలో మతం - (శ్రీనాథుని శివభ క్కి, వరిశోధన, 
ఫి బవరి-మార్చి, 1956, 

వీరఠభ [ద రావు, చిలుకూరు, ' శ్రీనాథకవి జీవితము”, భారతి, ఫ్రిబవరి, 
1982, 

వెంకట రమణయ్య, నేలటూరి, “శ్రీనాథుని జన్హస్థానము”, భారతి, 
వ పిల్‌ 1988, 

"వెంకట రంగయ్య, మామిడిపూడి, “భీమేశ్వర పురాణం", ఖాగలి, 
మే, 1925, 

"వెంకట రామనరసింహూం, కాకర్ల “సాహిత్య దర్శనము, శ ఈర 
నాథ్‌ అండ్‌ (బదర్స్‌, విశాఖవట్టణం-కి, 1972, 

వెంకటరావు, నిడుదవోలు, “హారవీలాన కీరా తార్టుసయము-వీర శై న 
సంవపదాయము”, భారతి, జూలై 1954, 

వెంకట శేవశ్యా స్త్రీ, గడియారం, “శ్రీనాథకవి సార్వభౌముడు”, 
ఆంధ|వ దేశ్‌. సాహిత్య అకాడమి, 1975, 

చెంకటావభధాని, దివాకర్ల, “ఆంధ్ర వాజ్బయ చరితము”, ఆంధ సార 
స్వత వరివత్తు, 1958, 


వేంకట కృష్ణారావు, కొ, రా, “హరవిలానము - వీరికి, (శ్రీ చాల 
సరస్వతీ ముుదాతరశాల, కర్నూలు, 1901. 


265 

"వేంకట కృష్ణారెడ్డి, చేవరపల్లి , “(శ్రీనాథుని పాకనాటి కాల్చట్టణము,” 
భారతి, మే 1969, 

వేంకట నరసింహాచార్యులు, ఉత్పల, “హూరవిలానము-వీఠిక), వావిళ్ళ 
'రామన్యామి శాస్త్రులు అండ్‌ నన్‌, 69 మలయవెరుమాళ్‌ 
స్టీ ట్‌, మదరాసు, 1916, 
ఉట 

వేంకట రమణయ్య, బులుసు, “శ్రీనాథుడు-క రాట భావి, భారతి, 
నవంబరు 1944. 

చేంక మేకర్లు, వారణాసి, “అంధ వాబ్బయ చరిత), స్టూడెంట్‌ ఫ్రండ్స్‌ 
బుక్‌ సెల్లర్‌ అండ్‌ వబ్లి కేమన్స్‌, నరనరావుచేట, గుంటూరు 
జిల్లా, 1977, 

వేంకట లకీనృసింజాళశ ర శః ఓలేటి, “అష్టాదశ పురాణములు”, 
కాళహా సి తమ్మా రావు అండ్‌ సన్స్‌, సంస్క తాం బుక్‌ 
డిపో, రాజమంి, 1980, 

శేప్మా దిశర్భ, జనమంచి, “శ్రీమదాంధ్ర (బ్రహ్మాండ పురాణము, 
అనువంగ పాదము - వావిళ్ల రామన్యామి అండ్‌ నన్‌, 1914, 

(శ్రీనాథుడు, 'హరవిలానము”, ఎమెస్కో. నం్యవదాయ సాహితి, 
ఎం. శేషాచలం అండ్‌ కో, మదరాసు 1, 1971. 


(శ్రీనివాసరావు, వేమూరి, “పూర్వగాఖాలహరి, 1976, 
(శ్రీరామమూర్తి, కొర్ల పాటి, “శీనాధుడు, పూర్వక వితా చర్వణము”, 
ఆంధ్ర సాహిత్య వరివత్సతిక నంపుటి 54, విశ్వావసు, 

మన “శీనాథుడు), కళాభారతి, గుంటూరు, 1971. 
వం స “ఈశ్వరార్చన క ళాశీలుడు, జూపిటర్‌ ప్రింటింగ్‌ (వెన్‌, 
అరంజేల్‌ వీట్‌, గుంటూరు, 1974, 


266 

నత్యనారాయణ, విశ్వనాథ, “కావ్య వరీముళముి, ఆంధ|[వ బేక్‌ 
సాహీత్య అకాడమి, కళాభవన్‌, సఫాబాద్‌, సోదరా 
బాడ్‌ - 4 మే1970. 

నత్యనారాయణ, జొన్నలగడ్డ, సంపా, “శ్రీ విజేకానంద (గంథావళి”, 
(శ్రీ రామకృష్ణ మఠము, మైలాపూర్‌, మచాసు, మే 19682, 

సత్యనా రాయణశొ స్త్రీ, మధునావంతుల, ' శ్రీనాథుని ఉవసర్లనంవిధా 
నము, భారతి, జూలై 1947. 

సాంబమూర్తి కట్టి, “శ్రీనాథుని చిత్ర కవితా విలాసము”, భారతి, 
జూన్‌ 1966. 

సాంబశివరావు, పులి చెర్ల, “శ్రీనాథుని భోజనము”, భారతి, అక్టో 
బరు, 1971. 

సుబ్బరామయ్య, గన్నవరం, క్రీ నాథకవి రాజకథి, భారతి, నవం 
బరు 1988, 

సుళ్బారావు, వడ్డాది, (నంకలనక' ర) “రెడ్డి సంచిక”, 1942, 

న్ను బహ్మణ్యం, జి, వి, 'వీరరనము”, విలానకాన్యములు), అజం తె' 
(ప్రింటర్స్‌, సికిందరాబాద్‌, మోదరాబాద్‌, 1961, 

“సొరన్వత సారభముి, ఆంధ వేక్‌ సాహిత్య అక డెమో, హైదరా. 
ఇూాద్‌ , 1966. 

స్నుబహ్మణ్యశొ (స్త్రీ, పోతుకూచి, “(శ్రీనాథుడు అ కొన్ని ప్రయోగ 
ములు”, భారతి, జనవరి 1940, 

స్నుబహ్మణ్యశా స్రీ, (శ్రీపాద, “శ్రీమహాభ క్ష విజయము”, వావిళ్ళ 
రామస్వామి శాస్త్రులు అండ్‌ నన్స్‌, చెన్నపురి, 1966, 


267 


సూర్యనారాయణ, జై, వ్యాన రాజి, = “కాళిదాసు. (శ్రీనాథ- -నన్న్నె 
వోడులు”; శ్రీ) వేంక కేశ్యర విక్యవిద్యాలయం, తిరువతి, 
1969, 

సూర్యనారాయణ శర్మ, ఫొంగారి, “శ్రీ వివభ క చరితము” డి 
(విమార్‌ ఆర్ట్‌ వెన్‌, పొరనవాకం, మ్మ దాసు-7; 1962, 

నూర్యనారాయణశా స్త్రీ, మల్లాది, నంన్య్భృత వాబ్టుయ చరిత్ర, 
ఆంధ సారన్వత వరివత్తు, తిలక్‌ రోడ్డు, మోదరా బాద్‌, 1961, 

సూర్యనారాయణశాస్త్రి, వెంన రాల, “నాక విత్యంబు నిజము కర్ణాట 
భాష ఆంధ సాహిత్య వరివత్ప తిక, చిత భాను, 1942-48, 

| TEST NE వ్యాలం కార నంగ హము”, 
యం, శేషాచలం అండ్‌ కో, పాందూ చెస్‌, మచిలీవట్టణం, 
1965, 

సోమన, నాచన, ఉత్తర హరివంశం, వావిళ్ళ రామస్యామి అండ్‌ 
నన్స్‌, తంబు చెట్టి స్ట్రీట్‌, మ్మదాసు, 1961, 

సోమన, పొల్కు.రికి, “బనవపురాణము”, వేటూరి వారిచే వరిష్క్యూ, 
తము, చెన్నపురి ఆంధవ తిక కార్యాలయము, 1926, 

స్పూ ర్విశ్రీ, “(కీనాథుని దండకములు”, భారతి, జూలై 1967, 


హనుమచ్చా స్త్రి, ఇందగంటి, “కాళిదాన కళామందిరము”, వబ్లి 
మీంగ్‌ వాన్‌, వలూరు రో. , విజయవాడ, 1972, 

టం (శ్రీనాథుడు, స. విజ్ఞాన సర్వన్వము, సంపుటి 4, 
ఆంధ భాపానమితి, 1961, 

ఆంధ రచయితల నంఘము, 'హెద రా'చాదు-44, “ఆంధ దేశ చరిత్ర 
భూగోళ నర్వన్వము" 2, 1976, 


268 

తెలుగు భొపూానమితి, మ(డాసు-శ్‌, “విజ్ఞాన సర్వన్వము" 4 వ నంపు 
టము-1961, 

తమిళము: 

జగన్నాథన్‌, కి వా, “నాయన్మారుల కథలు”, అముదనిలయం లిమి 
సెడ్‌, చన్ను, 1958, 

తమిళవళర్చి కళగమ్‌, కలై కళంజియమ్‌, 5న సంపుటి, 1959, 

తిరుక చ్చి నంబి బానర్‌, “తిరుకచ్చి నంబి (వభానమూ, ఆనంద అచ్చేంద్ర 
శాల, 1906, 

'రాజమాణిక్యం, “ఇరియ పురాణము - ఆరాయిచ్చి”, వళనియవ్చ 
(దర్‌, వేపాక్కంం, చెన్నె-క్‌; 1948, 

“శివభక విలానము”, తులసి లింగి చెట్టియార్‌, క రాళి వబ్లి శేవన్స్‌, 
మ; డాను-1907, 

జ్‌ 

సు బహ్మణ్యముదలియార్‌, (వ్యాఖ్య) చెరియపురాణం, 6న నంపుటం: 

జీ వసిద్ఞాంత కూర్చు, 1974, 


zh 


క్కి.శార్‌, ఓరుతోొండపురాణం, చీ వసిద్ధాంత నమాజ విడుదల, 1984 

లి 'తిరుతోండ .పురాణంి, పనన మజోనమాజం, 40, 
ము త్రయ మొదలి తెరు, వేళాల తేనాంచేట, చెన్న, 1950. 

కన్నడము: 

“భీమయ, బనవపురాణముి. 

హారిహారుడు, “గిరిజాక ల్యాణ మహో వబంధము”, కన్నడ నాటక 

వరివత్తు, వామరాజ నగర్‌, బెంగళూర్‌-18, 1976, 


“గిరిజా కళ్యాణ వబంధంి; కర్ణాటక విశ్వవిద్యాలయం, 1965. 


269 


శివశేరణ నంపుటొ, ఇెంగభూారు విశ్వవిద్యాలయము, 1979, 
నంన్బతము:; 


ఆవ _స్తంబబుమషీ, 'స్మారాను క మణికి, (శ్రీశాజూ రామ్‌ మోహన్‌ 
రాయ్‌ (ైస్‌; 48, "నెల్లాలర్‌ వీధి పొరనవాకం, మ దాసు, 
1896, 


ఉ| కేతా వల్లభుడు, 'భిహౌటన కావ్యము”; తుకారాం జబాజి, 
నిర్ణ యసాగర్‌ (వెన్‌, బాంబే, 1897 

ఉవమన్యువు, “శివభ_క్ష విలాసము"; మాన్‌ లాజర్నల్‌ ముడా 
శాల, 1981. 

కాళిదాసు, “కుమార సంభవము; వావిళ్ళ రామస్వామి శాస్త్రులు 
అండ్‌ నన్‌ సై 490, తిరుప ల్లియూరు మహెరోడ్డు, మదరాసు 
21, 1976. 

ఛారని, “కిరా తార్డునీయము”; అఖిలభట్టాచార్య (| వణీతము, 1988, 


లింగాభట్టు, నామలింగాను శొసననము; వావిళ్ళ రామస్వామి శాస్త్రులు 
అండ్‌ సన్స్‌, చెన్నపురి, 19562, 

వ్యాసుడు, (శ్రీమద్భాగవత పురాణమ్‌; గీతా వెన్‌, గోరక్‌ పూర్‌, 
8వ ముదణ, 1945, 


(ప్రేమస్మృహో భారతం, గీతా ముద్రణాలయం 2018 (వికమాళే) 
కృష్ణ యజు"ర్వే దీయం, లె _ఫైరీయ (యోహ్మాణము; ఆనంద 
ఇ్యానూ నీరీన్‌ 87, పూనా, 1988. 


“కావ్య స్వరూనమ్‌, ఆంధ వ్ర దేశ్‌ సాహిత్య అకాడెమి, కళా 
భవన్‌, సైఫాబాద్‌, "పాదరా బాద్‌ -4, సౌమ్యునామ నం, 


270 


“*జోథధాయనో క్ల మవోన్యానముి; .ఆర్యానంద ము[చాతుర శాల, 
తృతీయ ముదణ, 1915, 

ఛితుకోవనివత్తు; అడయార్‌ [గంథాలయము, మృడాను, 1912, 

ోయాజునస్థార్శమంత్ర పాఠము; ఆర్యానంద ముుదాతుర శాల, 
19015, 

విశ్వనాథ శాస్త్రై, సరివెల్ల, “స్కాంద మవోపురాణంి. తిరుమల 
తిరువతి జేవస్థానము = 1975, 

“లింగపురాణమూ - నండీ పున్తకాలయము, కాశి, 1968, 


“స్మాంధ మహాపురాణము” 5 వ భాగము. ఉ_త్తరార్థము - నైన 
రోజ్‌, కలకత్తా - 1; 1962. 


English: 


Audi Lakshmi M., Contribution of Telugu Saivaite Literature 
to South Indian Literature (Unpublished Thesis) Univer- 
sity of Madras. | 


Devasenapathi V. A.. Audi Shankara, The Institute of Trsdi- 
tlonal Culture, University Buildings, Madras, 1975. 


Sus Salve Siddhanthamu, University of Madras, 1974. 


David DeaM Shulman, Tamil Temple Myths, Asia Pubiishing 
House, 1978. 


George ఓ. Hart !ll, Sanskrit and Indian Studies. గరం! Publi- 
shing Company, 1979. 


Mythill న L., History of Kanchi, Unpublished Thesis Univer-~ 
sity of Madras. 


Nallaswami Pillai, Periapuranam. 
Ed. Sendilvelu Mudaliyar; Kalaratnakara Press, Madras, 1903. 


Nambi Aforan న, Culture of. Tamils as reveaded by the Peria 
Puranam, (History Thesis} 1968. 


271 


Rajamanikkanar M., The Development of Saivism in South 
Indian under Pallavas and the Imperial Cholas 300 to 
1300 AD’ unpublished Ph.d. Thesis, 1950, 


Saomasekhara Sarma M., History of Reddi Kingdoms Andhra 
University, 1948. 


మా ార్టీశం 


